



[టల కో 
రోల్‌ త్రరోగ. 


తాళ్లపాక పదసాహిత్యం - సంపుటం - 24 


శృంగార సంకీర్తనలు 


(తాళ్లపాక అన్నమాచార్య విరచితములు) 


పరిష్కర్త 
కీ; శే గౌరిపెద్ది రామసుబ్బశర్మ 





ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవప్థానములు 
1998 


1.1.0. 7619100453 56గ63 - 556 


ప్రథమ ముద్రణ : 1983 
ద్వితీయ ముద్రణ : 1998 


(ల్రి తిరుమల తిరుపతి దేవస్థానములు 








తిరుపతి 
ఇ. 
జ. 
(లస షా నై లు / జ, 
పతులు : 2,000 
క్ర తం6. ౫౩ 12917... జటా 
0816.. 
వెల : రు. 28-00 వారాదతతా? 
ప్రచురణ : 
శ్రీ 4.4.౧. వినాయక్‌, 1.4.9... 
కార్యనిర్వాహణాధికారి ౯14060 0175౯ కళ్‌ 


తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి. 


లిట1లీ...............ంంంంలం వటటే 


ముద్రణ : 

త్రివేణి ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ 
14/264, ఈడేపల్లి 
మచిలీపట్నం - 1 
ఆంధ్రప్రదేశ్‌ 


విన్నపము 


ఇందరికి అభయంబు 'లిబ్బు చేయి 
కందువగు మంచిబంగారు చేయి ॥ 


కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరుని వైభవాన్ని, మాహాత్మాన్ని, 
తత్మ్యాన్ని 32,000 అర్యార్న శృంగార సంకీర్తనలుగా రచించినవాడు తాళ్లపాక 
అన్నమాచార్యులు. ఇందులో మనకు సుమారు 13,000 సంకీర్తనలు మాత్రమే 
లభించాయి. వీరి పుత్రుడు తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, మనుమడు తాళ్లపాక 
చినతిరుమలాచార్యులు పదకవులే ! తాళ్లపాక కవులు [గ్రఃశః 15-16 శతాబ్దాలకు 
చెందినవారు. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కడపజిల్లా రాజంపేట తాలూకా 
తాళ్లపాకగ్రామం. య 

(శ్రీఃళః 16వ శతాబ్దంలో వైస్ణవమత (ప్రచారం కోసం తిరుమలను కేంద్రంగా 
చేసుకొని శ్రీ వేంకటేశ్చరాంకితంగా వేలకొలది సంకీర్తనలను, ఇతర సాహిత్య ప్రక్రియలను 
రచించినవారు తాళ్లపాకకవులు. శ్రీ వేంకటేశ్ళరస్వామివారి సేవలో తరించిన 
ధన్యమూర్తులు. 

తాళ్లపాక పదకవిత్రయంగా కీర్తిగడించిన తాళ్లపాక అన్నమాచార్యుల, తాళ్లపాక 
పెదతిరుమ య్య, తాళ్లపాక చినతిరుమలయ్యల సంకీర్తనల రాగిరేకులు' తిరుమలలో 
శ్రీవారి ఆలయంలో 'తాళ్లపాక అరలో లభించాయి. 

తాళ్లపాక కవుల సంక్తీర్తనల భాండాగారం గూర్చిన మొదటి శాసనం ్రీ॥శః 
1530 సంవత్సరంలో కనిపిస్తుంది. తదుపరి (క్రీశ 1545, 1547, 1554, 1558 
సంవత్సరాల నాటి శాసనాల్లోను సంక్తీర్తనభాండాగారం గూర్చిన ప్రస్తావన కనిపిస్తుంది. 
ఇవి తిరుమల తిరుపతి దేవస్థానాల శాసనాలు. 

తిరుమల తిరుపతి దేవస్థానములవారు 'క్రీ॥శు 1922 సంవత్సరం నుండి 
తాళ్లపాక కవుల సంక్షీర్తనల ముద్రణకు పూనుకొన్నారు. ్రీ॥శ, 1922 సంవత్సరం నుండి 
(గ్రీశ। 1992 సంవత్సరం వరకు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాల ముద్రణలో 
వివిధ దశలు కనిపిస్తాయి. 

1922 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానాలవారు రాగిరేకుల్గోని 
తాళ్లపాక కవుల సంకీర్తనలను వ్రాతప్రతుల్లో (వ్రాయించటానికి పూనుకొన్నారు. 

1935-38 సంవత్సరాల్లో తాళ్లపాక లఘుకృతులు, తాళ్లపాక కవుల సంకీర్తనలు 
సంపుటాలుకొన్ని వెలువడ్డాయి. ర 

1947-65 సంవత్సరాల్లో తాళ్లపాక కవుల అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు . 
కొన్ని సంపుటాలు ముద్రించబడ్డాయి. 

1947-1965 సంవత్సరాల మధ్యకాలంలో నిరాఘాటంగా కొనసాగిన తాళ్లపాక 
పదకవుల సంకీర్తనల ముద్రణ తరువాత ఒక దశాబ్దంపాటు కొనసాగలేదు. 

1975-1986 సంవత్సరాల మధ్యకాలంలో తాళ్లపాక పదకవుల సంకీర్తనలు 
కొన్ని సంపుటాలు వరకు, మరియు అధ్యాత్మ సంకిర్తనలు కొన్ని సంపుటాలు 
పునర్ముద్రింపబడ్డాయి. 


ప 


తదుపరి 1992 సంవత్సరంలో ఒక సంపుటం ముద్రింపబడినది. 

ఇంతేకాక తాళ్లపాక లట స జీవిత చరిత్ర, తాళ్లపాక కవుల ఇతర 
సాహిత్య ప్రక్రియలను ఈ దళల్గోనె తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించింది. 

ఈ వివిధ దళల్లో తాళ్లపాక పదకవుల సంకీర్తనలను రాగిరేకులనుండి 
పరిష్కరించిన మహాపండితులు కీ॥శే; సాధు సుబ్రహ్మణ్య శాస్తి పండిత 
విజయరాఘవాచార్య, వేటూరి ప్రభాకరశాస్త్రి, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, ప.టి. జగన్నాథరావు, 
గౌరిపెద్ది రామసుబ్బశర్మ, శ్రీయుతులు ఉదయగిరి శ్రీనివాసొచార్యులుగారలు. 

తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్సరంలో అన్నమాచార్య 
ప్రాజెక్ట్‌ స్టాపించినప్పటినుండి తాళ్లపాక అన్నమాచార్య సంక్తీర్తనలకు హి 
విశేషవ్యాప్తి ఏర్పడింది. తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనలు 
సాహితీవెత్తలకు, సంగీత విద్యాంసులకు వరకవిత్య వాణీవీణా నినాదాలైనాయి. ఈ 
సంకీర్తనలు భక్తులకు మోక్ష మార్గాన్ని తెలిపే విశిష్టరచనలు. పరిశోధకులకు, 
సాహిత్యచరిత్రకారులకు కొంగుబంగారమై విలసిల్లుతున్నాయి. తాళ్లపాక కవుల 
సంక్షీర్తనలకు సంగీత, సాహిత్య, భక్తలోకంలో నేడువున్న ఆదరణ ఎనలేనిది. 

ఈ ఆవశ్యకతను గుర్తించి వివిధ దశల్లో పరిష్కరింపబడి, ముద్రించబడిన 
తాళ్లపాకకవుల సంకీర్తనలను ఒక్కసారిగా సమ(గ్రరీతిలో ముద్రించడానికి తిరుమల 
తిరుపతి దేవస్టానాల యాజమాన్యం సంకల్నించింది. 

'ప్రథమత;ః తాళ్లపాక కవుల సంకిర్తనలను సమ(గ్రంగా 29 సంపుటాలుగా 
లోకానికి అందిస్తున్నాం. 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళిక రూపాొందించుటలో 
సహకరించిన శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారికి (తాళ్లపాక వాజ్యయపరిష్కర్త) 
విద్వాన్‌ శ్రీ సింగరాజు సచ్చిదానందం గారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల 
తిరుపతి_దేవస్తానాలు) ఆచార్య కె. సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & 
ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్వర నా. 
శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరెక్టర్‌, శ్రీ ఇంకటేశ్వర (ప్రాచ్య పరిశోధనాసంస్థ, శ్రీ 
వేంకటేశుర విశ్వవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో 
సాహిత్యపరంగా నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు (ప్రభాకరరావు. 
1/.4..౯౧.౨ గారికి, (పరిశోధకులు, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) 
హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు అర్పిస్తున్నాము. 

దీని తర్వాత తాళ్లపాక కవుల లఘుకృతులు, ఇతర కావ్యాలు వెలువరించడానికి 
ప్రణాళిక సిద్ధంచేస్తున్నాం. 

ప్రస్తుతం వెలువడుచున్న తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు శ్రీ, వేంకటేశ్వర 
స్వామివారి కృపా కటాక్షంచే భక్తజనామోదం పొందగలవని విశ్వసిస్తున్నాం. 


స.క.£. వినాయక్‌ 
కార్యనిర్భహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


నివేదిక 


(శ్రీశ 15వ శతాబ్దంలో భక్తి ప్రపత్తి దేహాత్మేశ విచారాదులను తెలిపే ఆధ్యాత్మసంకీర్తనలు; 
జీవాత్మ, ప్రగ్రమాత్మల ఐక్యాన్నిచాటే అమలిన దివ్య శృంగార సంకీర్తనలు రచించినవారు తాళ్లపాక 
కవులు. “సీకల దేవతా స్వరూపమైన శ్రీ వేంకటేశ్వరస్వామి తత్త్యాన్ని ఎన్నోవేల సంకీర్తనలద్వారా 
లోకవిదితంచేసి ఆత్మకల్యాణంతోపాటు లోక కల్యాణం సాధించిన వారు తాళ్లపాక అన్నమాచార్యులు, 
వీరి పుత్రుడు తాళ్లప్తాక పెదతిరుమలాచార్యులు, మనుమడు తాళ్లపాక చినతిరుమలాచార్యులు. శ్రీ 
వేంకటేశ్వరుని సరత్యంగా భావించి ఉభయ విభూతినాయకుడైన ఆ స్వామి కల్యాణగుణాలను 
స్ట సంకీర్తనల్లో కీర్తించారు. శరణాగతి తత్త్యాన్ని ప్రబోధించారు. 

శ్రీః ఈ 15వ శతాబ్దంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి నందకాంశ సంభూతుడుగా తాళ్లపాక 
అన్నమాచార్యులు జన్మించాడు. తన పదహారవయేట శ్రీ, వేంకటేశ్వరుని సాక్షాత్కారం పొంది స్వామి 
అదేశంతో సంక్షీర్తనరచనకు శ్రీకారం చుట్టి ఆనాటినుండి జీవితాంతంవరకు దినమునకు ఒక్క 
సంకీర్తనకు తక్కువ కాకుండా సంకీర్తన రచన సాగించాడు. పల్లవి, చరణాలతో కూడిన సంకీర్తన 
రచనకితడు మార్గదర్శకుడై 'పదకవితాపితామహుడ'ని కీర్తి గడించాడు. అన్నమయ్య పదాలలో 
సంగీతం, సాహిత్యం, భగవద్భక్తి త్రివేణీ సంగమంలా మేళవించాయి. 

శ్రీవేంకటేశ్వరుని పరతత్త్య మూర్తిగానే కాకుండా వివిధ ఆగమ సంప్రదాయాల్లో వినుతుడైన 
వైభవమూర్తిగా కూడా అన్నమయ్య కీర్తించాడు. ఆంధధ్రవాగ్గేయకారుల్లో అనేక వైష్ణవ క్షేత్రాలను 
సందర్శించి ఆయాక్షేత్ర మూర్తులపై వివిధ సంక్రీర్తనలను రచించిన ఘనత తాళ్లపాక అన్నమాచార్యులదే! 

అన్నమయ్య భగవత్తత్వాన్ని అనేక జానపద గేయరీతుల్లో రచించి సామాన్యులకు అందించే 
ప్రయత్నంచేశాడు. అన్నమయ్య (గ్రాంథిక, శిష్ట్యావహారిక, వ్యావహారిక భాషాశ్రైలులలో సంస్కృతాంధ్ర 
సంక్తీర్తనల్ని రచించాడు. జానపదుల జీవద్భాషను సర్వతంత్ర స్వతంత్రంగా వాడి సంకీర్తనల 
రచనాశైలిలో తర్వాతి వాగ్గేయకారులకి మార్గదర్శకుడైనాడు. 

అన్నమయ్య పదాలు శ్రీ వేంకటేశ్వరముద్రాంకితాలు. వీరి బాటను అనుసరించిన వారు 
తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, తాళ్లపాక చినతిరుమలాచార్యులు. 

ఇహపర శ్రేయోదాయకమైన తాళ్లపాక అన్నమాచార్యులు, ఇతర తాళ్లపాకకవుల సంకీర్తనలను 
భక్తజనానికి అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్సరంలో సంకల్పించి 
అన్నమాచార్య ప్రాజెక్ట్‌ స్థాపించింది. అప్పటినుండి అన్నమౌచార్య ప్రాజెక్ట్‌ కళాకారులచే గానంచేయబడిన 
తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంక్తీర్తనలు ఆంధ్ర ప్రదేశ్‌లోనే కాక్క, ఆంధ్రేతర 
రాష్ట్రాలో కూడా బహుళ ప్రచారం, ప్రాచుర్యం పొందాయి. 

అన్నమాచార్య ప్రాజెక్ట్‌ తాళ్లపాక అన్నమాచార్య, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనల ప్రచారం- 
పరిశోధన -రికార్డింగ్‌ శాఖల సమన్వయంతో వివిధ కార్యశ్రమాలను. నిర్వహిస్తున్నది." అన్నమాచార్య 
(ప్రాజెక్ట్‌ కళాకారులచే వేలకొలదిగా సంగీత సభలు, పరిశోధకులచే సాహితీసమావేశాలు నిర్వహించింది. 
"మరియు తాళ్లపాక కవుల సంకీర్తనలను ఆడియో క్యాసెట్టుగా విడుదలచేసి బహుజనామోదం 
పొందింది. 

తిరుమల తిరుపతి దేవస్థానంచే 1949 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అన్మమాూర్య 
వర్దంతి ఉత్సవాలు, 1978 సంవత్సరం నుండి అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జయప్రదంగా 
నిర్వహింప బడుచున్నవి. మరియు అన్నమాచార్య సంక్తీర్తనోత్సవాలు కుగ్రామ స్టాయినుండి 


మహానగరాలస్టాయివరకు జరుగుచున్నాయి. అన్నమాచార్య (ప్రాజెక్ట్‌ వివిధ విశ్వవిద్యాలయాల 


న! 


సమన్వయంతో తాళ్లపాక కవుల సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం 
1978సంః నుండి తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సాహిత్యంపై వివిధ విశ్వవిద్యాలయాల్లో 

పరిశోధన చేసేవారికి ఉపకారవేతనం ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. ఈ ప్రణాళిక క్రింద ఇప్పటివరకు దాదాపు 

50 సిద్దాంతవ్యాసాలు సమర్చింపబడ్డాయి. _ 

తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంక్షీర్తనలపట్ట నానాటికీ పెరుగుచున్న 
(ప్రబాదరణ, మరియు 1935వ సంవత్సరం నుండి వివిధ దశల్లో ముద్రింపబడిన తాళ్లపాక అన్నమయ్య, 
తాళ్లపాక పెదతిరుమలయ్య, తాళ్లపాక చినతిరుమలయ్య సంకీర్తనల సంపుటాలు ఏనాడో చెల్లిపోయిన 
కారణంగా నేడు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు సమ(గ్రంగా పునర్ముద్రించవలసిన ఆవశ్యకత 
ఏర్పడింది. గ 
పూర్వము[ద్రణ సంపుటాల్లోని పూర్వపరిష్కర్తల పీఠికలు యథాతథంగా ము(ద్రింప 
బడుచున్నాయి.. పరిష్కర్తచే పీఠికలో సూచింపబడిన సంపుటాల సంఖ్యలు పూర్వముద్రణకు 
సంబంధించినవి. తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు మొదటిసారిగా సమగ్రంగా 
పునర్ముద్రితమవుతున్నందువల్ల ముద్రణ, పాఠకుల సౌకర్యార్థం (క్రమపద్దతిలో వుండాలనే వుద్దే్యంతో 
పూర్వముద్రణ సంపుటాల సంఖ్యలు మార్చబడినవి. సంపుటాల సంఖ్యల మార్పులు (ప్రత్యేకంగా 
పట్టికలో చూపబడింది. 

తిరుమల తిరుపతి దేవస్టానానికి రాగిరేకుల్లో లభించిన తాళ్లపాక కవుల సంకీర్తనలు మొత్తం 
నేడు ముద్రించబడుచున్నందువల్ల సమ(గ్రమనే పదం సూచికంగా వాడబడింది. 

భక్తిభావ విలసితాలైన తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలను సమగ్రంగా ముద్రించుటకు 
ఆమోదించిన తిరుమల తిరుపతి దేవస్తానం ధర్మకర్శృత్వమండలి అధ్యక్షులు శ్రీకలిదిండి 
రామచం(ద్రరాజుగారికి, మరియు ధర్మక్షరృత్వ మండలి సభ్యులకు మా హార్దిక కృతజ్ఞతాంబలి. 

ఈ సంపుటాల ముద్రణకు, ఆధికారికమైన ఆమోదాన్ని తెలిపిన తిరుమల తిరుపతి 
దేవస్థానముల కార్యనిర్వహణాధికారి శ్రీ, ఎన్మికె.ఆర్‌.వినాయక్‌ !.గి.5. గారికి కృతజ్ఞతాంబలి, 

- తాళ్లపాక పదకవుల సంపుటాల పునరు గద్రణ 'ప్రణాళికరూపొందించుటలో సహకరించిన 
శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గారికి (తాళ్లపాక వాజ్యయపరిష్కర్తు, విద్వాన్‌ శ్రీ సింగరాజు 
సచ్చిదానందంగారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల తిరుపతి దేవస్టానాలు) ఆచార్య కె. 
సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్యర విశ్చవిద్యాలయం, 
తిరుపతి) ఆచార్య ఎం. శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరక్టర్‌, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాసంస్థ, 
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో సాహిత్యపరంగా 
నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు ప్రభాకరరావు 1/1....౯౧.0 గారికి, (పరిశోధకులు, 
శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) మా హార్దిక కృతజ్ఞతాంజలులు. 

ఈ సంపుటాల ముద్రణలో సాంకేతికపరమైన సహకారాన్ని అందించిన తిరుమల తిరుపతి 
దేవస్టానముల ము(ద్రణాధికారి శ్రీ ఎం. లక్ష్మణరావుగారికి, వారి సిబ్బందికి, తి.తి.దే పౌారసంబంధ 
శాఖాధికారి శ్రీ పి. సుభావ్‌గౌడ్‌ గారికి కృతాజ్ఞతాంజలులు. 

డా॥ మేడసాని మోహన్‌ !/.4., ౧౧.౦ 
డైరక్టర్‌ 
తేది : 10-2-98 అన్నమాచార్య ప్రాజెక్ట్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి. 


తాళ్లపాక పదకవుల సంకీర్తనల సంపుటాలు 
సంఖ్యా వివరణ పట్టిక - 1998 


ఇప్పటి సంఈ వ 
సంఖ్య 


1041112భాగాలు) 
[2 
త్త 
13 
క్షత 
కర్‌ 
6 
క్ష7 
18 
క్షం 
20 
21 
22 
23 
24 
25 
26 
27 
28 
29 




























శృంగొర సంక్తీర్తనలు 
శృంగార సంక్షీర్తనలు 









శృంగార సంక్షీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
ఆధ్యాత్మ, శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంక్షీర్తనలు 









౨ 0% 6౮ ౮ మ ల ౪ 4 






















తాళ్లపాక అన్నమాచార్యుల 

తాళ్లపాక అన్నమాచార్యు! 
యలు 

తాళ్లపాక అన్నమాచారు, 

తాళ్లపాక పెదతిరుమలాచారు6 










శృంగార సంక్షీర్తనలు 
శృంగార సంకీర్తనలు 










ఈ, 










అధ్యాత్మ సంక్తీర్తనలు 
శృంగార సంక్షీర్తనలు 
శృంగార సంక్షీర్తనలు 
శృంగార సంక్తీర్తనలు 
శృంగార సంక్షీర్తనలు 
శృంగార సంక్షీర్తనలు 
శృంగార సంకీర్తనలు 





























శృంగార సంక్షీర్తనలు 
శృంగార సంకీర్తనలు 







శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
-శ్చృంగార సంకీర్తనలు 


శృంగార సంకీర్తనలు 


శృంగార సంక్తీర్తనలు 
శృంగార సంకీర్తనలు 


ఖ్‌ 


ళో 


తాళ్లపాక అన్నమాచార్యులు 

తాళ్లపాక అన్నమాచార్యులు 
న! 

తాళ్లపాక అన్నమాచార్యులు 
లా 

తాళ్లపాక అన్నమాచార్యులు 


తాళ్లపాక అన్నమాచార్యులు 


తాళ్లపాక అన్నమాచార్యులు 





తాళ్లపాక పదసాహిత్యం మొదటిసారిగా సమ(గ్రంగా పునర్ముద్రణచేయ 


బడుచున్నది. ఈ సందర్భంగా సంకీర్తనల సంపుటాల సంఖ్యలు క్రమపద్ధతిలో 
ఉండాలనే వుద్దేళ్యంతో మార్పులు చేయబడి, పై పట్టికలో చూపబడినవి. పై పట్టికలోని 
మునుపటి సంఖ్య వరుసలో సూచింపబడిన 33, 34, 35 సంపుటాలు ఇంతవరకు 
ముద్రింపబడలేదు. ఇప్పుడు ప్రథమంగా (ప్రచురింపబడుతున్నాయి. అయినప్పటికి 
ప్రస్తుతం 1998 సం॥లో క్రొత్తగా 1వ సంపుటం నుండి ఇవ్వబడిన (క్రమ సంఖ్యలు ఈ 
(ప్రథమ ముద్రణ సంపుటాలకు చేర్చబడినది. ఈ మార్పును సహృదయ పాఠకులు 


మనించగలరు. 


పీఠిక 


అశ్రై శవాదీనివానవర(బిహ్మపరాయణః । 
యోబఒస్తొషీ దిందిరానాథం రన్యవాగ్భి ర్నమామి తమ్‌ ॥ 


140! నుండి 1500 వరకుగల శేకులలోని 600 శృంగార 
సంకీర్తనలు గలది ఈ సంపుటము. 


ఈ సంపుటమునంధు !. “'అన్నమాచార్య శృంగార భండారము. శకి 
ల్హి ఆ అన్నమయ్య మన _ప్రశ్వము ” అను నంశములనుగూర్చి లఘువుగ 
చర్చి౦ంప దలచిలిని. 


లోళసాధారణమైన  నాయికానాయకుల విషయమున 
శృంగార రసమును వర్ణించిన మవోకవుల ధోరణికిని, ఆను నాయి 
కగా ట్రీ. వేంక'శుళ్వరస్వామి నాయకుడుగా అన్నమయ్య 
సొగించిన శృంగార వర్డ్‌ నకును చాలవ్యత్యాసము లున్నవి. ఇతరం 
మహాకవులకు అన్న మయ్య్‌కు అలంకార శాస్త్ర మొక్కే 5. 'యెనను, 
ఆ శాశ్రుమును అన్నమయ్య మూడుపూవు లారుళాయలుగ చాని 
కొళ వింతసొగను సంతరించినాడు, కవులందరకు ఈ గుణము కొద్ది 
గనో గొవ్పగనో 'ఉండడ మలచవాళే, అయినా అన్నమయ్య 
వాద్దుదాటి వ్రవర్తించినాడనుట [ఠనత్యమైనమాట, ఇతరకవులు 
లోకసొభారణ నాయిళశానాయకులను తమ యంచారోపించుకొని, 
చాలే తాముగా మారి [పబంధములందు సంచరించివారు. అన్న 
మయ్య శానే చాయికగా, తన ఎదుటనున్న వేంకళేశ్వరస్వామి 
(వ్రతిమయే నజీవ పురుషోత్తమ నాయకుడుగా చరించడంవల్ల, ఈయన 
రచనలో కొంత స్వాతం[త్యఖావము, పచ్చిదనము, దుందుడుకు 
దనము, సోల్గుంళనపు . “మాటలు ఎక్కువగా కనిపించుచున్నవి- 


1 
మామూలు (వ్రబంధ ళ్ళంగారమునకం"ు చాతణాత్య శావ్యము 
లందు, ళృంగారముపచ్చిదనము కొనగొమ్మ _ లెక్కినదని చెప్పక 
“తప్పదు. ఆపచ్చిదనమున కంతటికి మన అన్నమయ్య యే గురుపీఠమా 
యనిపించుచున్నది. 


మన అన్నమయ్యలో మామూలు కవులువాజెడి ఉపమాన 
రూపణములకంళొ, చాలాసాధారణములై న లౌకికములైన ఉపమాన 
వాచకపదిములు అగుపిస్తుంటాయి. సవాజముగా, "పెద్దరాసిని 
(గుంపును) చెప్పునప్పుడు మామూలు పబంధకవులందరు “' రానులని'* 
పోవులని, గుంపులని వాడుట నవాజము. అట్టి స్థలములలో మన 
అన్నమయ్య కువ్వలు, లేక కుప్పలు వాములు, మందలు, మొదలై న 
తన స్వతం్యతపదములతోపాటు, మామూలు కవులు వాజెడి పదములు 
కూడ వదలి'వెట్టడు. అన్నమయ్యకు, సొంత మైనపదములతో [పజలకు 
దగ్గరగా నుండడమనెడి ఒకసవాజ లతణమున్నది. . చానివలన 
ఆయన అనుకున్న : స్వవును, పాఠకులకు చాల త్వరగ సాజూత్క- 
రింప జేయగలడు. నాయకుడు నాయికను, నాయిక నాయకుని 
దుందుడుకుదనముతో వై'బడి నర్వావయవ సమ్ముర్ణముగ అనుభవించు 
నపుడు *' నన్ను ఇంతపచ్చిచేనితివి ” “నన్ను ఇండుబండు చేసిలివి'" 
వంటిపదములు అన్నమయ్య వాబ్బయమున అంతటా సాజాత్క- 
రిప్తాయి. ఈ పచ్చిపేయుట, బండుసేయుటవంటివదములవిలువలు 
సాహిత్యజ్ఞులకు వివరింపబని లేదు. ఈ పచ్చిదనము మాటలందు, చేతల 
యందు, మనోభావములయందును ఆయనవాబజ్బయమున అంతటా 
వొంగిచూ చుచుండును. 


వాద్దుమీరి చాయిక నాయకునితో మాటలాడిన పచ్చిబండు -- 
“తనపు మాటలకు 


2 


ఆహిరి 
లంజకా(€త వౌదువురా 
లంజకా(డదౌదువు సీలాగులెల్ల/ గానవచ్చె 
ముంజేత-బెట్టివసొమ్యుల కద్దమేలరా ॥ 


కొంకక యెవ్వతోకావి కోరి వీబుజముమీ॥ద 

కంకణాల చేయివేసి వ(గిలించ(టోలును 

వంకలెన వొాతులెల నడి(గానవచ్చె నింక 
రా అతి (గొ 

టొంక నేమిటికిరా నీబూమెలెల్లం గంటిమి 


ఒద్దిక నెవ్వతో గాని వోరి సీవురముమీంద 
నిద్దిరించ. గంటమాలనీలను లొ తత్రినద 
తిద్దినజాణపుగాన తిరిగి తిరగి మాతో 
బిద్దనే(టికిరా నే ఐచ్చినేయ€జాలను 


వేడుక నెవ్వతో తిరువేంక కేళ్వర విన్ను 
కూడిన వీమేవితావి కొల్లవట్టుకొన్నది 


తోడనె నాకాంగిటిలో దొరకొంటి వింక నిన్ను - 


నాడనేమిటికిరా నాయలపెల్ల దీరెను 


*పలవి॥ 
ణ్‌ 


॥ ౧౧జిటి 


₹ ల౦౧జ ॥ 


॥ లంజుగ 


(12 నంప్పంకి పాట) 


ఉచావారణముగా చూపవచ్చు. ఇట్టిపాటకు 'చాఉ ణాత్యళ ఫంగార- 


ములో ఒకవిత్తుఖు పదిమొలక అెత్తినఏ. అన్నమయ్యలో ఎంత 
శ ఫంగారము తొణికిసలాడుచుండినను, వర మాతిజ్హవై భి పట్టుదప్ప-= 
కుండ కన్పట్టు చునేయుండును. నాయిక నిరవాములో అధ్యాత్మ 


భావముతో పలవరించినందుకు 


తొంటోది 
తమ్ములాల అన్నలాఅ తల్లులాల నే 
నెమ్మనపు హరి/బాసి విలువ నే వింకను 


*పలవి॥ 
రా 


3 


కొమ్మలాల మరుకోటకొమ్మలాల వో-- 
యమ్మాలాల తొలరె నాయక్కలాల 
తమ్మి రేకు(గన్నులయాతవిః బాన్‌ నే- 


మమ్మల సౌమ్మలచేత నుండలేవీింకము * తమ్ము * 
చెలులాల కలికితొయ్యలులాల , వో- 

యెలజవ్వనములమోహినులాల 

ఇెలవంపువారిందలంచిననాకు నే (7) 

నలుకు(గన్నీ రా(వకుండలే వింకను ॥ తమ్ము ॥ 


టోంటులాల జవ్వపుమేన(టులాల వో 
గాంటపుందురుములచీంకటులాల 
వా(టమైనవేంక కేశ్వరు. బాపి నే- 
నాంటదానవై జవ్మమందలే నింకను *తమ్ము * 
యొ 
(12 నంచు 90 పాట) 


ఉచావారణముగ చూపవచ్చు. ఈయన తనసీమలో వాడిన భళావను 
వాడుటకు వెనుకాడడు. అట్టులే తన (గ్రామముచుట్టును ఉన్న 
వచార్థములను ఉపమానించుటకు జంకుగొనడు. 


_ వరాళి 
సొంపుల నీ వదనపుపోమళిలకనుమ 
యింపులెల్ల 6 జేకొనంగ విల్లు సీపతికి పల్లవి ॥ 
కలికి నీపిజు(దనే గదెరాతికమమ 
టట రు 
మొలనూళ్ల లఠలనే ముంచుకొన్నది 
కలయ:టోకముడినే కట్లువడ్డది 
అలరునిలుతుదాడి కర్ణము వీవతికి జ పౌంపు* 


న! 


ఇదివో సీకెమ్మోవి యెజ్ఞశిలంకమమ 

కదిసి లే(జీగురుల( గప్పుకొన్నది 

వదలకింత కు6 దలవాకిద్రై నది 

మదనువి బారికి మా(టువో సీపతికి సొంపు ॥ 
కౌంత నీ చితమే దొంగలసావికనుమ 

యింతటి వేంకటపతికిరవై నది 

పంతపు సీగుబ్బలే గుబ్బలికొండకనుమ 

మంతనాలకనుమాయ మగువ నీ పతికి ॥ సొంపు ౪ 

(12 నంవు-115 పాట) 





మ. విషయములు ఈ పాటతో గుర్తింవవచ్చు. ఈ కనుమలన్నీ 
కాళ్ల్ళపాకచుట్టూ ఉన్నవే. ఆ పదేశజ్హైనముంశుగాని పాఠకుడు 
పోల్చుకో లేడు. 


అన్నమయ్య కొన్నివేల (పబంధకవులకు ఊపాల కందని 
వర్ణనలు సేయుటలో మేటి అనుటకు: 


ముఖారి 


చెప్పరాదీయింతి సిరులు..దీని= 
వొపులిన్నియు( జూడ వారపులోకాని ॥ పల్లవి ॥ 


ముదితజఘనముమీ(ది మొలనూలిగంట లవి 
కదలురవ మెట్లుండెం గంటిరే చెలులు 
మదమఃడుండెడి హేమమందిరము దిరిగిరా 
గదిపి (మోవెడి పారిఘంటలోకాని ॥చెన్స* 


కొమ్మపయ్యెదలోవికుచమూలరుచి వెలికి. 
బిమ్ముటది యొట్లండెం జెప్పరే చెలులు 
యిమైన మరుధనములెల్ల రాసులువోసి 
కమ్ముకొవి చెంగావి గప్పిరోకావి *॥ చెప్ప ॥ 
1౪0౫1 24-౯2 


క్‌ 


నెలంతకంఠమునందు నీలమణిహార'మలు 
అలగుటెట్లు.డు కొఎయాడరే చెలులు 
లలికొంగి ప్రాణగల్ల భుడు వేంకట? భుండు 
నెలకొన్న కొలగిటనె నిలిచెనోరావి ॥ చెప్ప ॥ 
(12 నం._259 పాట) 


రసికులకు విచ్చివివరింవ వలసిన వని లేని ఒక ముగ్ధమనోవార చవాయిళా 
పదబంధములను గుర్రింపుడు. 


శ్రీరాగం 
మరువినగరిద(ండ మాయిల్లెజ(గవా 
విరులకొవులు వెల్లి విరివేటి' చోటు ౪ పల్లవి 


మజ(గుమూ6కచింతల మాయిల్లెట(గవా 
గుజుత్రై న బంగారుకొండలసంది 
మజపు( దెలివి యిక్క. మాయిల్లెజ(గవా 
వెజవక మదనుడు వే(టాడేచోట 1 మరు 


మదమనువివెదనంత మాయిల్లెజంగవా 
చెదరియు జెదరని చిమ్మంబీ(కటి 
మదిలోన సీవుండేటిమాయిల్లెజంగవా 
కొదలేక మమతలు కొలువుండేచోటు ॥మరు॥ 


మరులుమ్మెతలతో(ట మాయిల్లెజంగవా 
తిరు వేంకటగిరి దేవుడ నీవు 
మరుము[దలవాకిలి మాయిల్లెజ(గవా 
నిరతము నీపిరులు నించేటిచోటు *మరు॥ 
(12 నంవు.. 8 పాట) 


6 


శఅకొరాభరణం 
మదనుబఐండారము మగువ మేను 
పొదిగొన్నవలపుల( బొనంగెంగాన = పల్లవి ॥ 


మరువియాయుధశాల మగువకొప్పు 
తొరలించి విరులెల్లా( దురిమెలగాన 
యిరవై కీరములాయ మీపెగళము 
సరసపుమా(టలెల్లా జర 'పె(గాన ॥*మద॥ 


రామునినాముగరిడి కొంతపురము 

ఆమసచనుసంగడా లమరె(గాన 

(పేమప్పంగేళాకూళ గంభీరనాఖి 

తేఐచెవటంచేత దిగుపారెగావ మది ॥ 
కొంతువివే(టపొలము కన్నెపిజుందు 

బంతి మొలనూళ్ల పో(గువారె/గాన 

జాంతటివావితల్లి యాయలమేల్మంగ 

యింతలో (శ్రీవేంక 'టేళు నెననెంగాన మద ॥ 

(నంపు 29.196 పాట) 


దీంతో ఈతన ళృంగారస్న్మామాజ్నము ఎంతగొప్పగా వెలసినదో 
(శ్రీ వే-కశేళ్వరునిచేత ఆళ్ళంగార సామాజ్యమునకు వసంతోత్సవము 
'సేయించినాడో గుర్తిం గలరు. 


అన్నమయ్య (స్త్రీవర్గ నలలో కొవ్చునే ఎక్కువగావాడివారు. 
ఎక్కుడనోగాని జడలు కనపడవు, జడలకంళు కొంచెమెక్కువగా 
ముడులుకూడ కననడుచుండును. ఆయన ళ్ళృంగాగథంజారములో 
నాయకునిచే నాయిక కచ్చురము (పచ్చకవ్పుకము) గొనుట, 
“ఒకో అంగీశారమ్ముద. ఒడివట్టితీయుట, పంతాలాడుట, కొంగువట్టి 
తియ్యుట, కొవ్చువట్టి తీయుట, పయ్యదగుంజుట, _చన్నులుపిసుకుట, 


7 


కుచ్చెలలాగుట, పచ్చడము గవ్పుట. ఒద్దనే కూర్చుండుట; ఒడబర 
చుట, శాళ్లుపినుకుట, కాళ్లగుద్ధుట, చాసివంతులాడుట,. ' వలపులు 
చల్లుట, కొలువులో వైగలుచేయుట, అనురుసురగుట, సేసంాలు 
పెట్టుట, ఒడ లెల్ల జడివానగురియుట మొదలగునవి అన్నమయ్య 
శృంగార సామాజ్యములో మేటి విభా వానుభావ సంఛారిభావములు. 
ఇందులో కొన్ని సభ్యములు, 

॥ కొవ్నిపట్టులందు వానే సాామూాజ్యము. కొన్ని పట్టులందు 
ఛాగ్యములకే స్మామాజ్యము._ ఇట్టులు అన్నమయ్య శృంగారము 
సాగుచుండును. ఉచాపారణమునకు వాన: 


సౌరాష్ట్రం 
పొలంతికి వీతోపొందు పోంకకు( బుస్టెండాయ 
యెలమి నీభాగ్యమి(క నెంత్రై నా గద్దయ్యా ॥ పర్లివి ॥ 


పడ౦తిచెక్కుల వెంట బన్నీటివాన గురినె 
వడి నందె మెటు(గులవాన గురినె 
విడివడి తురుమున విరులవాన గురివె 
చిడుముడి జవ్వనము చిగిరించెనయ్యా 1 పొల(॥ 


మొలకనవ్వులనె ముత్యాలవాన గురివె 
వలపుల బెనుజడివాన గురినె 
కలికిసిగ్గుల( దొలకరివానలు గురిపె , 1 
సలుమారు జవ్వనము పదనెక్కీ నయ్యా ॥ పొలల॥ 
సొరిది మోవితేనెల సోనలవాన గురిసె 
వరున రతుల( దతివాన గురినె 
యిరవై ్రీవేం5 పేళ యింతివిశై కూడితివి 


పరగినజవ్వనము పచ్చిదే రెనయ్యా 4 హౌలం॥ 
; " (88 నంవుంశిక పాట) 


అట్టులే భాగ్యమునకు, 


మాళవిగాళ 
చెలులాల చూడరే యీచెలిభాగ్యము 
అలమేలుమంగ యీకె కబ్బెసు యీభాగ్యము పల్ల 4 
పతిదయగలిగినపడ (తి దీభాగ్యము 
అతండు మాటమీర: దది భాగ్యము 
సతతము(బాయక జంకైవుండేది భాగ్యము 
ఆతివలెందరుగల్లా నది  యేమిచెశే ప్పేర జనలు! 


మగ6డు మన్నించిన మగువది భాగ్యము 

సౌగిసి యాతండు మోహించుట భాగ్యము 

వెగటులేనిరితుల వేపరనిడది వా 

మగువలవళపుల: నువ యేమిసెపే ప్పేరే “చలు. 
(శ్రీవేంక పేళు. డేలె మచ్చి; ని బతిదివాగ్య- 

మావేళనాతండు మెబ్బ శరిభాగ్యము 

తావుకొని యెన్పుడూ6 దనవా డౌటే భాగ్యము 


యేవనితలనేరుపు లింక నేమిచెప్పేరే ॥చెలు జ 
(ఈనంవుటము_పాట214) 


అన్నమయ్య మున _స్తశ్వము 
అన్న మయ్య నాయికగా (శ్రీ వేంకకేళ్వరుండు నాయకుడుగ 
సాగిన విరవావర్ణనమంళా మూడవచరణము వరశే, మూడవచరణ 
ములో పఏదోఒకవిధముగ నంయోగముతో ముగియవలసినజే. రెండు 
చరణములవరకు సాగిన నియోగమే అన్నమయ్యకు భరింపళానిది. 
వియోగమున, ఆయన మన _న్తత్వమును ఒక పాటలో స్పష్టముగ 
శెప్పుళొన్నాడని తెలయుచున్నది. 


9 
హాపీ 


మొక మోటముల కెల్ల మొదలు ననా 
'వెకలినీతలమ” ము సివపించ(గల.? /పలప్‌* 


ముద్దులనీమోను చూచి మొక్క.కుండలే (ను) నీతో 
గద్దించి నేననగ(గంగలనా 
పోదు వొద్దు నేం ధంంచి పులకిం ౫ కుండలేను 
వద్దవ నీగుములు వాొరించ(గలనా * మొక 


చేరి నేను ముచ్చటలు చప్పకండలేను గతో 
రీరక నే6.:౯ము సాంంచగలనా 
"పీరుకొన పాషారెం బీలుఎకుండగలేను 
దూరదూరి నే నిన్ను. దుచ్చమాడ6౭గలనా ॥ మొక ॥ 


సత మైవనిన్ను( గూడి సంతసించకు..4 లేవు 
ఇశరులవలె నెగ్గులెంచగచనా 
రతివేళ నిన్ను( గడురాయ-డించ కుండలేను 
పతిగా (శ్రీవేంక చేశ ఏంశమియ్యంగలనా ౪ మొక 


(ఈ సంపుటము=పాట 1) 


(శ్రీ) వేంక శేశ్వరుడనే నాయకుని తలచుకొన్నచో అన్న మయ్య 
అనే నాయికకు ఒడలుపులకరించి, 'దేవాము ముచ్చెమటలుపోసి, 
కనులనీరు [గమ్మి, వింత వింత భావములు ఆనోటినుండి జూలువారు 
చుండును చూడుడు 


ముఖారి 
చక్కవనిమానిని నీనరి యెవ్వరే 
యెక్కువై ననీభావ మెంచిచూడవసమా ॥ పల్లివి ౪ 


10 


కోమని నీక, చములకొండలకొనలపొంత 
వోముచు మించి నిలిచె నొకసింహాము 
కాముడు జఘనమనేకట్టుబఐడిమీ(ద బెట్టి 
దీమముతో వేటలాడీ( దేరిచూడ వసమా చక్కు ॥ 


పడ(తి లే(జిగురులవా ౧పుడవితోన 
నడపులయేస.గల: నటిఇంచ. గా 
తొడలర2:ం0బా.:౮”6 గొట్టి దీటుగా 
ఎడి బదీ * లాడీ భా..0చవసమా ॥చరా * 


ఆంగ నవుతిమినట ఎంబుటాంరటు పొంత 
వ౫ల.1౬. వాపుఇవబళు మోనారించంగా 
ప గాంగిటిధావానగట్టి 
పెంగిటన ఎం కిలం త తగించవిసమా *చక్కం 


(ఈ సిపన్సలనుఎపొటి 05 ) 


ఈ ఐట కొంత ఎస్టుఖ్యాన సాపేతమన కుంటాను. నాకు తోచిన- 
పీధను.గ వ్యాఖ్యానిస్తాను. సవ్యాదయులు సరిచూడగలరు. (పతి 
పాటళ*ను పల్గవిలో, భానములు సం|గహూముగచెప్పి, చరణములతో 
అ చావమునే విన్తరంచుట పరిపాటి. నీవు చాలచక్కనిచానివి, నీతో 
సమాన _మెవ్వరే, నీకుగలగొప్పభావము ఊహించవళచూ, అని 
వల్లవిలోనిభావము, _ పలువురుననతులు.. నిర్మత్సరథావముతో. ఒక 
నాయికను గూర్చి మాటలాజే మాటలుగా. తోచుచున్నది. దీనిలో 
కొంత వేట, వేటకాని పరికరములు వలైరా పద్ధతుల 'తెలిసిన నే కాని 
భావము బోధవడదు, అందుకని మొదట 'వేటపద్ధతిని నిరూ _ 
పించెదను. వేటకాడు జంతువులనో వకతులనో వట్టుకొనుటకు జంతు 
వులను పోలిన జంతువులను, వతులనుబోలిన పతులను సాకి, వాటిని 
ఆయా ఉవకగణముల-వె ఎక్కించుకొని, ఈ జంతువుల వతుల ఎలు 


11 


గులతో అదఏలోని జంతువులు పతులు వీటిని కూడరాగా, ఈ జంతు 
వులదగ్గగ ఆ యా జంతువులకు పతులకు సరియెన ఉరులొడ్డి, వీటి 
దగ్గ ఘు వచ్చిన ఆ అడప జంతువులు ఆ వురులలో తగులుకొన.! 
వాటిని బంధించి తీసికొనిపోవుట వేటకానివని. ఇక పాటలొని 
భావము, 


ఇక్కడ మొదటి చరణములో ఒకసింహము అనుపదమునకు 
మావతికాశయో క్రితో నడుము అనునర్థమురాగా, ఆనడుము కుచము 
లకు జఘనమునకు మధ్య వుండుటచే, కవి తన (పతిభతో రూపణము 
సొగించినాడు. మొదటి రెండు పాదములలో రూపకాతిళ యో క్తి 
(వృకియ, తరువాత శెండుపాదములలో వేటకానికికావలసిన రూప 
కము సాగుచున్నది. సింపాము కొండలలో నుండ ట సవాజము. ఇళ్టడ 
కుచములకొండలకొనలపొంత వున్నది. ఆసింవామే(నడుము) జఘన 
మనే కట్టుబండి (వేటకొరకు వేటకాడు తయారుచేసుకొన్న ఎండి) 
చానివై నిడుకొని చానినేదీమముగా చేసుకొని ఇంకొకసింవామును 
(మగసింహమును వేంక శేళ్వరుని) వేటలాడుచున్నాడన్నమాట. ఈ 
కాంత మధ్య, జఘన, సౌందర్యముతో కాముడనే వేటకాడు పురుష 
సింవామైన (వురుపోత్తముడై న) వేంక ళేశ్వరునికి ఉరులు పన్ను - 
చున్నాడన్నమాట. ఈ ఉరితో తప్పక. పురుషసింవాము కాముని 
బారికి చిక్కవలసినదే. ఇది చాలదూరమైన రూపశాతిశయో క్రి, 
ఇక రెండవచరణము. లేతచిగురులని యెడి పాదములుగల యడవిలో 
నడకలుఅనే పనుగులు తిరుగాడగా, ఇక్కడకూడ నడకలతోనే 
పనుగలు వురుష్మశేష్టులు (పున్నాగములవరకు) రూవకాతిశ యో క్రి 
ఆ పనుగలను పట్టుటకు నాయిక యొక్కతొడలనే అరటికంబములతో 
దీములుగాకట్టి శాముడనే వేట కాడు వేటలాడుచున్నాడు. పూర్వచరో 
ణముకంశకై ఈచరణములో పున్నాగములవరకు రూపకాతిళయో కక్కి 
వాటినిబంధిరచుటకు (స్త్రీఆవయవములై న తొడలు అనే అరటి 


12 


కంబాలతోదీములు. సిద్ధముచేయడము కొంత సులభతరమైన రూప 
కముఇక మూడవచరణము (పతి మూడవ చరణము దగ్గర (అంటే కడ 
వటి చరణములోనన్నమాట) అన్న మ న్యు ఏదో ఒక విధముగ సమన్వ 
యము చేయడము ఆయన రచనలో వింత. (స్రీముఖమనేళామర 
కొలనుదగ్గర, ఆమె ముంగిటి చూపులనే లేళ్లు మోవారించినాయట, 
ఎదురొడ్డి నిలిచినవన్నమాట. _ అలేళ్లను కంగుతినని (శ్రీ, వేంకచేళుని 
కాంగిటిలో కట్టి కాముడనే వేటకాడు వేటలాడుచున్నాడు. ఈ 
చరణములో అంతాకూపక మే కాని రూపళాతిశయో క్రి కానరాదు. 
ఈ కాంత  కలిగినందుననే (శీ చేంక కేశ్వరుని వంటినాయకునికూడ 
సునాయానముగ లోగొనుటకు మన్మథుని! సాధ్య మైనదని ఈ పాట 
పరమార్థము. తక్కిన వ్యాఖ్యానము సహృదయుల వంతు, కొన్ని 
పట్టుల ఈయన (వానినదంతయు కపఏిత్వమే. ఈయన పుట్టుకతో 
మవోకపిగ జన్మించినాడా అని తోపించును. చూడుడు. 


నాగగాంధాడి 
విపరీకము లివి వినరాదు 
వుపషమలెల మీవొదనె కలిగె ౪ పలవి॥ 
"వ్‌ ౧ శాం 


వువిదవదనచం।[దోదయ వేళను 
రవియగు సూర్యపళ నీవేంగగ 
యివల నవల మీయిద్దరి వలననే 
దివమును రాతి దెలియ(గ6 గలిగె ॥ విపణి 


అంగనతురుముమహర్ని(హావి?)! వేళను 
రంగగు సూర్యపభ నీవేంగంగ 
సంగడి వెలుంగును సరింజీంళటియును 
చెంగట మీ యందే చెప్ప€గ(గలిగె ॥విప॥ 


13 


కాంతమోవి చుక్కల((లు?)నిండు వేళ 
౨ ౧తుల సూర్య్యపథ నీవేంగంగ 
యింతటి (శ్రీవేంక పేశ్వర మీయందే 
తొంతులుల. గళలును( గలయుట గలిగె ॥ విప ॥ 
(ఈ సంపుటము--పాట 197) 


పగటివేళ నే రళతింబవళ్లుగా, ర్యాతివేళ నే వెలుగుచీకటులను. 
చుక్కలు మొలచినప్పుడే మంచిపకాళశము కళలు కలిగినట్లు అలం 
కార శా(స్రుముతో సనమన్వయించి వరించినాడు. నాయికావదన 
చందోయముతో సూర్య పభవుటి స్వామి కఠథియగా వారిద్దరివలననే 
చాత్రింి పగలు కలిగినడరట. చందోదయమువలన రాతిరి నూరం(పభ 
వల” పగలు, చందునికి &[9దళ వృద్ధిదళ రెండు కలవు, సూర్యుని 
శెస్పుడు ఒక్క. శే 2*ంతి. స్వామి కాళ్యతకాంతి |పవావాముగా, 
నాయి కానదనచం[ధుడు ఉద-రయచందదుడుగా వర్ణింపబడినవి. కాంత 
వెరటుకలు అనే అర్ధర్శాతి చీకటివంటి సమయములో, స్వామియ నెడి 
నూర్య(వథి కలియగా నూర్య వథవలన వెలుగు, మవోనిళివలన 
చీకటి కలిగినట్లు వర్శింపబడినని. కామినివెదవివై చుక్కలు (అమృత 
బిందువులు) నిండునప్పుడు స్వామియే సూర్య్యవభకలియగా, నూర్య 
(ప్రథవలన కాంతులు, మోవ్నివె యమృతబిందువులవలన కళలు కలిగి 
నట్టు వర్ణింపబడినవి. నాయికా నాయకుల సమాగమము ఈ విపరీత 
సృష్టికి శారణమని పల్లవిభావము, సవాజముగ_ ఉత్సవములందు 
ఉదయపు వేళలనే నూర్య[పభ, ఇక్కడ ర్యాతిసమయలందే సూర్య 
(పభనువర్షి ంచుటచే వివరీత భానము. శాంతవదనచం[ద్రుడు, అంగన 
తురుము, చుక్కలునిండు వేళ ఇవియన్నియు వచ్చుచుపోవుచునుంజెడి 
సచార్థములే.. కాని శాశ్వత్మపభ సూర్యప్రభ ఒక్క. 


14 


ఈనాడు మరల మన దేవస్థానములో జరిగెడి పుష్పయాగము 
అన్న మయ్యశాలమున ఎట్టు జరుగుచుండెడిదో గమనింపుడు. 


సొామంతం 
సకల లో కేశ్వరుండు సరుస( జేకొనవాడు 
అకలంకముగ6€ బుషయాగంబు ॥ పల్లపి క్ల 


వివిధపుష్పములతో వేదఘోషములతో 
అవల దిరువాముడియు నంగనలయాటతో 
కవివందినుతులతో కమ్మ(బూజలతోడ 
నవధరించీ(. బుష్పయాగంబు ॥ సక ॥ 


ఎప్పురపుటారతుల ఘనచందనముతోడ 
తెప్పలధూపముల తిరువందికాపుతో 
వొప్పుగ4€ బణ్యారములు వొగి బెక్కువగలతో 
అప్ప. డందీ( బుష్పయాగం౦బు సక్‌ ॥ 


తగు చ(ఛ?) (త చామరాలతాంబూలములతోడ 
పగటుతో నీరీతి పదిపూజ ఆందుకొపి 
జిగిమీరె. జూడరే (శ్రీవీంక కేశ్వరుని- 
ఆగణికంబగుపుష్పయాగంబు ॥ సక ॥ 
" (ఈనంపవుటము.పాట 20) 


అన్నమయ్యలో శళ్ళృంగారమునందు అధ్యాత్మము తొణికిస 
లాడుచుండునని పలువురివెద్దల మాట. అమాటకు. రుజువుగ ఈ 
పాటను గమనింపుడు.' 


15 
శ్రీరాగం 
ఇప్పుడు నీవు వచ్చితి విది చూచి నాకదివో 
చొపుగా రెండుభావాలు చూపిచెప్పకాదు ॥ పల్లవి ॥ 


తక్కక యెడసి విన్ను6 దల(చ6ంగాందల(చ6గా 
యెక్కడచూచినా నివైయిదే తోంచేవు 
వెక్కసపునీసుద్దులే వేమారు పిన(గాను 
మక్కువ వీనులకు నీమాటలే వుండీని ॥ ఇప్పు & 


వరుసతో నీరూపు వాయంగావ్రాయంగాను 
ఆరుదై చేతికి. జిక్కినపై తోంచీని 
ల్ల ల 
సరవి నిగుణములు సకులతో నొడుకో6గా 
తొరలీ నీపేరే నాతుదనాలికకును ॥ ఇప్పు॥ 


కందువ నీఃగానే కల(%/నంగాగనంగా 
అంది కా(గిటంగూడినయ పై తోంచీవఐ 
విందుగా నన్నిపుడె (శ్రీవేంక మేళ కూడితివ 
చందముగా నాఠన్నిటా సతమై యేలితివి ॥ ఇప్పు ॥ 


(ఈ సంపుటముపాట 242) 


అన్న మయ్య ఈ శృంగారతపస్సు ఎందుకు చేసినాడో మనము 
ఒకపరి కన్నులుమూసుకొని ఛ్యానించినచో అర్థమగుచున్నది. 
ఆయన, తఆాను ముక్తుడు కావలెననియే అ ధ్యాత్మశ్ళంగారసంకీ ర్త 
వారక మైన తపస్సు గావించినాడు. ఒక వేళతప్పితే కాను అల మేలు-= 
మంగయే కావలెనని ఆయన భావము. గమనింపుడు. 


16 


నామంతం 
ఎంత(పియము గలిగెనంశ పొదలు వలపు 
వింతలే కౌ6టదానికి వినయమే నేరుపు ౪ వల్లవి ॥ 


చిత్తమురా మాటలాడి చెలువునిమీందట 
బ త్రిచూపవలెంగాక పడ'(తికిని 
కొత్తగా నేరాలువేసి కూరిమి. గొపరుకొంటా 
హత్తి వెంగెములాడేది అది యే(టినేరుపే ॥ ఎ౦ంక 4 


సవఎకౌాన నిలుచుండి ఎరసములాడి పతి€ 
దమకించవలె(గాక తరణికి 
జమళివద్దనే వుండి నారక నలగుకొంటా 
అమరనికాంక చల్లేదది యే6టినేరుపే ॥ ఎంత ॥ 


అలమేలుమంగవలె నటు (శ్రీవేంక పేశ్వరు6 
/ గలయంగవలెంగాక కొపునికిని 
'పెలుచుందనాన రతి. బెనగులాడుకొంటాను 
అలయించి చొక్కించేదది యేటి నేరుపే 4 ఎంత ॥ 
(ఈ నంపుటము.__ పాట 417) 


ఈ పాట కడపటి చరణములో 


“* ఆలమేలుమంగవలె నటు (శ్రీవేంక టేశ్వరు6 
గలయంగవలె(గాక కామినికిని” 


అని చెప్పడముతో అలమేలుమంగ సారూప్యమును తాను కోరు 
కున్నట్టు వ్యకృమగుచున్నది, ఆయనజీవితములో నగభాగమునకు 
వైన ళృంగారసంకీర్తనలే రచించి, అందులో నాయికగా, (వతి 
నాయికగా, దూతిగా, చెలిక తెగా, ఆానే బవురూవములు ధరించి, 


17 


వే:క చేళ్ళక ౨ శ్యంగారపరగనయముగా ఇఆా = వెలిచిను అన్న మయ్య, 
త్‌ శృంగా?:*౯ ధనక) పలతిఫళముగ ఆల ఎళల్థరగా ంారూవ్యమును 
కోరువొనుట అసంభావ్య మేమీశాదు. ౨ దువల్లనే వ్రతిసంపుటము 
న. దును అల మేలువము గకు నంబంధించినపాటలు కనీనము ఇరువఓ 
మైన యుండుట కన్పట్టుచున్నది. ఇట్లు అన్న మయ్యళోరుకొనుట 
లలమల మంగమ్మను తోని కానచట నిల.వవలెనను భావముకాదు. 
ఆమెకువలె తనకుగూడ శ్రీవేంక కేళ్వరమనోవా రాంగసంబంధము 
శాళ్యతవ: గ ఉండళోరుటమూత మే. అని దీనిపెమార్చముగ మన 
మూహింవవచ్చును. 


తాళ్ళస-కకవుల సంగీతసాహిత్యములను బయెటిజగమున6) 
అందివ్వవలెనను దృఢసంకల్పము, చానిికై ధన మెంతయమైైనను ఖర్చు 
"పెట్టుటకు వెనుకాడని దీక్ష కలిగి రూపుదాల్చినఉశ్సాహమో 
యన్నట్లు _ అగపడుచున్న కార్సనిర్వవాణాధికారులు (క్రీ జి 
కమా; సామి లెడ్డి ఐ. ఏ యస్‌. గారికి నా కృతజ్ఞ తాభినందనల 
ఎంతపనిమైనను తృటిలో జరిపించు న్వభావముగల తి. తి. దే వెఫ్స 
మేనేజరు (క్ర, ఎం. విజయకుమార రెడ్డిగారికిన, వారికి అన్నివిధముం 
చేదోడ. వాదోడుగా నుండి మాపనిని త్వర త్వరగ . ముందుకు నకి 
పించు స్వభావముగల పౌరనంబంధ శాఖాధికారి (౧. 2.0) శీ వ 
సూర్యనా రాయణమూ ర్హి 14. &. గారికిని అడుగడుగున మాకు 
తలలో నాలుకవలె సాయపడుచున్న “స్నప్లగిరి' సంపాదకులు 
శ కు నుజ్బారావు, గక. * గారికిని నాధన్య వాదములు. నాక్షీ 
వరిష్కరణ కార్యమునందు సవోయకుడుగ వనాలుగుసంవత్సరము.ల 
కాలముగా అన్నవిధముల పాకు చేయూత నిచ్చుచు (శధ్ధా విధేయ 
తలు తన సొమ్ములుగా గలిగి పనిచేయుచున్న చి॥ 3. బాలసుబ్రహ్మణ్యం, 
]4. &. కును, అచ్చువని వీల్లైనంత నిర్జుష్వముగ కొనసాగించు 


18 


'వేర్పరులగు అచ్చుకూర్చరులకును శా మంగళాళాననములు. ” బుద్ధి 
బలమునకు తగినంతగా జరిగిన ఈ పరిష్కరణమునందు. గుణదోష 
ములను గమనించిన పెద్దలు దోవమములు తెలిపినచో పె పై పరిష్కర 
ణములందు మెలకువగలిగివుండగ లమని మనవి. 


కట్టమంచిసుధీ ర్యవ్య [పతిభాపొండిరీవశః 
మహీశూరప్పరీసూరిం తం వందే కృష్ణదేశిశమ్‌ ॥ 


విధేయుడు, 
గొరి పెద్ది రామసుబృశర్మ, 
6.4.8. శాళ్ళ పాక వాజ్మయ పవరిష్కరణశాల, 
అన్నమాచార్య (పొజెష్ట. 


తి, తీ. దేవస్టానములుం 


క్‌ 


థ్రీరస్తు 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


శృంగార సంకీర్తనలు 


స్వస్తిశ్రీ జయ-భ్యుదయ శాలివాహన శకపరుషంబులు ౧౩౪౬ అగు 
నేంట్మికోధి సంవత్సరమందు తాళ్ల పాఠ_అన్నమాచార్యులు అవతరించిన పదారు 
యేండ్లకు తిరు వేంగళనాథుందు (పత్యక్షమైతేను, అది మొదలుగాను శాలివాహన 
శకపరుషంబులు ౧౪౨౪ అగు నే(టిదుందుభిసంపత్సరఫాల్లుణ బహుళ ౧౨ 
నిరుధానకు!, తిరు వేంగళనాథునిమీంచను అంకితముగాను తాళ్లపాక అన్నమా 
చార్యులు విన్నపము చేసిన శృంగార సంకీర్తనలు, 


రేకు 1401 ఆహిరి 
ఇద్దరిగుణంబు లివి ఇంతులాల 
చద్దికిని మేండికిని సంగడించీవి 4 పల్లవి * 


వొలసి సూర్యునితోన నుండేటియలవాటు 
గలదుగన విరహాగ్ని( గలంగం డఠతండు 
పొలింతిదేహము మొదల బూందీగెగనక ఇదె 
వలరాచకొ(కచ్చే వాడబారీని ॥ ఇద్ద ॥ 


1 ఈ ళద్దిమ "నిరోధ ' “నిరుద్ధ' ళబ్టములకు వ్యావహారిక రూసముగా గానవచ్చు 
చున్నది. అడ్డగింపు, అవధి అని యర్థము, అఆనాండు కడపటి దినమని శార్సర్యము 
కః 3 (ప్రభాకరళాన్త్రగారూహించిన 'సరియగు' అను నర్థము కొత్సర్యము గావచ్చును. 
“అవధి' అను నర్థములో ““ఈ నిరుద్ధమునకు( గుళలంబు మాకు” అను తరిగొండ _ వెంగ 
మాంబగారి (ప్రయోగము దీనికి సహాయనడ్తుచున్నద్రి, సాహిత్య అకాడమీవారి ' విష్ణపారి 
జాతము' ర5 పుట. నేనీ ప్రయోగ మిస్వగా శ్రీమాన్‌ రాళ్లవల్లి అనంతకృవ్ణశర్మగారు, 
“విజుత్తం” అను నరవ సదముగూడ 'నిలుపు' అను నర్థముతో దీనికి సహాయనడుననిరిం 
౪01 24-5౯3 1 


భ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


సరిలేనపంచళరగురుండుగన పెకొన్న _ 
విరిబాణముల కెల్ల వెణవ( డతండు 
గరిమ నీచెలిమనను గంటిలేవిదిగనక 
వరుస లోలో మెజు(గువలెనె దాంగిని 


భ్రీవేంకటాద్రిపై( జెలంగు దేపుండుగనక 
గూ 
యీవనితకుచగిరుల నిటు మరిగెను 
యేవంక నీచెలియ ఇందుకే కోరెంగన 
భావమున సంతసము పచ్చిదేరీని 


ముఖారి 
*ఎంక గబ్బితనమే నీకింతటిలోనే । తొలై 
యింత నీ కుపదేశ మిచ్చినదె కదరా 


పడంతి నాపేరు నీవు పాదమున (వాతురటె 
అడియాలముగ నింతె అందుకేమిరా 
వొడికములై తే సీవురమున వా (వా?) యరాదా 
యెడ చాల దందు€ గుచా లిమ్ముకొనె(గదరా 


సీలపుంబెండెములోన నీడ భావింతురకే 
శాలిమి నా ప్రియమింతి దానికేమిరా 
ఆలాగ్రై తే నాయద్దపు(జెక్కులు గావా. 
చాలుకొన్నకళ లందే సందుకొనీఃగదరా 


కూరిమి నా చెక్కు. కొనగోర నంటుదురక్షే 
ఆరపి కూడితివి న న్నందుకేమిరా 
యీరీతి (శ్రీవేంక కేశు(డ నేం గాదా 
తేరకొన విన్నియు నీ కేకువ గా దటరా 


1, ఇది వాకోవాక ము. 


౪ ఇద్ద ॥ 


4) ఇద్‌ ॥ 
ద 


4పలవి॥ 
ఉం 


॥ ఎంత ॥ 


॥ ఎంత * 


॥;ఎంత॥ 2 


శృంగార సంకీర్తనలు తి 


గుండ్మక్రియ 


నే నెజంగనా వోరి నీ మహిమ 
కౌననా యిన్నిటా6 బాలు కడు(దెల్లనాట ॥ పలవి 


ఇంతలో నాతో నీ వేడలేనినీాలు 
కొంత గొంత వాండి సేసి కుమ్మరించేవు 
యింతటివా6ండవు నీ విటుగాకుండితే భూమి _ 
వింతటాను ముంటికొన కింతవా(డి గలదా 1నేనె* 


కానీ కొనిమ్మవి కమ్మర((గమ్మర దూరి 
పావిపట్టుక నన్ను( ఐగచా పేవు 
యేనెలవున నీకు యింతసత్తి లేకుండితే 
మావీపై నిమ్మపండు మరియేల పులినె ॥ నేనె ॥ 


సీవికై నన్ను(గూడి నివ్వెరగైైన నా-- 
లు లాలు. 
భావమిదేమని పలికేవు 
శ్రీవేంక పేళ నీచే/తే కాకుండితే 


మోవితేనెకు గంటి మొదల. గలిగెనా 4నేనె* 8 
రామ్మకియ 
అంత సిగ్గువడకు వే ఆతివ నీవు 
పంతమున€ దెలియవే పాయమెల్ల గడువు ॥పల్తవిః 


గొంది నొక్కసింహమట కొండలు మోచినదట 
ఇందుముఖులనడుమె యిరవట 
కందువ యీ పొడుప్పుడు.గత యిది / 
ఆఅందముగ నానతీవే ఆరునెల్ల గడువు ల ఉకిండ్న్‌ 4 


(థ్రీ కాళ పొళ అన్నమాచార్యుల 


మొగి నొక్క తామరలో " ఎపండు వండెనట 
జిగి/దేనె వావాత( జిందెనట 
మగువ యీయారచి మతి నీపు దెలియవే 
తొగరునీపలుకులతుదదా(కా గడువు 


కంతువిగురుతు రెండుగంబములమేడట 
దొంతీవలపులనిరి దొల(కునట 
ఇంతి నేను (శ్రీవేంక పేకుండ యీకత 
మంతనాన నిన్ను( గూడి మరపించేగడువు 


ఆపారి 
ఈరీతివలపు లొకటి కినమడాయ ; విభు(డ 
కోరికలు కోటాన(గోటి సతికొయి 


సుదతి నీరాక కెదురుచూచేటియాసలను 
క5దిసీ నగుమో మెల్ల ( గన్నులాయె 
యిదె నీకడకు నాకె యేతెంచుందమకమున 
అదన మునిముంగిలెల్ల నడుగులే యాయ 


వెలంది నీసుద్దెలెల్ల వివియేటి వేడుకం 
వెలలేనిపులకలే వీనులాయె 
పలుమారు నీతోడ( బలికేటికాంతలను 
విలువెల్ల నంగనకు నివ్వెరగులాయ 


కమలముఖి నీరతుల. గలయునిబ్బరమునను 
కొమరై నచన్ను(గవ కొండలాయ 
చెమటచే విద్దరికి శ్రీవేంక పేళ్వరుండ 
తమళమలు తనువులును కడ(బాటులాయె 


॥ అంత ॥ 


(అంత॥ 


॥ పల్రివి ॥ 
గా 


॥ ఈరీ ॥ 


4 ఈరీ 1 


జ ఈరీణ ర్‌ 


శృంగార సఆకీ ర్తవలు ర్‌ 


సామంగం 
చెలులాల వూహించి చెప్పరమ్మ 
నిలువెల్ల మురిపెమే నిండకండీ = + పల్లవి ॥ 


అంగన విభుని. జూచి ఉరనవ్వు సవ్వె విప్ప 
యింగితాన( గడిమన వ్వేందు దాంచెనే 
అంగ మెల్ల మెలు(గులే అందు దాంచ విమ్ములేదు 
వుంగిటి. గనుగొనల నుండకుండీనా ॥చెలు ॥ 


జలిజాకీ పతి జూచి సెగముమాటల' ది్లై 
యెలమి( గడమదొడ మెందు దా(చెనే 
తిలంపెల్ల దమకమే దాంచం జోటు లేదెందు 
పలుకు(బంతములోనె పైకొనకుండీనా 1 చెలు॥ 


కోమలి (శ్రీవేంక మేకు. గూడి పరవళమందె 
యేమరి కోరికలెల్ల నెందు దాఃచెనే 
(పేమలెల్ల పెనపులే పిరిదియ్య. జోటులేదు 


దోమటిరరతులలోనే తో;ంచ కుండీనా ;చెలు॥! 6 
రేకు [14602 దేశాళం 
అన్నియు నీయందే అమరెనట 
కన్నియ ఇందుకు మారుగత చెప్పవే ౪ పల్లవి 


కలువలు వికసింప( గమలములై తోంచె 
గలికి విన్నిట నీకతి చెప్పవే 
అలులంటా బఐడింటోతే అన్నియు నీలములాయ 
కలగాదు ఇది యొక్కకత చెప్పవే ॥ అన్ని ॥ 


థ్రీ కొాళ్ళపాక అన్నమాచార్యుల 


జక్కవలు గండుమీరి సరి( టై (డికుండలాయ 
గక్కన విచారించి కత చెప్పవే 
మక్కువతో. బులినాలు మదనచ[కములాయ 
కక్కసము మాని నాకీకత చెప్పవే ॥ అన్ని ॥ 


ఆకసము చూడ(జూడ నది సింహమాయ నట 
కాకుగాదు ఇది యొక్కకత చెప్పవే 
యీకడను శ్రీనేంక పేళుండను నే నిన్ను 


పె కొన్న దిది యొక్కకత చెప్పవే ॥అన్ని॥ ? 
మాళవి 
పొలి.ంతి జవ్వనమున( బూవక పూచె 
యెలమి నిందుకు మనమేమి సేసేదే ॥ పల్లవ్‌ ॥ 


సతి చింతాలతలలో సంపె(గపూవులు వూచె 
మతివిరహపుమేన మల్లెలు వూచె 
అతనునితలపోంత నడవిజాజులు వూచె 
పొతవు తెలియ ది(5క నేమిసేసేదే ॥ పొలిం॥ 


తొయ్యలిచెమటనీట దొంతిదా మెరలు వూచె 
కొయ్యచూపు(గోపముల గుంకుమ పూచె 
కయ్యపునలపుల( జీ(కటిమాకులు వూచె 
నియ్యెడం జెలియభాన మేమినేసే3 ॥ పొలి ॥ 


మగువరతులలోన మల కెనపువ్వులు వూచె 
మొగి. గొనగోళ్లనే మొగలి వూచె 
పొగరు (శ్రీవేంక పేశపొందుల( గ్యవము వూచె 
ఇగురుంటోండ్ల మి(5 నేమి సేపేదే ॥పొలిం॥ 8 


శృంగార నంకీ ర్తనలు 


ఆహిరి 
కాంతయేమీ నెజంగదుగాని 
చెంతల నీగతి చెప్పరే చెలులు 


చిత్తజు నమ్ములు శిరసున ముడవ6గ 
గెత్తు కెట్ట దా6శెనో గాని 


గుత్తపుంజెకు్కుల కుంకుమచెమటలు 


అదె 


జొ త్తులు గారీ. జూడరే చెలులు 


చలువమేనివై సరులహారములు 
చెలగి నాని మొలచెనో కాని 
పులకలమొలకల( బొదలినపయిరులు 
వెలసె నిదివో భావించ చెలులు 


ఘనుండగు శ్రీవేంకటపతి గూడంగ 
చెనకి గుటలుతు నేనెనోకావి 
వెనకముందరల వింతలు వొడ మెను 
కను(గొనరే యిది గక్కన( జెలులు 


ముఖారి 
నగవింతే యేమనినా నాకు. బోవునా 
మొగ మేడ ఆద్దమేడ ముచ్చటలుగావా 


మగువ నాతో నలిగి మారుమంచ మెక్కినాను 
తగిలి నామన సందు దగ్గరిరాదా 
తగులుగలచోటికి దవ్వేమి చేరువేమి 
మొగులేడ నీరేడ మొ _త్తమై తిరుగవా 


॥ పలవి॥ 
న. 


॥$ కొంత ॥ 


॥ కొంత ॥ 


॥కాంత॥ 9 


॥ పలవి ॥ 
గొ 


॥నగ॥ 


థీ కాళ్ళపాక అన్నమాచార్యుల 


పైపై నాచేత నన్ను(బట్టనీక తోపినాను 
టబ 
చూపులైనా నిన్ను నవి చుట్టకొనవా 
పాపరాదు పాలుగలపాయప్పవారిపొందు 
తీపు లేడ పూవులేడ తేనెలై కరియవా ॥నగ ॥ 


చాయపాపై నమ్న(గూడి సరిమేను మజచితే-- 
నేయెడ నారతిచేంత లెచ్చరించవా 
పాయరాదు (శ్రీ వేంకటపతినై ననన్నును 
రేయేడ పగలేడ రిచ్చల! బైకొనవా ౪నగ॥ 10 


ఆహిరి 
నాకెట. దెలును విన్ను నమ్మ6ంగలదాన(గాక 
యీకడాకడ నీయిత వెట్లున్నదో ॥ పల్లవి ॥ 
డూ లా 


శిరసువంచుక లేమసిగ్లే నిను. జూచి నవ్వె 
అరయ నీవాకె కేమౌదువోకాని 
వొరసి నాపై నీవు వద్దనుందు వంతేకాక 
యిరవై యెజ(గకుండ యేమి సేతువో 4నాకె॥ 


మచ్చిక నొకవనిత మాట దగుల౯గ నాడె 
యిచ్చల నీకును నాకె కేపొందులో 


వచ్చి నాయెదుట ముగుదవలె నుందు వింతేకాక 
యెచ్చట నెవ్వరియిండ్ర 'శే(గుదువో నీవు 1నాకె॥ 


నిక్కుచు నొకసతి నీకాలు దొక్కెవిదె 
యెక్కడ మీయిద్దరిలో నేపంత మో 
యిక్కువ (శ్రీవేంకటేశ యిటు నన్ను. గూడితివి 
యెక్కువ నీతను వెట్ల నెందెందు మోచెనో *నాకె॥ [1 


శృంగార సంకీర్తనలు 


దేవగాంధారి 
నవ్వకురా నీ నటనలను । నీ_ 
జవ్వన మందే చక్కనయ్యింగాని 


మఖవకురా నీమాంటలు యీ _ 
జఅపులలోనే సరిచూపేను 
పొజగకురా సారి వొజపులను। తెర -_ 
మజ(గుల మొజంగుల మంచిదయ్యింగాని 


చిమ్ముకురా చూపు చివుకనను నీ 
దిమ్ముంగా(కలనే తెలిపేను 
కిమ్ముకురా నీగర్వము యివి 
కమ్మర నీరతి. గందముగాని 


బిగియకురా కడుగవియమునను యీ_ 
విగువు(గాంగిటనే పెనచేను 
తగు శ్రీవేంక టధరణీశ నన్ను 
మిగుల6 గూడితి విది మెచ్చేంగావి 


రేకు 1408 శ్రీరాగం 


'సూడగదవమ్మ సొక్కి యేల తంగీ 
జేడు(గో నేటినెలమకరతమ 


కూ పెట్టుసదువులకొ నల పేరిటివా6డు 
పూవకొడుకు( గవి బూము లేలేటివాండు 
సావసీటికిందిసతి సంక బెట్టుక 
తీపుల తిరుమలదేవరై నాండే 
క. ఈ (సహేళిక సరిగా వీడుట లేదు. 


॥జపలవి॥ 
ళా 


4 నవ్వ 11 


॥ నవ్వ ॥ 


4నవ॥ 12 


41 పల్లవి ॥ 


1 సూడ్‌ ॥ 


10 


థీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పుల్ల వెలుగులోవిబోనపుతరివాండు 
తెల్లనిమెటు(గుల తెరల. దేలేటివాండు 
గుల్ల సనేత(బట్టి కొండపై విలుసుండి 
వల్లెవాటువేసి వరము లిచ్చెను 

సీంకటిమైవాండు సీలపసపువాండు 
ఆకుదండలే తలనటుమోసినాండు 
దీకొని పాముపై తేలి వుండినవాండు 
యీకడ శ్రీవేంక కేకు దై నాందె 


ముఖారి 
చెక్కిటిచే యిదియేల చింతయేల 
చక్కనయ్యి నిన్నియును చాలు(జాలు నుంజళా 


మేరళో నాయాసలకు మితిలేదు తతిలేదు 
వోరి నీమాటల కెందు నూరటలేదు 
దూరలేను నే నిన్ను తొరలింపువినయాలు 
సారె నీవు. జేయలేవు చాలు(జాలు నుండరా 


దోమటినాచూపులకు( దుదమొదలును లేదు 
గామిజీనీచే/తలకు( గడ లేదు 
వేమారు నిన్ను నిఃక వేసరించలేను నాతో 
సాము నేయబేవు నీవు చాలు(జాలు నుండరా 


మమత నాకా.గిటికి మట్టులేదు గుట్టులేదు 
తమకపునీమతికి( దవివి లేదు 
చెమరించె మేనెల్లా (శ్రీవేంకటేశ యిది 
సమరతులాయ నింక చాలు(జాలు నుండరా 


॥ సూడ ॥ 


॥1సూడ॥ 18 


4జపలవి॥ 
గ్‌ 


॥ చెక్కి. ॥ 


॥ చెక్కి ॥ 


॥ చెక్కి ॥ |! 


శృంగార సంకీర్తనలు 


ఆహిరి 
అందరికి నావంటిఆ'నే కాదా 
యిందుకేల వెజపు నీ వెదురే(గవయ్యా 


మగిడి మగిడి చూచి మాటలాడ నూ.కించి 
చిగురుంబెదవి వంచి సిగ్గువడీవి 
మగువ నొయ్యనే చేరి మంతనాన బుజ్జగించి 
పగడవాతెర నొక్కి పరికించవయ్యా 


పొలసి పొలసి ఇంతి బొమ్మముడి వచరంచి 
మలసి పయ్యదకొంగు మాటు సేసీవి 
నెలకొన్నతొల్లింటినియా కెయొడంబాటు 
సలిగెతో౬ జెల్లించి చనవియ్యవయ్యా 


ఇక్కువల నాకె నిన్ను నెలఇంచ.గానే నన్ను 
మక్కువచే(తల నిపె మన్నించితివి 
+ లబ 
గక్క-న (శ్రీవేంక పేళశ కపటము లి(క మాని 
అక్కురదీరంగ నాకె నాదరించవయ్యా 


రామ్మక్రియ 
నాకు వివియే నవ్వులూ । వీరు 
దాకొని కదిసినదవ్వులూ 


మానవయ్య నీమాటలూ యేల 
తేనెలో నివె కేటలూ 
నేనెటి(గినవె నీ చేంతలూ భువి 
మోనములలోనిమో(తలూ 


న! 


॥। పలవి! 
ళం 


గ అంద।॥॥। 


॥ అంద ॥ 


॥ ఆంద॥ 15 


॥నాకు॥ 


కల (ఫ్రీ కాళ్ళపాక అన్నమాచార్యుల 


చాలు€జొలు నీసన్నలూ । కడు 
పోలంజూచినపొన్నలూ 
సోలి మును నేంజూచినవే నేం- 
డీలాగ్రై కడునే(చీ వివె 1నారకు ॥ 


చెల్ల వింక నేల సెగ్గులూ ॥ నేండు 
మొల్ల పులకలే ముగ్గులూ 
వెల్లవిరి శ్రీవేంక 'పేళ మన _ 
ఉం 
చల్లుంగూటమే సంకెసేస ॥నాకు ॥ 16 


గింకరాభరణం 
“నెమ్మది నున్నాండ విదె సీకేబయ్య మంచి 
నెమ్మిపం డారగించేవు నీకేమయ్యా ॥ పల్లవి 
నీలీల నీళ్ల పై తేట సీకేమయ్యా । యీ __ 
నేలకింద నుండితివి నీకేమయ్యా 
యేల విన్ను మరుతాప మేమినేసీని। నీ_ 
సీలిమేను కందులేదు నీకేమయ్యా * నెమ్మ ॥ 


విక్కము బొంకు సేనేవు సీకేమయ్యా యి,ై 
నిక్కిచూచి దా(గేవు సీకేమయ్యా 
యెక్కడిమోహములు నీకేమియు నేల 
నిక్కుసగ్గు లెజ(గవు నీకేమయ్యా ॥ నెమ్మ ॥ 
విద్దుర( గంటంబెట్టవు సీకేమయ్యా | వట్టి _ 
నిద్దురేల పొయ్యేవు నీకేమయ్యా 
గద్దరి శ్రీతిరు వేంకటవిభుండ । నన్ను 
నిద్దపుంగాంగిట గూడి నీకేమయ్యా ॥ నెమ్మ॥ 17 
- 1 దీనిభావము సృష్టమగుట లేదు. . 


శృంగార సంకీర్తనలు 


సాళంగనాట 
కాయము€ (బాయము. టో కలిగినది 
యేయెడ నాతడు నీవు నెంచినను 


చెక్కిటి చేతితోడ సిగ్గువడే విదియేమే 
చొక్కపు విభుండు నిన్ను 6 జూచెనంటాను 
వొక్కనిమిషములోనే ను(వు బొడివోవు నివియెల్ల 
గక్కాన నాతండు విన్ను. గదిసినను 


మంతనాన మా(టకు మా(టాడ ఏదియీమే 
పంతప్పవిభుండు నీతో. బలుకంగాను 
' యింతలోనే యనుమాన మి(కనేల తగులాయ 
చెంశల నాతడు నీన్ను( జెనకంగను 


చెలరేంగే విదియేమే ఛ్రీవేంఠపేశుండు 
యెలమి( గూడి చన విచ్చెనంటాను 
తొలుత నే నిందుకే పో తొడంగి చెప్పినడెల్తా 


5వలవి ॥ 
(గి 


కాయ 1 


॥కొాయ। 


మెలుపున నీడేరె మీకి/కను ॥1కాయ॥ [18 


రేకు 1404 శంకరాభరణం 
అతివ యేగతినై నా నలపినాను 
యితప కొన్నిటికైన యింపాయ(గా 


మే(మెం?)డైన విరహాన మెలుంత కన్నులనీరు 
నిండు(గొల6కులైై విగుడ(గాను 
గంకు మీలక్రై నాం గడు నందులోనుండి 
నొండొకటికిని దా నొకమన సవుంగా 


॥ అతి॥ 


క్షత థ్రీ శాళ్ళపాక అన్నమాచార్యుల 


పరిపరివిధముల. బానుపుపై బొరల(గా 
శిరసుతురుము వీడి చెదరంగను 
నినతి సలలక్రినా నెలంతమైవాసన 
సరునః గ్లైకొనంగ ముచ్చట దీరెంగా 

కడు(గడుందమకాన కదిసి యింతలోనె 
పడతి (శ్రీవేంకటపతి( గూడగా 
జడియు( బరవశాన సారెసారెకు మేన 
యెడలేనిపులకల కిరవాయ€గా 


ముఖారి 


ఇది ఇట్లనొత నే నెజంగం గాక 
తుదిముట్ట నప్పుడే తోవ గనుకొననా 


సౌగసి నా కడియాస చూపేరుగాక నను6 
దగిలి నిక్కము నతడు దా దల(చెనా 
మిగుల మీమాట నమ్మితి(గాక ఇంతలో 
మగుడ నేనొకతెగువ మది నెంచుకొననా 


యెడమాటలోననే యేమితమక మోకాక 
వెడ(%6ఐతి విచ్చేయ వేళలేదా 
బడలితిరి చాలు ని(5( ఐట్టుకున్నస్పు ఎ 
అడరి నాలో వంఎసెట్లనే కానా 


చెల(గి నామనసు. దెలిసితిరి మీ రిటుగాక 
సొలసి (శ్రీవేంక కేశుండు మానునా 
చెలులాల మీపలుకు చెల్లె నే మిద్దరము 
గలసితిమి యిశ్సైతే( గలకలన నగనా 


॥ అతి ॥ 


॥1ఆతి॥ 19 


॥పలవి॥ 
న. 


౪ తది ॥ 


ఇది ॥ 


ఇది! 20 


శృంగార సంకీర్తనలు 
గుజరి 
జి 
చూడంజూడ నిది వట్టి జోలి గాక, నీ_ 
జాడ లివి మంచివై తే సమ్మతులుగావా 


లాగుల నింళటను. దెల్లనివెల్లా6 బాలై తే 
యేగతి భూమిలో నే మేమి గాదు 
ఆగతినే పెట్టుకొన్న ఆనలే నిజమైతే 
వేగుదా€కా మరునికి వేదములై యుండవా 


సారెకు దిక్కులను. బచ్చనిదెల్లా. భైండ్రై తే 
కోరి యవి యెంత సేసుకొనరాదు 
కూరిమితో నీవొళ్లిగుణములే చక్కనై తే 
సారపువలపులకు సాకిరులై్లై వుండవా 


పొందివకా.గిటిలోవిపులకలే పూవులై తే 
చెందిన శ్రీవేంక పేళ చెప్పరాదు 
కుందణపుంగు త్తికలో కునుకులే కతలైతే 
పందెపురతులకివి పచ్చియై నిలువవా 


శ్రీరాగం 
ఎట్టయిన నేమి నీవు యేమన్న నేమి నీవు 
యిశ్తై లోనయ్యేవు యింత చాలదా 


కొమ్మ నీచే నాతం డంత కోపాన( బడెనేమి 
తమ్మిపువ్వు వాటు నొవ్వ(దా(కివనేమి 
అమ్మ నీ వవ్వలిమొగమైనా నాతనికేమి 
ఇమ్ముల యెదుట నున్నా. డింతచాలదా 


15 


;చూడ6॥ 


4 చూడ( ॥ 


41 చూడ6*। 2! 


॥పలవి॥ 
ణు 


॥ ఎట్సి॥ 
లు 


కేర్‌ 


(భీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


మగువ నీకతనితో మాడాడకున్న నేమి 
నౌగిలి యాతడు నీచే నొచ్చిన నేమి 
మొగమీక నీవెంత మోవంగ నాడిన నేమి 
నగకున్నం గన్నులనే నవ్వు చాలదా 


ఆది గొవి నీ వతవి కడ్డము లాడిననేమి 
వేదనల నిప్పుడెంత వేంచిన నేమి 
ఆదరించె వేంక కేళు. డలమేలుమంగనాచా -- 
రీదెస6 విలువుమనీ నింతచాలదా 


శంకరాభరణం 


ఇప్పుడే విచారించుకో యింతయు నీవు 
అప్పుడు నాతో నౌంగా దనరాదు నీకు 


యిందరివలెనే నీవిప్పటికి. గూడి నన్ను 
సందడి€ వెప్టేనండే సమ్మతించరా 
పందెమాడినట్లనే పదియు. బదియుంగా । నా- 
కందువనే వుండవలె కలకాలము 


తక్కులు(దెక్కుులు నాడి తగుల. దీసుక నా _ 
యిక్కు వలంట( టే నం కే 'వియ్యకొనరా 
వొక్కటినొక్కుటి నా వొడంబాటు నాకంజే 
మక్కువ నితరులను మన్నించరాదు 


యీయెడనే శ్రీవేంక కేళ నాకు దక్కితివి. 
సీయింతులు వరుసంటే నేనియ్యరా 
యేయెడ. ఐలుకు(ఐంత మేకముగ నా కాంగిట 


1 ఎటి॥ 
. 


॥ ఎట్ల 4 22 


1 పల్లవి ॥ 
వ్‌. 


/! ఇస్పు | 


ఖః ఇప్పు | 


గె 


రేయుంబగలు. బాయక రిచ్చవడవలెనా(రా?) జఇప్పు॥ 28 


శృంగార సంకీర్తనలు. 


శ్రీరాగం 
ఎతి(గించవలయు నిప్పుడిపుడే సీఎ 
కజకటి విన్నియు( గసరకుమీ 


చెలి నీపతివై చిందులపాటలు 
పలుమజణు నీలో( బాడ(గను 
అలులివి విని తొనటు. దమపిల్లల 
పిలుపవి మూగిన( బెదరకుమీ 


అందపునడపుల నటునీపలి కెదు- 
రిందువదన నీవేంగంగను 
కందువనంచలు గతియిది దమదని 
సందడి నేసిన జడియకుమీ 


వోడక (శ్రీవేంకటో_త్తముకా6గిట 
మేడెపుంగుచములు మెరయంగను 
యీడను జక్కవలివి తమజాతని 
జోడుగవాలినజో(పకుమీ 


రేకు 1405 సామంతం 
ఎవ్వరము నేమిచెప్పే మిటమీ(దను 
వివ్వటిల్లఘను(డవు నీచిత్త మి€కమ 


విలువెల్లా వలపులే నెల(తకు నేపొద్దు 

పలుకెల్లా నీమీ(దిపాటలందునే 
తలపెల నీపెతమకమే కలదెల 
ళా రా ళం 


నెలకొన్నపనులకు నీచి త్త మి/కను 


౪01 24-64 


17 


* పల్లివి ॥ 


॥ ఎటీ(॥ 


॥ ఎజీ( 4 


9 ఎటీ(॥ 24 


॥ పల్లవి ॥ 
ళ్‌ 


॥ ఎవ్వ ॥1 


ఫ్రీ శాళ్ల్షపాక అన్నమాచార్యుల 


చూప్పలెల్లనీపైనే నుదతి కీపులకల- 
మోపులెల్లా సీమీ(దిమోచిదింపులే 
తీపులయాసలు నీతేనెలమాటలందే 
నీపాదమాననుమ్మీ నీచిత్త మి(కను 


కాయము నీకొంగిటనే కలికిజవ్వనపు(- 
బాయమెల్ల నీరతిఐంధములనే 
యేయెడ శ్రీవేంళ చేళ యీకెకు నీకుం దగు 
నీయిచ్చలాయ నే(డు నీచిత్త మి(కను 


పాడీ 
ఆకురమే నెలవాయనమ్మా యీ 
యేతులును( దాలిములు యెరవొట యగుదా 


డిందుపడి సొఐగులకు దిష్టిదా(కినయట్లు 
అందమే పరితాపమాయినమ్మా 
చెంది హృదయ((యం?)బెల్ల చేకొన్నరమణు,డే 
పందెమడిచినయట్ల పగయౌట ఆరుదా 


సొలపుల( గనుచూపులకు సో/కు సో4కినయట్లు 
అలసత మైమజపు లాయనమ్మా 
పిలిచి విభు/గూప్పటకు పెరరే(/చునెచ్చెలులె 
కలలోనిచెలిమివలె కడకే(గు టరుదా 


చెప్పనరుదగుమరునిచేంశవలె తర ణితురు- 
మసప్పుడే చిందునందాయనమ్మా 
యిప్పుడే శ్రీవేంక కేకుకాంగిట నింఠి- 
వొప్పులే తప్పుల్లై వొత్తగిలు టరుదా 


॥* ఎవం ॥ 


* ఎవ్వ * ల్‌ 


॥పలివి!॥ 
ట్‌. 


॥ ఆతు ॥ 


॥ ఆతు ॥ 


4 అఆతు॥ 26 


శృంగార నంకీ ర్తనలు 19 


పాడీ 


*గరిమతో విన్నిటా(గలనీకు 
బెరసిననామీంద( (బియమున్నదా ॥ పల్లవి ॥ 


తనురోమరోమరం(ధములను (బహ్మాండ- 
జనననంహారవిచారములు 
మనసున నీకివి మంతములై నమ్న. 
గను(గొని కరుణించంగలదో వేళ ॥గరి॥ 


కన్నుల శీతోష్ణ్టకారణములు దోచి. 
యున్నచం(ద్రుండు రవియును మించ.6గా 
నన్ను6 బాయుచుంగూడ నలిరే6ంగనేకాక 
యిన్నిటా. బనులు నీకికల గలవా *జగరి॥ 


కడలేనినీమేన(6 గలుగుదేవతలను 
బడిఐడి( బలుమారు( బలికింపుచు 
విడువక నము(గూడి వేంక కేశ్వర నెత్త - 


మడరి యాడ6గ నీకు నదనున్నదా *4గరి॥ 27 
శంకరాభరణం 
'*వ్స్పుుజుతనౌ పరిమళతి సతి । సు- 
ధాంజనం తే విహరణ మిదం ॥ పల్లవి ॥ 


గమన చుయతి సతి కబరి చలతి సతి 
కిమితి కిమితిముఖే నిరతి సతి 
కమలాననే త(వ)గతిః కథం భో 


సుముఖనుయా వద సుకరమి దం ॥ మంజు ౫ 
1. ఇది ఖండితనాయికావచనము. స్వామియధ్యాత్మస్వరూపముమ నెనముచేనీ 
నిందించినతీరు. 


2. ఇది స్వచ్చందసంస్కృతర చన. ఇట్టి దానాడు సంక్రీర్తనములం దుండెనేమో? 
అక్కడక్కడా చివ్బుగుర్తలోని నాసవరణలు ఘజాతరసాధుత్వసంపాదకములే. 


థీ తాళ్ల పాక ' అన్నమాచార్యుల 


మహతి వీకణే మదం కిరతి సతి 
రహసి మనసి సం్యభమతి సతి 
మపాొకే తే గరిమానం కిం మా- 
మీహ వద భవదిష్ట మిదం 


స్వయంస్వయం సంశయో హరతి సతి 
నయనా(నేశ)కించిన్నమతి సతి 
(శ్రీయఃవతి స్తే (శ్రీ వేంకటపతి 
ఆ (రయం (పియ_స్తే యత్నమిదం 


మధ్యమావతి 
నమ్మరా నామాట నీవు నగవు గాదు 
కమ్మర నాబలిమెల్ల( గనుకొనరా 


మాటలాడి మా€టలాడి మగిడి చూచేవు నీవు 
యే/టికి నీకింత వెజపేల వచ్చెరా 
నీ;టున నెవ్వతెయైనా నిన్ను నేమి సేసినాను 
గాంటటముగ నేవిజై కాచుకొనేరా 


చేరి చేరి నావొద్ద శిరసువంచేవు నీవు 
వారించి యిది నీకెవ్వకే చెప్పెరా 
యీరీతి విందుక (గా నెవ్వతె గోపించినాను 
ఆరసి నే సీసంది కడ్డమయ్యేరా 


కూడిమాడి నాగోరికొనలకే యలికేవు 
వోడక (శ్రీవేంక కేశ వూరకుండరా 
ఆడనీడ నెవ్వరు నీ కడ్డముగా వచ్చినాను 
వేడుక నే నాడుకొనే వేసరకురా 


మంజు: 


॥; మంజు ॥ 28 


॥ పల్లవి ॥ 
ఉం 


॥ నమ్మ (1 


౫ నమ్మ 11 


॥ నమ్మ ॥ రఫి 


నా న్న | స 

నా 
శ్రీరాగం స: న ళ్‌. 

! దేవదుందుభులు నలుదిక్కులందు 


కావులనే వేవేలు ధ్వనులియ్య(గాను ం్‌ వ ॥ 


శృంగార సంకీర్తనలు 
శీ 


క్ల 


స్క 


వేంకట్నాదిదేవు( డదే వేడుకతో. బెండ్లాడీ 
లంకెల నిప్పుడే కమలా దేవిని 
కొంకక ముప్పదిమూండుగోట్లుదేవతలాల 
వుంకువ విచ్చేయరో మహోత్సవవేళ ॥ దేవ ॥ 


వనజనాభు(డు విత్యవై భవానం జేకొనె 
ఆనయము నిదివో యాదిలక్ష్మీని 
మునులాల భు(బుఇషులాల ముంచినభూసర(రు?) లాల 
సౌనిసి యిందరుంగూడి సుముహూర్త మనరో ॥ దేవ ॥ 


సురకన్యలాల భూసురనాగకన్యలాల 
మరిగికూడీ నలమేలుమంగ నితండు 
నిరతి శ్రీవేంకటనిలయుని నీకెను 


యిరవుగ దీవించి యిందరును( బాడరో ॥ దేవ ॥ 30 
రేకు 1406 సామంతం 
ఒక్కటికి నురిగ ప్రే వొంటికి * దాయిగశ్షే- 
వెక్కువ గోవాళవిద్య లరీడ6 జేయవలెనా ॥ పల్లవి ॥ 


విక్కివిక్కి. యాకె. జూడ నిడివి యాడకు నీడ 

అక్కడికే పోరాదా అంతగలితే 

మొక్కి మొక్కి. నన్ను(జూచి మూంగసన్నలేలనేయ 

ఇక్కడి క్షేరారాదా యింతగలితేను ॥ ఒక్క ॥ 


1. ఇది అధ్యాత్మ కీర్తనల ఛాయలోనిది. 2. *“దాయంగట్టుట'యా? 


' థ్రీ కాళ్లపాఠ అన్నమాచార్యుల 


'చెప్పిచెప్పి పంపనేల వెలవుల నవ్వనేల 
అప్పటి వీ వేంగరాదా అంతగలితే 
తిప్పితిప్పి నాతోనుం దెగి జాణతన మేల 
యిష్పుడే మన్నించరాదా యింత గలితేను 


పూ(చిపూఃచి మాని నాతో బూమెలు సేనేవుగాక 
ఆభాయ నుండవా నీ వంతగలితే 
చేచేత( గూడితివి (శ్రీవేంక పఓేళ నన్ను 
యీ చలమే నీకు దక్కై నింత గలితేను 


ముఖారి 
ఆరజమొతివి అంగడి కెక్కితి 
రు 
తారుకాణ లింకం దనతోనేలా 


పూవక పూచెను పున్నమవెన్నెల 
కావక కొచెను కంతుబాణములు 
యీవల నింక మరి యేలా మాటలు 
ఆవల! దనవెలు లాడే రదివో 


కానక కనెనట కమ్మ(జెజకువిలు 
పూని వినకవినె( ' బొత్తులగా లెట 
నానా(టికి వివె నడచీ సుద్దులు 
తానే యెంఐ(గును తమకములేలా 


పాంతెను తీగెలు బయలువందిలులు 
మూకలు పచ్చెని మొకరితుమ్మిదలు 
యీకడ (శ్రీవేంఠశేళుండు గాంగిటం 
జేకొనె నిదె మది6 జీంకలవేలా 


* ఓక్క ॥ 


॥ ఓక్క 4 8! 


॥పలవి॥ 
గా 


) ఆర ॥ 


॥ఆర॥ 


॥4ఆర ॥ 82 





1. పొత్తులగాలి+అట. 


శృంగార వళకీర్తనలు లై 


తెలుంగుంగాంటోది 


ఇదియీ దిష్టము భూమి వింతులందేసినచేంత 
యెదురెదురనే తాంకు నెజంగరే చెలులు ॥ పల్లవి ॥ 


సంచబాణములు నేండు పడణత్సిపె నేనెంగాన 
పంచమహాపాతకుండు భావజుండే పో 
యెంచ విందువ (వంకనేపో ఇందరిలో రూపులేక 
ఆంచెల నంతరభూత మై యుండవలనె ॥ ఇది ॥ 


విరవాప్పటింతి వింత వెరపించెంగాన రేఇ 
సరిలేవిరాకాసి చందురుండే పో 
తిరమై నే( డిందునంక దినములు నొక్కకిళ 
సురిలెల్లం దిన6గాను సుక్కు వడంగలిగె ॥ ఇది ॥ 


కందువ నేటియింతి కౌంగిటం గలయంగాసు 
యిందు జాణ శ్రీ వేంక పేళుండే పో 
మందలించి ఇందుననే మగువలపాలిటికి 
ముందుముందే పురుపో (షో త్తముండు వొన్వై వెలనె॥ ఇది॥88 


సామం*ం 
మరలి యేవవియైన మమ్ముడుగవే। మీరు 
గరిమ. గలసి ఇంకా( గలవా యొన్నికలు ॥ పల్లవి ॥ 


కామిని నీపతి నీతో. గడుసర..మాదితే 
యేమే నామోను చూచే వింతషోన 
యేమేమో మీలో సుద్ది మీరిద్దరే యెరుంగుదురు 
కాముపితం్యతపు లపై. గలవా యొన్నికలు మర ॥ 


ఠీ కాళ్లపాక అన్నమాచార్యుల 


కలికి నీపతిం వీతో గన్నులనే నవ్వితేనే 
యెలమి( వెలులము నే మేమినేతుమే 
నెలవైనమీసన్నలు నేండు మీకే తెయసును 
కలిమి పూవాణాల_పై( గలవా యొన్నికలు 


యీకడ శ్రీవేంక పేక డింతి విన్ను! గూడితేనే 
మేకొనవి మమ్మెల్లా నీవు మెచ్చేవేమే 
యేక మైనరతుల మీరిద్దరును( గంకణాలు 
గైకొని కట్టినమీ6ద6 గలవా యెన్నికలు 


(శ్రీరాగం 
మించి కాలము కిందుమీ(దాయనే 
ఇంచుకంత దెర(గు లే దేమినేతమే 


ధరలో మరునెలవు తలంపులో చిత్తరువు 
తరుణిమాటలలోనే తజచాయనే 
విరహపుపెండవేడి విరులకొనలవా.డి 
ఇరవాయనా యెందు నేమి సేతమే 


కట్టలేవిగాలిమోపు కడలేనివినుకులు 
దట్టమాయ నీమగువతగువులనే 
గుట్టులేనితమకము కోవిలలో సముకము 
యె(యి న్లై నాకిది యబ్బె నేమి నేతమే 


వానలేనివరదలు వడలేవిదప్పులును 
మానివికాంగిటిలోనే మక్కళించీనే 
పానిన(శ్రీవేంక పే(ట1)పతిగాన నన్ను6 గూడె 
యీనెల6త మెప్పించె నేమినేశమే 


॥ మర ॥ 


॥మర॥ 84 


॥ పలవి॥ 
ఉం 


॥ మించి ॥ 


1'మించి॥ 


4మించి॥ 85 


శృంగార సంకీర్తనలు 


రామ్మక్రియ 
తనిసితి నిక నవి తడవకువే వాని. 
మనసు దెలియ. గంతుమాయలయిన( జౌలవు 


చిత్తరమువుమా(కులకు జిగురులు గలుగునా 
హత్తినతనవలపూ నటువంటిది 
పొత్తుల నటుండనీవీ పొందగుపతిగుణాలు 
యిత్తల నే నెంచేనంటపే యిసుమైన. జాలదు 


నెమ్మి నండమావులలో నినుపునీరుండున కే 
అమ్మలాల తనబాస లటువంటివే 
కమ్మర నింకా నేవే కాంతునిమోవిమీంద 
సొమ్ములవి యెంతమం పె జుక్కలై న( జాలవు 


కందువై నకతలకు. గాళ్లు గలుగునకే 
అందమైనతనసుద్దు లటువంటి వే 
పొందిన(శ్రీవేంక పేశుభోగము చెప్పంటోతే 
యుందును రేలు బగళ్లు నెన్నియెన6 జాలవు 


రేకు 1407 శంకరాభరణం 


రమ్మనీ రావయ్య రాంపు వొద్దు 
కొమ్మ మనసు విలిపె(పె( 7) గొంత వొద్దు 
శే యల 


సమ్మతి నీరాకకు సకినాలు చూచి చూచి 
కొమ్మ మనను నిలిపె. గొంతవొద్దు 

' వుమ్మడి నంతట6 దనవొారపుసింగారాల 
ఇమ్ముల( బొద్దు గడిపెం శనివొద్దు 


౪4 పల్ల్తవి 1 
ఉం 


॥1తవి॥ 


4తని ॥ 


॥తవి॥ 86 


(4 పలివి॥ 
గా 


11 రమ్మ 11 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


గారవాన€ జెయల నీకడక:పి, నీరూపు 
కూరిమితో. దలపో వె6 గొంత వొద్దు 
ఆరసి నీనుద్దులెల్లా నందరితో( జెప్పి చెప్పి 
ధగా 
యీరీతి( టొద్దుపుచ్చె వింతవొద్దు 


చీప్పిలేటితనుకాన( జి త్తములో పమరతి 
రుప్ప నేనె. గోరికలల గొంత వొద్దు 
ఇప్పుడే వచ్చేసి నీవు ఇంతిని శ్రీ వేంక శేళ 
తెప్పిర6గూడీతి విసై దినము నేపొద్దూ 


ముఖారి 
ఇంతలోనే విభు(డ మా కేమి దప్పెను! నేండు 
ఏంతలుగా6 దిన(దిన వేము దీపువో 


నివు మయ్య్మి6 జెనకక నిలిచికే( జాలు(గాక 
భావజు చెజపవింట. బండు వండె(టో 
తావుల నీబాస నీవే తప్పితేనే చాలు(గాక 
పూవుబాణములసంట పొల్లువోదు వో 


కడునింతదీమసము గలిగతే( జాలు(గాక 
చిడుముడి చిగు.ల చేగలెక్కె6టో 
వడి నీమాటలు మజఅవకవుం కే(జాలు(గాక 
గుడిగొన్నవెన్నె లలే కొంగుముడి వో 


శ్రీవేంక కేశ నన్ను జేరితేనే చాలు(గాక 
సోవల మోవుల నిప్టే జున్ను వెష్టేంటో 
తావి నాకొంగిట సజ దక్కి తీనే చాలుంగాక 
యేవేళ. బులకలే ఇరవై ననేశవో 


4 రమ్మ। 


1రమ్మ ॥ 87 


॥ ఇంత ॥ 


౫ ఇంత; 


4ఇ05త ॥ 08 


శృంగార నంకీర్తనలు 


సామంతం 


పడంతి ఇటని పన్నపము నేమవే' తాం 


గడదా€కా నిందుకెన( గల(ండుగా తాను ౪ పలవి ॥ 
క్‌, గా 


సరి నిపుడ్రైన విచారించెంగా నన్ను 
కురిసి విరహమే పై కుప్పనేసెంగా 
మరునికాంకల నామన సిది యేమైన 


గరిమతో సూడువట్టంగలండుగా తాను ॥పడ( 1 


తల(చి తనకు నాపై దయవుపైంగా; నాకు 
వలపులు మించనైన వరమిచ్చెంగా 
చెలంగి యావలచే నాజీవ మెంతబడలిన. 


గలిమితో సేకరించంగల(డుగా తాను 1పడ6॥ 


గక్కన విచ్చేసి నన్ను6 గాంగిలించెగా నేండు 
యెక్కువై న శ్రీ వేంక పేశ్వరుండు 
దిక్కయి నన్నిట్లానే దినదినమును( గూడ 
5 క్కసము గానివాండు గల(డుగా తాను 


గ 


॥1వడం॥ ల$ 


సామంతం 


ఒక రొతరికె మన మొద్దిక గాదా। నీకు 
'వెకలింతుల ముందువెనక గానా 


॥పల్తపి॥ 
గం 


కోమలి నీకచములు కొ..డలై తే నామీ(ది_ 


చేమలు చెట్లు(టో నా చేతులివి 
యేమిటా సీజవ్వనమే యెొక్కుూడుంగా నెంచుకొం పే 


ఆమీ(దిఫలభోగ మది నే. గానా 
1. రేకలో ' వేయవే'క తర్వాత పాదవూ ర్తిగ్తుర్తగుగీత యున్నది. (ప్రాస లఘు 


భంగము. 


ఒక ॥ 


26 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కలికి సీకన్ను లివి కమలము లనుకొంకే( 
దొలకు నాచూపులును( దుమ్మిద్‌ లివి 
చెలువాన నీవెంత చెలరే(గినా నీకు 
అలరి యెవ్వరిసను లంతకు నేంగానా ॥ ఒక ॥ 


అంగన నీచెమటలే అంబుధియైతే నే, 
జెంగలించి వోలలాడేశేషశాయిని 
సంగతి నీకూటమే సారెకు * మెచ్చవు నేం 
గంగులేవి(శ్రీవేంకటపతి( గానా ॥(ఒక॥ 40 


తెలుంగు. గాంటోది 
తరుణి కిచ్చకమే తగిన దిది 
నిరతము నతివలునేర్చినప(ఫ ?)లము ॥ పల్లవి ॥ 


అంగన నెవ్వరు నవుంగాదనకురే 
కంగి విరహమున. గాగినది 
చెంగట. ఐతితో చెలి నొనగూర్చుకే 
సంగతి మన మిచ్చట( గఅఫలము ॥1తరు 1 


ఇంచి నెవ్వరును యిది యేమనకురే 

పం ఏటాసల భమసినది 

౧. *గంతటా మెడమా(టల మతి_ 

౧౭౧ వావుకే చెలులకు ఫలము 4తరు ॥ 
వెలంది యిదివో ,శ్రీవేంకటపతితో 

మలయురతుల మెయి మజచినది 

చెలువునిమర్మపుచే(తలు చూచేటి -_ 

చెలుములు మన మిటు సేసినఫలము ॥తరు॥ శ. 
1. మెచ్చు + అవు 


శృంగార సంకీర్తనలు లం 


ల్రైరవి 
ఇటమీ(ద మీచిత్త మెల్లోకొని 
కటిలకుంతలిపొందే గుణము వో విభు(డా ॥ పల్లవి ॥ 


యింతి నీకు మేడమీద నెదురుచూచినచూపు 
దొంతులైై పెరిగి మరుతూపులాయను 
యింతట విచ్చేయకున్న యివి యిన్నియును నీవై 
చెంతల వడ్డికిం వారు చెప్పికింటో విభుడా ॥ ఇట ఏ 


వాలినయాసలతో వనిత వలప్పలెల్ల 
చాలుకొని శాభోపళశాఖలాయను 
తాలిమి నింతటనై నా దయదలచకవుం పే 
కాల చేత( బెనగొను కనునో విభుండా 4 ఇట 4 


మెలు(త జవ్వనమెల్సి మించినసౌబగులెల్లా( 
గలయురతుల. జెప్పం గతలాయను 
యెలమి (శ్రీవేంక పేళ యిట్ల 6 గూడకుండితే 


తలపో(తేఘనమవును తప్పదువో విభు(డా ॥1ఇట॥ 42 
రేకు [1408 సామంఠం 
ఇన్నిటా నే నీకు లోనయినదానరా 
పన్నిన నీచిత్తము నాభాగ్య మింఠేకాని ॥ పల్లవి ॥ 


'పెలుచునానడుము నీపిడికిటిలోవి దింతే 
చెలగి నీవెటువలసినం జేయరా 
మొలకలనాకుచములే కడు(గల్లరులు 
వులుకనినీవానివోపి కింతేగాని ॥ ఇన్ని ॥ 


80 థ్రీ తాళ్లపాక అన్న మాచార్యుల 


కడు నాచెలువము నీకనుచూపులోవి దింతే 
అడరి నే విన్నవు(గానదనం గలనా 
కొడిమిగిలిననాగోళ్ళివి కడువాండి 
బడిబడి నీవానిబలిమింతే కాని ॥ ఇన్నీ ॥ 


కిమ్మునినా మేను సీకాంగిటిలోని దింతే 
నెమ్మట (శ్రీవేంక పేళశ నీయిచ్చరా 
దిమ్ము రే(చి మఆపించీ( దియ్యనినామోవి యిది 


తెమ్మలై ననాలోనిదీమస మే కాని (ఇన్ని॥ 48 
తెలుంగు. గాంటోది 
ఏడం గన్న నీకు మొక్కే, దిం.ఏ కింతేపో 
ఆడుకోకు నీసంతా లందు నింమ ని€కను ॥ పల్లవి ॥ 


నడుమేల ఐడుగాయ నవ్వులేల తెలపాయ 
వెడంగునీగుణములు వినివివిపో 
జడిమాట లెందా(/కా( జొలించు మి(క గోడ 
గిడిగితే నసలేపో ఘనుండ ఇన్నిటాను 4 ఏడం ॥ 


కురులేల చీశటాయ గోశ్లేల వాండ్రాయ 
సొరిది సిచేంతలు నే( జూచిచూది పో 
వొరిమ నీయానలు నొట్లు నాతో నేల 
సరి€ విప్పి నమలితే(/ జప్పనే పో విభుండా ॥ ఏడ6 8 


చెక్కులేల చెమరించె జిత్తమేల ముదమందె 
నెక్కొని (శ్రీవేంక పే విన్ను గూడే పో 
తక్కిన విన్నియు నేల తస్పు లవే వొప్పులాయ 
చిక్తి_న పులక లెల్ల వేసలే పో ఇంకను జ ఏడం॥ 44 


శృంగార సంకీ _ర్తనలు 


శంకరాభరణం 


ఇంతిచెలువమే యీ “నికి 
కంతునిచేంశల( గలసినవేళ 


చిత్తజ కేళి సీచెలికచగిరు లివి 
హతత్తినరమణవి కాధ(ద శ్రరువు 
నె త్తమితావులనిట్లూర్చు గములు 
అటి లు 
కొ త్తగుఐడలికకును పరిహరము 


వలపులాకటికి వనితలధర మిది 
చెలువునికిపు డమసినవిందు 
చెలపచెలపమైచె ుుటంపన్నీరు 
తెలియగ చలివందిరివో పతికి 


పట్టుగొమ్ము యీపడ(తి దేహాలత 
గట్టిగా (శ్రీవేంకటపతికి 
ను 
యికై యిన్నియు నీకెకు నితనికి 
పట్టిన వెల్లా బంగారములు 


లలిత 
అంత సిగ్గువడక నీవానతీవయ్యా నీ_ 
యంతరంగమేల దాంచ నానతీవయ్యా 


కడుసరుసుండవట ఘకసు(డ నీమోమందు_ 
నడరిన కళలెల్ల నానతీవయ్యా 
వొడికమై నీమోవినున్న కెంపు లవి యెన్ని 
అడియాలముగ నాకు నానతీవయ్యా 


రై 


*పలవి ॥ 
గి 


* ఇంతి ॥ 


॥ ఇంతి 


4 ఇంతీణ 45 


॥ ఆంత ॥ 


థ్రీ కాళ్ళ్లపాక అన్నమాచార్యుల 


మిక్కిలిజాణండవట మేవిమీ6దిచెమటలు 
ఆక్కట యెందుండి వచ్చె నానతీవయ్యా 
గుక్క కిపై యేయింతిగుబ్బలవెకుంకుమో నీ_ 
యక్కుమీ6ద వనంటినది యానతీవయ్యా 


యెసంగి (శ్రీవేంక కేశ యిజ్లై కాంగిటిలోన 
నసురుసురేల వచ్చె నానతీవయ్యా 
ముసిముసినగవుతో మునిగి నాకొనగోరి _- 
కసమిచ్చి యేల లోంగే వానతీవయ్యా 


మంగళ కౌసిక 
తెఅవక.(బతివైతివి గాక 
గలిసించిన. గడుఘనమా నీవు 


చూచినవెల్లా సొంపుముత్యములు 
పూచినపువ్వులె పున్నమలు 
లాచిన వెల్లా లాగవేగములు 
యీచెలిసొఐగుల కెదురా నీవు 


పలికిన వెల్లాం ఐసవివ(జములు 
విలువున( దురుమే నీలములు 
కలిగినపులకలె కనకపుమొలకలు 
జలజలోచనకు సరియా నీవు 


కౌ(గిటి వెల్లా6 గంతునిరచనలు 
మూఃగినరతి విమ ముంచెనిదె 
చేంగల చిగురుల (శ్రీవేంక'ఎపతి 
వీ(గేటిరమణికి వింతా నీవు 


॥ అంత 


॥ అంత ॥ 46 


॥ పల్తవి ॥ 
ళా 


॥ తెల | 


॥ తెజ॥ 


జతెజ॥! 47 


శృంగార సంకీర్తనలు 


సామంతం 


ఊరకే మరునిపొంజు లూర(ంగూటాలు 
ఆరసితే వట్టిజూబు లవి సీకు నెదురా 


కొలవిలో తుమ్మిదలు కొమ్మలపై కోవిలలు 
బలము లింతేపో భావజునికి 
నెలంత ని మ్యుందై త్తే నెరి/గలతుమ్మిదలు. 
బలుకుంగోవిళలలును( బంతమాడీ(“దవే 


తీగలపె పిరులును తియ్యని తుంటచె౪ 'స 
చేగలయమ్ములు విల్లు. జి త్తజునకు 
సోగలబొమ్మ లవిల్లు( జూపులయమ్ములు నీకు 
యీగళుల వింగ నీకు నెడయవుగదపవే 


యెక్కడో చందురుండును యెడపుల చల్లగాలి 
మక్కువైన తోడు దొన మదనునికి 
గక్కంన శ్రీవేంక కేళుకాంగిటిని కె తేసు 
గ్ల 
వొక్కచో వదనచంద్రు( డూరుపే గాలిగదే 


రేకు 1400 మాళవిగొళ 


ఈఆణీకౌ(6డవట యంతటికి 
జాణవు తెలియము నరిగొనవయ్యా 


ముంగిట చెమటలముత్యపు(బూసలు 
అంగన లోలో నమ్మీనదె 
ఇంగితంపువెల లెరుంగుదువటవో 
యంగడిబేహారి యవి గొననయ్యా 


1. సీ4అంద్రైకే. వింత (త్రికనంధి.. 
౪01 24.15 


౪ పలవి॥ 


॥ ఊర (| 


, ఊర ॥ 


॥ఊర॥ 46 


॥ ఆణీ॥ 


య! 


థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


మొల్లమి మాచెలి మోవిమాణికము 
అల్లి వెలకు నీ కమ్మీనదె 
తొల్లి నీవు సూదులవాట్లచే( 
గొల్ల లడిగితట కొనవయ్యా 


విడుదలచు"ప్పలనీలంబులు సీ- 
వడిగినంత కే యమ్మీనదే 
పడం తిదె (శ్రీ వేంకటపతి నీ విదె 
యెడయనికాంగిట విటు గొనవయ్యా 


నాదరామ్మక్రియ 
ఊరకున్న నుండె(గాక వోరుప్పునను 
గారవించి చేకొవన( గాదనంగంగలవా 


అలిగినప్పటివేళ ఆమ.టోయంగాక నీవు 
చల మిప్టై కడదా(కా సాదించేవా 
చెలి నీకు. జెల్లినంత చెల్లదా విభునికి 
బలిమి( ఐట్టీనను నోవనన(గ(గలవా 


యెచ్చినకోపపువేళ యేమయిన నాయంగాక 
'ెచ్చువెరిగే వదేమే విగియుచును 


యిచ్చట నాతడు విన్ను యింత వేండుకొనంగామ 


పచ్చిసేయ వి॥క నంత పఠమారు! జెల్లానా 


తడసి యొక్కొకవేళ తప్పు€దారుంగాక నీవు 
కడదాంకా నీపంత మే _కైకొంటివి 
కడంగి (శ్రీతిరువేంకటపకి నన్ను గూడె 
అడరి నీవేడుకల కడ్డ మెందూ/ గలదా 


4 ఆణీ॥ 


॥* ఆణి ; 40 


॥ పల్లవి ॥ 
ట్‌. 


॥ ఊర ॥ 


॥ ఊర ౫ 


4ఊరజ 00 


శృంగార సంకీర్తనలు 


ఆహిరి 
ఇంతలోననె యివి రెండూ 
చింతలు. దమకము-ఎఎ చెబవుండ నేండు 


చెనకుల నీకడ చెనకులు వింహే, 
దువియనిచి_త్తము( దుత్తుమురౌ 
మునుకొని యిప్పటిమోహము చూచిన 
అవలు(గొనలునై యాపలు వొదలు 


ఇంచుకవడి నీ విటురంాకుండిన 
కంచు(బెంచు నౌ. గాయమిది 
అంచెల. గన్నుల నటు నిన్ను. గంకే 
పొంచినమువనముల( బులకలు మొలచు 


కదియుచునీ వాకడి మోమెతే 
చెదరి కోరికలు చిందరలౌ 
యిదె నన్ను (శ్రీవేంకటేశ్వర యిటువలె 
పొదిగిన మోముల, బొత్తులు గలయు 


శంకరాభరణం 
మనసిజసము[దమద(థ7)నమిదె 
కమగొను మింతట. గాంతు(డ నీవు 


సతి చింతామతిజలనిధి తరువ6గ 
ఆతిగరళపువిరహము వొడమె 
తతి నాపిమ్మటం దమకప్పంగోర్కుులం-- 
లతల కల్పకపులాకలు వొడమె 


* ఇంత ॥ 


॥ ఇంత ॥ 


॥ఇంతి॥ 5! 


॥* మన॥ 


థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పొం(తికూరిముల( టొంగులు వొంగంగ 
పులకల తారలు వొడమె నవె 
ఫలమై సాత్ర్వీకభావపుంజం(దుండు 
నిలువున6 బొడమంగ నేరుపు లలరె 


సుదతి దానే నీచొక్కపుంగాంగిట- 
నదనువ నిందిరయై పొడమె 
కదిసిన(శ్రీ వేంకటపతి నీదెస 
యద(ధఇ)రామృత మయ్యతివకు ( బొడమె 


గుండ్యక్రియ 
కటకటా మీ/దటికద(త?) యెందో 
తటుకున6 బతి దయదలచ(గవలదా 


కంచుమించులగుగగనపునడు మిది 
ఆంచగమనయే ఆధ(ద?) వు 
పొంచినఆరున( బొదుపునేసుకొని 
వుంచపుగుట్టున నున్నదిగాక 


విగ్గులు నీడలు నెలంతవదన మిది 
యెగ్గుసిగ్గులకు నెడ గలదా 
బెగ్గిలి కమ్నులం బెద్ర వేసుకొని 
లి ౧ 
ముగ్గులనవ్వుఆ మురిసీంగాక 


పరువపుగరువపుపాయపుమన సిది 
తరుణియానకే దరిదాపు 
యెరవుగ (శ్రీవేంక పేళుండు గూడంగ 
సరవు లివిన్నియు జయవమయి నిలిచే 


* మన ॥ 


*మవన॥ 562 


$5కట 4 


॥క5కటి ॥ 


*కట॥ 56ీ 


శృంగార సంకీర్తవలు ౩7 


మ. గళ కొసెక 


ఇంత వేయగా నీ కిందు యేమివచ్చెనే నీవు 
యితివేకావా చెలి బిదియేమే ॥ పల్లవి ॥॥ 


ఆలరిచేంతలవిభు( డాత(దేడ నేనే 
చాల(ంజాలు సంత సీలు చలమే!టికే 
మూలనుండేవారి. దెచ్చి ముంగిట వేసేనంటా 
యేల యిట టోది.చే విదియేమే సీవు ॥ ఇంత | 


మాయదారివిభు(. డెంత మరిగిననేనెంత 
ఆయనాయ ననునేల మలఎుంచేవే 
వోయమ్మ చల్ల వే(డై వున్ననన్ను నతనితో 
యీయెడనే కూడుమనే సదియేమే నీవు ॥ ఇంత ॥ 


యంతలోనే (శ్రీవెంక పేళుండే దక్కె నీటు 
ట్లు 
సంతిమునేసితి” మెచ్చ(గవలెనే 
పంతము పలుకు నొక్కపాటిగా మెలంగునాపై 
యెంత కెంపమమకార మిదియేమే నీవు ;ఇంల॥ ర్‌6 


రేవ 1410 లలిత 
ఆతివ్‌తల(పు దెలియ(గరాదా; నీ 
మతిలోనికా(కలెల్ల మందలించే6గాని ॥ పలవి 


అన్నియు. జెప్పేంగాని యత(డంపినట్టిచెలి 
విన్నపమంతయు నీవు వివరాదా - 
యెన్నిక లంతటిమీ(ద నెట్టువలసిన నయ్యి 
కన్నుల( గన్నంతనే గారపించుమీ ॥ ఆత ॥ 


తతి థీ తాళ్ల పాఠః అన్నమాచార్యుల 


ఇద్దరితల(పులకు విక్కువ చెప్పేంగావి 
పెద్దరికమున నాకె. బెంచరాదా 
గద్దరిచలములేల కలది కలిగినన్లై 
వొద్దిక నన్నియు నీ వొప్పుగొనుమీ 

వెలది. బుత్తైంచి తా వెంటనే (శ్రీవేంకట. 
నిలయుడు వీండె వచ్చె నీవు రారాదా 
తెలిసి ఇద్దరు( గూడితిరి మాకిందరి కిదె 
'నెలవు నీపతి నిదె చి తగించుమీ 


తోండి 
ఏమి దలంచుకొంటివో ఇన్నాళకు 
నీమన సింతటనే తనివి(బొందెనా 


వూరకే కొలనిలోన నోలలాడేమగువల __ 
చీరలేల తీసితివి చిన్నారివా(డా 


చేరి యంతటను( టోక చేతులెత్రి మొక్కుమనే - 


వేర యెంత కెత్తుకొంటి వేడ కొత్తరా 


బాలుండవై మాఇండ్ల పాలారగించి ఇంకా 
పాలిండ్రవె చూపు పచరించేవా 


చాలదంటా మాకేలు చాంచి యందుకొమ్మనేవు 


మేలుమేలు నీగుణాలు మెచ్చితిమిరా 


ఇంతు లున్నారన కిళ్హై యీందులాడే విందు వచ్చి 


ఇంతలో నె (శ్రీవేంక పేళుండ నీవు 


వంతము చేకొని మమ్ము( ఐచ్చిగా6 గూడితి వివై 


ఇంతచేసి మరి చీర లిచ్చితివి చాలదా 


॥ ఆత ॥ 


*ఆత॥ 560 


౪ ఏమి ॥ 


4 ఏమి ॥ 


*ఏమి॥ 56 


శృంగార సంకీర్తనలు 


బౌళి 


మేకులాండిగదె యలమేలుమంగ 
ఆకె యీతనకే తగు నలమేలుమంగ 


చెక్కులచెమటలతో చెలువువియెదుటనె 
మిక్కిలి చొక్కీ నలమేలుమంగ 
మొక్కలాన చెలులతో ముచ్చటలు చెప్పి చెప్పి 
అక్కడే చూచీ(గదె అలమేలుమంగ 


చాలుకొని పతితో( జల్లు వెదమాటలనె 
మేలములాడీ నలమేలుమంగ 
తాళ మొ త్తి పాటపాడి తనలోనే నవ్వీని 
ఆలరివిభునివద్ద నలమేలుమంగ 


యీడ నికై శ్రీవేంక పేభుని మెప్పించి కూడె 
మేడెప్పంగాంగిట నలమేలుమంగ 
వీడెపురసములనే వీడుదో డై రతులలో 
ఆడుకోలుమాంట లాడీ నలమేలుమంగ 


ఆపొరి 


తొనట నన్నట తలంచునట్లా 
యీనిజమంతయు నెఆజి(గేంగాక 


పిలువనంవునట [పియు,డట 
చెలి నీవు ియుము నేతువట 
పలుమా(టఅ కి6క6 బనలేల(నే 
వలరాజువలస వచ్చే॥గాక 


తా 


॥ మేకు ॥ 


॥ మేకు ॥ 


॥ మేకు॥ 6? 


॥1పలవి ॥ 
ద 


॥ తాన ॥ 


శ0 ఫ్రీ ఆళ్ళపాక అన్నమాచార్యుల 


చేకొని యిట విచ్చేసునట తా 
నాకయి వనమయి నడచునట 
రాకకు నామతి రాయవునా 
సీకొరకు వలపు నెటజపేంగాక ॥ తాన! 


(శ్రీవే.:? టగిరిచెలువండట 
కొవలెననణ నను6 గలనెనట 


యీావలసావజు యిద్దకికి 


పూవు(బరిమళ పు(బొందులెకాక 1తాన॥ 58 
శంకరాభరణం 
దొడ్తిపటుమానినులదొమ్మికా (డా 
అ అట 
అడ్డములేనిచేంతలయాత(డవా నీవు ॥ పల్లవి ॥ 


చెంగట గోపికల( జెలరేంగి యొకమాంపే 
జంగిలిగా మోహములు చల్ల (గాను 
యింగిత మెటింగ సీపు యిందరి కివన్ని రూపులై 
అంగపిం మడినట్టియాత (డవా నీవు ॥ దొడ్డి ॥ 


కోరికమీర మునులకొమ్మలెల్ల నీకు ఏందు 
'పేరులేనిరుచులతో. బెట్టంగాను 
కూరిమి చేకొని యై గోపాలకుల( గూడి 
ఆరగించివచ్చినట్టిఆతండవా నీవు 1 దొడ్డి ॥ 


ముందు గలుగ నీకు మోహమున రుకుమిణి 
కందువ చెప్పి ' పుత్యాంగం (7) గై కొంటివి 
యిందు కేపొ యిందరు మోహించిరి (శ్రీవేంకటాాదది- 
యందలివిట్టిలు(డ నే లతండవా నీవు 1 దొడ్డి ర్‌0 


న్‌ * పుచ్చగ” లేక “వుల్తేర” అనియా ? 2. “విర్ణల' లేకు. 


శృంగార సంకీర్తనలు శ] 


ఆహిగ 

' చూడ( బసిబాలగాని జూటుగదమ్మా। లౌ- 

నాడినపె ఆడ ౧ంపే సగలమయ్య్నాని ॥పల్తవి ॥ 

ళు . లా 

కొట్టలేదు తిటలేటు కూరిమితోం దస చెష్క 

ము టబ 

ముట్టితేనే యేడిచీస మొజ:ఎ వెట్టి 

యెట్టేచిన గ స్నబిడ్డండ 5 మ మెం: * యెత్తుకొన్నమాన6 యా 

దై హు ఎతగం సగ్గల: ఏ౨యీ.11 1 చూడ6॥ 


అద్దలించ6 జేయం దనయబగదూళి( దుడిచిన 

పొద్దువోక నేలబడి పొరలాడీస 

వుద్ద- డీండు గవసమ్మ వుట్టిపాలలోన( జాద_ 

మద్దటుమం పేస యగ్గలమయ్యిసి ॥ చూడం ॥ 
అంగడి నెం( నెం?) దైన దా నాడివచ్చ పయ్యద_ 

ఫొంగు. గప్పుమని పూతో గువాడీన 

జంగిలై (శ్రీవేంక కేళ్వరుండ(డు 7) యెంగిలిముద్దు _ 


లంగవించ నొాల్లమంయటే ౧గలమయ్యిసి ॥। చూడ6॥ 60 
రేకు (411 మాళవి 
అంగనచేసినపుణ్య మందకపోదు- 
చెంగటంజూడరమ్మ చెలులాల మీరు ॥ పల్లవి ॥ 


దొంతరపూవులపూట తొయ్యలి 'సేయంగ6ంటోలు 
చింతతో విశ్తై చేయి చేర్చె నేండు 
యింతి నీలపురాను లిల6 జూరలియ్య(టోలు 
చెంత. దురుమటు జారి చిషావడె నదివో ॥ అంగ ॥ 


1 ఇది అధ్యాత్మకీర్త నలచాయలోనిది.. 


శ్ర థ్రీ కాళ్ళపాక అన్నమాచార్యుల 


దిట్టయై కోరి యఖండదీప మె త్తంగంటోలు 
విట్టచూపే చూచీని నివ్వెరగై 
జట్టిగొని సన్నీటం జలివంది రిడంటోలు 
వుట్టిపడి చెమటల నోలలాడె నదివో 


వనిత మోవిషండు వాయనమియ్యంగంబోలు 
మొనసి (శ్రీవేంక కేశు మోవి చేకొనె 
తనివోక్‌ చెప్పగావితపము నేయ!/గంటోలు 
యెనసే ఇద్దరు గూడి యేకమై రిదివో 


సామంతం 


అటు గొన నీకు లోనైతి/గాక యీ-- 
చిటుకు లన్నియు నీచేతివేకదే 


కంతునియమ్ములై తే కతలలోనేకానీ 
ఇంతి నీచూపుల్లై తే వివె దిష్టము 
కాంతిమెలుంగుల్రై తే కాల వేలాల.గాని 
చెంత నీమేనిమించు పేగలుదేరీనే 

మెలుపువెన్నెలలై. తె మిన్నులపైసుద్దు లింతే 
కలికి నీనవ్వులైై తే గడుంజేరువ 
చిలుకపలుకులు పెంచిపు(టోలికలు గాని 
అలరు నీమాటలెల్ల నచ్చముగదే 

వొట్టినచిగురులెల్ల నొగరువేసీంగావి 
గట్టిగా నీమోవి తెనెగారీంగదే 
యిట్టివేళ శ్రీవేంక పేకుండంగనక నాకు 
దిట్లివె నీకాంగిలిచ్చి తిరమైతివే 


* అంగ ॥ 


౪ అంగ ॥ 6! 


4పఠవి ॥ 
ళం 


॥ అటు ॥ 


॥ అటు ॥ 


॥ వటు॥ 82 


శృంగార సంకీర్తనలు 


అపహారినాట 
* ఎంతనేర్చెనే యీమగువా 
పంతమె నెరసీ, బాయముమీ(దా 


చుక్కలపొడవగు సుదతివన్నుఃగవ 
జక్కువ లెగరుచు జరయంగను 
గక్కన కిన్నెర కాయగూండ్ర( 
దొక్కిపట్టి తం్యతులుమీ(టీని 


గుట్టున నుండక కొప్పుతుమ్మిదల- 
తిశైలు చెదర(6గ( దెరవ యిదె 
కటిడి గోళ కతులటోనున( 
బి రా అతి 
బెట్టుచు (శుతులే విగిఇంచీవి 
బి 
యిత్తరి శ్రీవేంక పేశ్వరు. 'గూడ(ంగం 
గుత్తికలోపలికోవిల లా_ 
బి_త్తరియధరపుంబిల్ల గోవిలో న 
నొ తి నిలిపి తనివొందించీని 


కాంటోది 
తీపులతనవనిజాలు దేవ శెరుంగు 
పెపై నాతోనేల పదమనవే 


వెన్నెలరసములు వేండని బదుకంగాని 


యెన్నిక( దాంజేయుకాంక లివియు( గొన్నా 
నిన్ననే వింటివి తాను నేరకొడినట్టిమాట 


పన్నేటిమాయలు మాని పదమనవే 


త్తి 


॥పలవి ॥ 
ణా 


౪ ఎంత ॥ 


౪ ఎంత ॥ 


॥ఎంత॥ 640 


॥1 పల్లవి 41 


* లీప్పు॥ 


శే మగువనేర్పు వర్శించునెసముతో అన్నమయ్య తననంగితసార్వభౌమత్వమును చూసినాడు. 


శ్రీడ 


థ్రీ కాళ్లపాక ఆన్నమాచార్యుల 


అచ్చపుందాయమే బరవై యిండ(గా( దా- 
విచ్చేటికానిక అందే దిదియు( గొంతా 
'హెచ్చినయీవినయాల పన్నిటా నే దనిసితి 
బచ్చెన యీగచ్చులేల పదమనవే 


నినుపువిరహమున నివ్వెరగై యుండ(గం దా_ 
నెనసినపరవళ మిది యొకటా 
వనిత (శ్రీవేంక టేశ్వరుండు గూడె నింక 
బవిగలదిక్కువ(న?)కు( బదమనవే 


కాంటోదీ 


సుద నొకటొకటనే చూడరే దిష్టంబు 
పొదలువిరహంబు లో. బొదల(గా నేండు 


అంగన మీనాక్షియైవందు కిదె దిష్టంబు 
కంగి పతి(బాసి ఇటు గను ముయ్యదు 
అంగవించి కమలముఖియగుట కిది దిష్టంబు 
పొంగు. జెమటలనీట( బొదలీవి నేండు 


మగువ పుత్తడియనెడిమాట కిది దిష్టంబు 
పొగరు వలపుంకా(క( బుటమెక్కెను 
అగడుతో శ్రైలకుచయగుట కిదె దిష్టంబు 
చిగురు(బులకలచే(ళ6( జెలంగిని నేండు 


ఆతివ వింబాధరై యలరుటకు దిష్టంబు 
తతిని (శ్రీవేంకటో _త్తముడు దొడికె 
మితి( గంబుకంతియై మెజయుటకు దిష్టంబు 
రతిరాజతం[తముల రవళిగొనె నేండు 


॥ తీపు ॥ 


తీపు 4 64 


॥ పలవి ॥ 
యా 


(సుద ॥ 


॥సుదః 


॥సుద॥ ల 


శృంగార నంకీ రనలు 


సాళంగనాట 
మందులు మా(కులు మటి యేలా 
అందులనే గుణమయ్యిని 


చుంగులనీతెలిచూపులు రమణని 
కంగజబాణములయి తాకి 
రంగగు వీడెపురసములకారము- 
లెంగి లనక పతి కియ్య(గరాదా 


వెడ సీనవ్వులవెన్నెల నిభునికి 
వడిగల యండయి వడదా( క 
అడర(గ నతీరస మమృతరసాయనము 
వొడలి కిత వతని కొస6(గ(గరాదా 


చెలి నీకుచములు ,శ్రీవేంకటపతి- 
కలయిక రుచులయి కళదా(కె 
కులి కేటిగో ళ్లకొ నయెచ్చరికల 
తెలియంగ మజప్పలు దెలుప6గరాదా 


రేకు 1412 థ్రీరాగం 


ఏమాయ వింతలోనే యిదియెల్లాను 
కొమునితంతమ లకు గడుంటోది గాదా 


ఆతివిరహూప్ప(గా౧క నతని దూరితినంటా 
మతిలో. బొడి(ఐదేవు మాటిమాటికి 
సతి సీవాక్కతెవేయా? జవ్వనాన ఐడలిన- 
యతివలు వతుల నేమెనా నాడుదురు 


క్‌ 


॥పలవి॥ 
గా 


॥ మందు ॥ 


॥ మందు ॥ 


మందు! 66 


॥ పల్లివి ॥ 


॥ ఏమా । 


కీ 


ఫ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పాయపువిభుండు నిన్ను( బట్టరాంగా గోపాన( 
జేయి. దీసికొంటినంటా( జింతించేవు 
యేయెడ నెవ్వరిక్రై నా నీపాటి లేకుండితే 
వోయమ్మ చవులౌనా వుడివోనిరతులు 


చెనకునీకాంగిట (శ్రీవేంక కేశ్వరు( 
జను(గొండ లొ త్రెినంటా( ఎంచలించేపు 
మనసిజుగరిడిలో మల్లడి నొక్కరొక్కరి-- 
"పెనకువలకు నివి [ప్రియమేకాదా 


ముఖారి 
అదివో కను౯గొను మది యొకతి 
యెదుటనే నెలకొనె నిది యొకతె 


తేటలమాటల!: దెరలదె కట్టీ( 
గాటుకకన్నులకలి కొకతి 
జూటరిచూపుల. జొక్కులు చల్లీ 
నీటుగర్వములనెల. తొకతి 


ముసిముసినవ్వులు మోప్పులుగట్టీ 
రసికుళడ నీవె రమణొకతె 
కొసరుల౯ గుచముల గోటలు వెట్టీ 
మిసమిసమెజు(గుల మెలు( తొకతె 


కాయజకేలికి. గందువన చెప్పీ 
చాయలసన్నల సతి యొకతె 
యీయెడ శ్రీవేంక కేళ కూడి నిను 
వోయనవి మెచ్చీ నొకతొకతె 


॥ ఏమా ॥ 


;ఏమా॥ 07 


ఇజలఅది॥ 


॥ ఆది ॥ 


*అదిణ 68 


శృంగార నంకీర్తనలు 


కాంటోది 
నీట ముంచు పాల ముంచు సీచిత్తము ! నీకు! 
జాటితి వింతేసి దూర(జాల(టో నే విఃకను 


యెక్కువతలపు నీపై నేపొద్దు నాక్రై తే- 
నెక్క డెక్కడో సీయెన్నిశలు 
వెక్కసాన సారెసారె విన్నవించలేను సీ_ 
కెక్కి.నది నాజన్మ మింకేపో యి€కను 


సీపేరు చెవులవినేయా నే నాక్రై తే 
బై పూతలేపో వీభావములు 
యేపున మొక మోట మేమియు విన్ననలేను 
పాపపుణ్యము నీపాలిదేపో యింకను 


మన్నన నీకాంగిటిలో మరపులే నాక్రై తే6 
బన్ని మరురేకలే నీపనులెల్లను 
యెన్నిక (శ్రీవేంక టేళ యిపుడు నేం గోరినట్టి_ 
వన్నియు నాయ నమ్మికాయటో నా క6కమ 


ముఖారి 
మేరకు మేర నుండుపే మెచ్చుటగాక 
కోరి వాదులాటలేలే కొలమునాండ్త్ల కును 


విక్కివిక్కి పతింజూడ సీకునెంత చెల్లుంబడే 
వొక్క.కై యాతండు నావొద్ద నుండగా 
పుక్కిటివీడెము చూపి బూటకము నే నేవు 
మొక్కలము లింతయేలే మొగనాండ్రకును 


శ? 


జ పల్లవి ॥ 


॥ నీట 


*సీట॥ 


్కవీట॥ 69 


॥ పల్లవి ॥ 


౪4 మేర ॥ 


48 (శ్రీ రౌళ్ల్రపాక అన్నమాచార్యుల 


సన్ననేనే వాకండు నాసంగడినే వుండంగాను 
యెన్నండు నాలాగు నీ వెజంగవకే 
కన్నుల సౌలసేవేమే కమ్మర నాతని నీవు 
యిన్నేసిచేంతలేలే యిల్లాండ్ల కును 


చెంది గోరు దియ్యనేలే శ్రీవేంక కేళు( డిజె 
పొంది నాతోం ఐరవళంబున సుండంగా 
కందువ బై పై నీవు శాతరాన. దిరిగేవు 
సఎదిడి సేయ(గనేల సవతాండకును 


భైరవి 
చెల్లంటో నన్ను6 జెనకి చెనకించుకొననేల 
చిల్లరనీ మేనిమీందిచెనజులే చాలవా 


ననుఃగవి -రక్రైన నవ్వేవు కిమ్ముల నీ_ 
పను ల9దరికి నవ్వుంబాటుగాదా 
నిను నీవు చూచుకోవు నెయ్యమి నన్నారసేవు 
వొనర నీమే నందరు నొరయుట చాలదా 


వెల్లవిరి నిజమే వేమారు నెర'పేపు 
కల్లతోడ నిజ మోపంగలదటరా 
బలి దాన దొడదొడబాసలెల ( జే నేవు 
ల యణ యణ ఉి 
తొల్సి జెల్లవిమాడకు దొడ్డము[దే కాదా 
ల్సి ఉం అ 
మెచ్చి నన్ను. గూడితివి మేలపుశ్రీవేంక పేళ 
యిచ్చట మెరమెచ్చులే యిందా(కా గాదా 
పచ్చిచేసే వింకా నీపడంతులచేత మున్ను 
పచ్చివెచ్చిమాటలను( ఐడిన దేచాలదా 


॥ మేర ౫ 


॥ మేర॥ 70 


॥పల్తపి॥ 
ణా 


1చెల6(॥ 
ఉం 


*ఉచెల6 ॥ 
గణ 


౪ చెల్లం॥ 1] 


శృంగార నంకీర్తవలు 


శంకరాభరణం 
మేలుమేలు ఇన్నిటాను మించితివిగా 
యీలాగువా(డవౌత యెఆ(గము నేము 


నవ్వు నవ్వకంత నీవు నాతో సారెకు నేండు 
నవ్వినశ్లై వున్నది నీనామముజాడ 
జవ్వనపుబొమ్మలనే జంకించే విందుకుగా 
యెవ్వతె నేరిపె నీకు నింతలేసివెల్లను 


నిక్కిచూడ కంత నీవు విలిచి కమ్మర నన్ను 
విక్కినప్టై వున్నది నీనిట్టతురుము 


చక్కనై సీ కిదియును. జందమాయ నెందరికి 


మొక్కి-.నాను వీడకుండు మోసలేదు నీకు 


చెక్కునొక్క కంత నీవు చేరి నన్నుంగూడుమని 
చెక్కునొక్కినజై సీనేసలముద్దు 
మిక్కిలి (శ్రీవేంక చేశ మెరయుజాణప్ప నీవు 
నిక్కము నీకాం(గ్రిటిలో నేరుపుమీ నాకు 


రేకు 1418 లలిత 


ఒకటిపై నొకటి నీవపాయాలు 
వెకలినీవిద్యలెల్ల వెలవిరి గావా 
ణ్‌ ్జ 


సందడి నాచేఇ ముట్టి సరసాలాడేకొగ'కే 
పందెమాడవచ్చేవు పలుమారును 
మరదలించి నాచేత మాటలాడించవలపి 


ఆందపు(గత లడిగే వది నే నెజంగనా 
ల 


త్తం 


౫ పలవి॥ 
ఉం 


॥ మేలు ॥ 


॥ మేలు ॥ 


ఇ మేలు! 72 


జ పలవి॥ 
లూ 


ఓక్‌ ॥ 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యేరా నాకుచగిరు లిటు ము ప్రేయందుకు(గా 
హారములు చిక్కుదీనే వది మేలురా 
గోరికొన దా౭ంకించేకొరకుంగా చెక్కుముట్టి 
యీరీతి వేండుకొనే విన్నియు. దెలిపెరా 


యీకడ నన్నుఃగూడేఇందుకు€గా వింత సేసి 
యేకళమాడేనంటా నెనసితివి . 
పైకొని (శ్రీవేంకకేళ ఐడివాయకుండా న-_ 
న్నాకుమడిచిమ్మ నేవు అవురా నీవు 


శంకరాభరణం 


అన్నివనులు మీకే ఆమరు(గాఠ । నేము 
కన్నుల నన్నీయు( గనుగొంటిమిగాక 


మీరే తెలియవలె మీలోవిజగడాలు 
మారు డెజ(గవలె చురి మీ(దను 
వూరకే మీమా6ట లూ(కానేచెలులము 
కోరి సొకిరి చెప్పంగూడునా మాకు 


చనవు లియ్య6గవలె చలములు మానవలె 
మనసు లెనయవలె మరి మీ(దను 
యెనయంగలిగివట్టియిద్దర మిమ్ము( జూచి 
'కనుసన్న( గోపించ(గలమా నేము 


థ్రీవేంకపేళ నీచిత్త మియ్యంగ-_ 
సీవవికా( గూడె విటు నిన్నును 
పూవు(/బరిమళపుపొందులమీలోని -- 
భావాలు మాకెల్ల 4 బలుక(గవసమా 


కషిక్‌ణ 


ఒక ॥ 78 


॥పలవిః 
వ్‌ 


౪ అన్ని ॥ 


* అన్ని ॥ 


॥ అన్ని ॥ 7 


51 


ది ళో 
పాడి. టి ళ్డే 
న్స" నా ఫ్యా 


ముద్దులనీమోము చూచి మొక్కలుండలే(మ) సీతో 
గద్దించి నే నలుగంగంగలనా 
పొద్దువాద్దు నే. దలచి పులకించకుండలేను 
వద్దని సీగుణములు వారించంగలనా * మొక ॥ 


చేరి నేను ముచ్చటలు చెప్పకుండలేను నీతో 
రీరత నే/ జలము సాదించంగలనా 
పేరుకొని సారెసారె. విలువకుండ6గలేను 
దూరిదూరి నే నిమ్న. దుచ్చమాడఃగలనా ॥ మొక ॥ 


సతమైన విన్ను6 గూడి సంతసించకుండలేను 
ఇతరులవలె నెగ్గు లెంచ(గలనా 
రతివేళ నిన్ను. గడురాయడించకుండలేను 


పతిగా (శ్రీవేంక కేశ పంతమియ్య6గలనా ॥ మొక ౪ 5 
ముఖారి 
ఇందుమీ(ద సతిభావ మెట్లానో యేమౌనో 
విందుగా. జెఎవునికి విన్న వెంచరే ॥ పల్లివి ॥ 


కోవిలకూ(తకుంగానే గుండె జల్లురవి చెలి 
పూవకపూచినయట్టు పులకించె 
మావినుండి యంతలోనే మదనభూతము సో.కె 
పోపులై నవస్పొడినే పోయరే బడిమి ౧ ఇంగ ॥ 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కోమలి చందురుండనేకొరవిదయ్యము( జూచి 

దీమస మింఠయు మాని దిగులందెను 

శ్రేమలై నవెన్నెలల దిమ్ముపట్టి విలువున 

మైమజచె. గప్పురాన మంథతించరే 4 ఇందు 4 
ఇంతలో శ్రీవేంక పేజ్‌ డీందుకు విచ్చేయంగామ 


చింతదీర మేనెల్ల( జెమరించెను 
వింతలై నరతులలో విరహపుపోంకు వానె 


కంతుచిగురాకురక్ష గట్టరే యంగనకు 4ఇందు॥ 76 
సామంతం 
* పట్టరాదు వొకటికి(. ఐది యొదువు 
అపి నీవన్నక్షే యవునొ( దలంగరా 4 పల్లవి! 
లబ బి ళా 


యీ(తలు మో(తలు నీకు యీడకు రా బొద్దు లేదు 
వూ(8గొవి అక్కడనే వుండవయ్యా 
చూ(తలకు మోరతోవునుద్దులవాండవు సీ 
లేంతనవ్వు నెజు6గుడు లేలే అంటకురా * పట్టి ॥ 


అనలు రేనులు నీకు అంతకెల్ల నేనోప 
వేసపునీరాజసాలు విడువవయ్య 
' మోసపోతి ననవద్దు ముదితలయెడలందు 
దోసప్పులూట్లు మాని తోతో తొల(గరా ॥పట్టి ॥ 


సిగ్గులు నెగ్గులు నీకు జెప్పిచూపనేల మాకు, 
చొగ్గిననీతొ క్కుమట్లు కోరువమయ్యా 
లి ట్‌ 
వెగ్గళించి ఇంతలో శ్రీవేంక కేళ కూడితివి . 
బొగ్గరవు(జీంత లెల్ల పోపో మెచ్చాయంా జపట్టి॥ 7? 
1. ఇందు దశావకారవర్దనము మాత్మము. 


శృంగార నంకీర్తనలు 


ఫి ముఖారి 
5దిసినమీ(ద నీంక( గడమభేల 
చఇదరె నలుకలెల్ల చిత్తగించు చెలిని 


కొమ్మమతి కోరికలు కోటానగో శై 
కుమ్మరించీ నీమీ(దిగానచూపుల 
దిమ్ము6ంగాఃకవే సారె డెగనివిట్రూరుపుల 
చిమ్మ(జొచ్చె నిం3గేల చిర్తగించు చెలిని 


వనిన తమక మెల్ల వదింబెట్రీ నీమీంద 
చినుకు చి త్తడి మే ౨చెమటలను 
నినుపువిరహము ఏ నివ్వెరగై నేండు 
జినుగాయ( దాలిములు చి త్తగించు చెలిని 


తరుణినేరుపులెల్లం దండోపరండాలై 
దొరయ. గాగిటిలోనే తోడుచూపీని 
యిరవుగ '్రీవే-3 పేః కూడితి విసై 
మరిగి తరములేక మస్నించు చెలిని 


రేకు 1414 శంకరాభరణం 
ఎంతగబ్బితనమే నీ కింతలోననే 
మంతనపువినయాలమావి?వి నీవు 


కొండవంటిదొర వచ్చి కోరి వాకిట నుండగా 
అండనున్న చెలులు ప్రియము చెప్పగా 
విండుకొన్నచలమున నిలుచున్న దానవు నీ_ 
గుండె యెంతరాయే కడు(గోమలివి నీవు 


॥పలవి॥ 
లా 


॥5ది॥ 


॥క5ది॥ 


*కది॥ 76 


॥ ఏంత ॥ 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యల 


చేరి నీవిభుండు నిమ్న చెట్టవట్లి వేండుకోంగా 
కోరికలు నీలోనే కొనసాగంగా 
మారుకొన్నయలుకతో మాటలాడే వతవితో 
సారె నంశవెగ పేరే జవ్వనివి నీవు 


ఇంతిటి(శ్రీవేంక కేకు. డెనపి బాసలియ్యంగా 
సంతమై మరుబలమే సాకిరిగా6గా 
వి-తరితులనే చొక్క వెరగుతో నుందానపు 
చింత ఇ(కనేలే మేలు చేకొన్నదానవు 


బౌళి 
ఒక్కమాంపే ఇంఅయేల వోరుచుకొనేపు 
వెక్కసపునీఎుతికి వేడుకయ్యి(గాని 


మచ్చరముగలిగినబూటమాటల బితికి 
లచ్చన సీకొనగోరిలాగు చూపవే 
యెచ్చుకుందు లిద్దరిలో నేమేమి గలిగినా 
పచ్చివెచ్చిరతులలోపల( దేరీంగాని 


చలమెంత గలిగినా సారెసారె. బతికి( 
గులుకు(జూపులలోనే కు బ్పళించవే 
చెల(€గి ఇద్దరికి నె((నెం బజెరి వెంత గలిగినా 
పల కులరసాల( బచ్చిదేరీ(గాని 


ఆస లెన్నిగలిగిన నటు శ్రీవేంకటపతి 
బాసలకూటములలో( బచరించవే 
గాసి మానీ మతిలోని కడమదొడమలెల్ల 
'నేసలతమకములో సిగ్గుదేరీ(గాని 


॥ ఎంత 4 


4ఎంత॥ 70 


*జపలవి ॥ 
ళా 


॥ ఒక్క ॥ 


॥ ఒక్క ॥ 


॥ ఒక్క ॥ 00 


శృంగార వంకీర్తవలు ర్‌స్‌ 


బౌళీ 
ఇంతేపో యెడమాట లి(5నేంటికి; తా- 
నంతే వంగళ మైతే న.తకంటె నేను ఇ పల్లవి ॥ 


వొయ్యారములంనవొప్పు చూచే తగపితి -- 
నయ్యో చిం(యిం ఇకానేలే ఆనుద్దులు 
గయ్యాళియై తనకన్నులనే మొక్కితేను 
వెయ్యేసి మతిలో దీవించితినే నేను ౫ఇంతే॥ 


నానాగతులు తననవ్వులలోనే తనిసితి 
బౌనే యింకానేలే ఆసుద్దులు 
తానే ముచ్చటమాట తలంపులో€ బాదుకొంటే 
మోనాన నూ(కొంటి మొదలనే నేను ॥ఇ0౦తే॥ 


గద్దరికోపము తనకౌ(గిటనే మటచితి _ 
నద్దివో యింకానేల యాసుద్దులు 
వొద్దనే (శ్రీవేంక కేళు. డూరడించి యిచ్చీ మోవి 


చద్దివేండి కింక నిశ్హై చవిగొంటి నేను ఇఇంతే॥! 81 
గౌళ 
ఒకరొకరిమనసు లొక్కటాయను 
'మొకమొకములు చూచి ముచ్చటాడినట్లు ॥ పల్లివి ॥1 


మానినినవ్విననవ్వు మరునిబాణపు(బూవు(బువ్వు ?) స 
సావదీరి పతి కొక్కసరి వచ్చెను 
ఆనకమై మారుకుమా రాతనిచూప్పలు ఇంతి... 
కోనలకుచము లందే గురిదాంకినట్లు, క జ 


1. అను, పానభంగము 


థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వనవితయాడినమాట వంచినపూ6 దేనెవూ(ట 
ఘనుని కొక్కటి తారుకొణాయను 
వెనుకొని యంతలోనే విభువిమొక్కులు ఆతి _ 
వినయము లచ్చోనే వియ్యమందినట్లు 


చెలియత త్తరములు చే(తలబి త్తరములు 
యిల శ్రీవేంకటపతి కితవాయను 
యెలమిని సతిరతి యితనికాంగిటిలో 
కలకొలమును నై కాణాచై నట్లు 


గుండ్యకియ 


వద్దు నన్ను6 జెనకకుర వాదే౮టికి 
చద్దివేండికి సొలపుజంకెనలు మేలు 


వొలసినొాల్లములపొం దొనరించుకం పేను 
అలవోకలై నపొలయలుక మేలు 
కలసీకలయనిమనసు కసిగాటుకం పేను " 
తలంపులో నడియాసతమక మే మేలు 


పచ్చివెచ్చులకూర్మి పచరించుకం కును 
కొచ్చి వూరకయుండుగుట్టు మేలు 
వచ్చియును రాములను వడి(బొరలుకంశేను 
మచ్చరము మాని మెఇ మఅచుపే మేలు 


తనిసియును. దనివోనిరతులకం కును 

“ాకను(గొనుచు( జెలంగుసంగతులే మేలు 
యెనలేని,శ్రీ వేంక కేశ యిన్నిటికం కే 
నిను(గలసియున్ననానేరుపే మేలు 


4 ఓక 1 


॥దక॥ 82 


1 పలవి॥ 
భి 


॥* వదు ॥ 
డ్‌ 


॥* వదు ॥ 
ది 


॥వదు॥ 
ద్‌ 


శృంగార సంకీర్తవలు ర్‌? 
ముఖారి 
అం3 కోపితేనే మమ్ము నృఫై నగుమీ 
చెంత నీవు చెనకిన చెనకక, మానము ॥ పల్లవి ॥ 


వొక్క-టం పే రెండనక వుండుదురా యెవ్వరైనా 
మక్కువ ముందర చూచి మాటాడరా 
యెక్కు- వై నదొరవై తే యేలదుగాని భూమెల్త 
చక్కనిమా వద్దనుం పే ఆఅరయకమానము ॥ ఆంత ॥ 


మెఠలిచిన నులుమక మినై 1న సుండదట 
గుఠి నీచేంతలు చూచి కోపము రాదా 
నెణజాణవై తే నీకునీవే వుండేవుగాని 
నెలయ సరికిబేశా నిలువక మానము ॥ అంత ॥ 


ముయికి ముయి వెప్రేది మున్నిటివారిత గవు 
నియతి నీవు మెచ్చిన నేను మెచ్చితి 
(పియు(డ (శ్రీవేంక పేః పెంపునల గూడితి నన్ను 


నయమున గుజుతులు నాటించకమానము ; అంత ॥ 84 
రేకు 1415 ఎంకరాభరిణం 
ఇైపో ధర నెవ్వరికి। తా( 
బెట్టినమమతే పెడకొలి మవృను ॥ పల్లవి ॥ 


తనియవికోర్కులు తరుణి వెంచ(గ 
మననే యెడపై మలగొనెను 
తనము( దా నందునె తడ(బడి ముందర 
'వెనకయు నెజింగక వెరగులు వడిను ॥1 ఇబ 


58 ఠీ రాళ్ల పాఠక అన్నమాచార్యుల 


తలిరుంటోండి పత( దలంచంగం దలంచ6గ6 
బులక లమ్ములై పొదగొనెను 
నిలువున నందుల వషవిడపుసందడి ( 
దొలంగరాక తోదోపుం( బడెను ॥ ఇస్రై ॥ 


కా(గిట (శ్రీ వేంకటపతి! గూడంగ- 
నాగవియా€క్రై యింనడెను 
చే(గచిగురు3నచే.తే యిటులై 


రా(గినవలపుల రాయిడిసడెమ 4 ఇన్హై ॥ ర్‌ 
శ్రీరాగం 
నీవనంగ నేమనంగ నేరమేకా5. 
దోవలేనిదోవలను( దొక్క నెట్టుపచ్చునే *పల్లవి ॥ 
టబ య 


కోరిననీకోరికకు గురి గలిగినగాక 
ఆరయ నౌొంగాదని యాడవచ్చును 
పూరకె బట్టబాయిట నులివచ్చిమాటలను 
*దూరన గోలలేనినం దుద నెందు దాంకునే(0) ॥ నీవ ॥ 


పొనంగ నీపతిపేరు పొందుగ( జెప్పినంగాక 
కొసరి ఐలిమి( దోడుకొని వత్తుము 
పసపుంజీరవావిం విట్టుమని యాడితేను 
దెసల మాబోఃటి కెట్టు దెలియంగవచ్చునే. ॥నీవ ॥ 


యిక్కడ (శ్రీవేంక కేళు. డెననె నిన్ను( జూచి 
వొక్కమనసున నింక నుందుముగాక 
తెక్కువం గడవలోన దీపము ముట్టించిన 
దిక్కుల దేజములెల్ల డీసంచిపుండున (వే) 1నీవ 4 860 


1. “దూరన ' "దూరాన ' కావచ్చును. 


శృంగార నంకీర్తనలు 


బౌళి 
ఇప్పట మండియు నీతో నింత యేలరా। నా- 
తిస్పరావిచే(తలందే తేటపడీ(గాక 


నీ వేమి సేతువుర నిన్ను€ జూచి యాడరేవి- 
యీవల నామొగమోట మింత నేయమంగా 
కోవరపునామనసు కోపము మించినప్పుడు 
కావలసినపనులు గానుపించీ€గాక 


తప్పేమి సీవంక6 దలరా నీతో వలిగి 
యప్పటి మాటాడేనాయాసలుగాక 
యొప్పటికి వింతయేల ' ఇద్దరి మనలోలోని.__ 
చిప్పిలుంగాంకలే బుద్దిచెప్పీ వింతేకాక 


ఇందులో నీకడమేది ఇజ్టై విన్ను. భైకొవినే 
ముందు నిన్ను(జెనకనవిమోసముగాక 
విందుగా (శ్రీవేంకటేశ వింత నీనాకూటమికి. 
జందమైన గుగుతులే సొకిరయ్యింగాక 


ముఖారి 
కను(గొనరే యిరుగడ చెలులూ 
ఎవివడి యివి యేర్చరచ6గంగలరా 


ముదితనవ్వులును 'మొగి( బతికాంతులు 
గుదిగొవి యిరుదెసం గూడంగసగు 
యిది దిన మిది రే యిపుడని యెలు6(గక 
ముదనుల చెమటల ముని(గిరి దాము 


59 


ఖ వన్లివి * 


*ఇస్ప జ 


* ఇస్ప ॥ 


॥ ఇప్ప ॥ 8 


౪ పల్ప్తవి ॥ 
ణా 


*జకను॥ 


1. * ఇద్దర నమనయొళ్య బోలో లివ్పలుకాంలు' అని వగ్రహవాళ్యమ. 


60 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


కలికికోరికలు( గాంతునియాసలు 
కలవెను మననుల€ గొ లవిసి 
తలపుల వివియే తడ(ఐబడంజేయ(గ 
విలువున నూరకె నివ్వెరగ్రైరి 


అతివనేరుపులు నటు శ్రీవేంకట- 
పతిరతులు నొకట బలుసుకొని 
చతురతనంబుల సందడి సేయ6గ 
యితవగుకాంగిట నెడమీర్రైరి 


సామంళఠం 


ఎన్నడు నెజంగమమ్మ యింతులాల 
కన్నెకు నెందుండివచ్చె( గా(కలెల్లా నిపుడు 


తలపోంతే ఘనమాయఈ దరుణికి నేపొద్దు 
నెలవె కుచగిరులు నిక్కంగాను 
మా 
అలరి మీ(6దటిపను లె నరీతి నాయంగాని 
కలిగెటో యేడరేనికాంతాళ మిపుడు 


చెక్కుచేయి ఘనమాయ జెలియలు నీవేళ 
విక్కి. జవ్వనము మేన నిలువ(గాను 
యెక్కువమదనకళ లేచినప్పు డేచెంగాని 
దక్కె(టో తమకములతడ+దా ట్లిపుడు 


వేడుకలే ఘనమాయ వెలయు శ్రీవేంక కేళు... 
డీడ నే/ డీయింతి నెనయః(గాను 
మేడెపుండెమటలెల్ల మించినాను మించెంగాని 
కూడెంటో రతులలోవికూటము లిన్నియును' 


45నుః॥ 


॥5కను॥ 88 


॥1 పల్లవి ॥ 


॥ ఎన్న(॥ 


॥ ఎన్న. ॥ 


॥ ఎన్నం॥ 8 


శృంగార వంకీర్తవలు " 61 


శంకరాళరణం 
నిక్క. మానతియ్యవయ్య నే/ర్రైనమ 
పక్కన నీసుద్దులెల్లం బచ్చిదేరీ విపుడు * పల్లవి ॥ 


వేడుక నీపలుకులు వినరానివేదాలు 
కూడేదిగొల్లెతలగుంపుంగా(గిలి 
అడేటి దొకటి నీయసిమలోవి దొకటి 
యీడ నాతో నాడుమా,ట లివియైనా నిజమా ॥ విక్క * 


పూ(తలనీకత లెల్ల( బుణ్యపు( దెరువులె 
చేంశలు రుకుమిణీ( దెచ్చినముచ్చిమి 
వా6(వ్రా?)5 (వానే దొకటియు వక్కణించే-దొకటియు 
బా(తిపడి నీవు సేనేబాసలు నమ్ముదునా ॥ విక్క ॥ 


చేకొని నీవుండేది శ్రీవేంకటాచలము 
ఆకడితల(పులు పదారువేలు 
యీకడ6 ఐలుకు(బంత మెక్క నన్ను(గూడీతివి 


కాకరినీపనులే లోకమున సమ్మతము *నిక్క 1 00 
రేకు 1410 ' దేసాళం. 
నేయనీవే యెమ్మెలెల్లా( జేసేవెలా 
బాయిట( దనకు( జిక్కె( బండినకొల్లా ॥ పల్లవి 1 


పన్నినమరుండు. బెట్టుపాయ మిది తట్టుముట్టు 
యెన్ననేల యింశ్రేపో యిది నాగుట్టు 
విన్నవించ సారెసారె వేసటః దనకు బుట్టు 
వన్నెలేలే యి/క6 'దనవలసినట్లు ॥ నేయ ॥ 


62 థ్రీ తాళ్లపాక ఆన్నమాచార్యుల 


బూక లెంతయినం గద్దు పోయ నిదే కడుంటొద్దు 
వాకవిషమూరములేలే వద్దువద్లు 
యీకడ నేనేమవిన ఏంతయు( దనకే ముద్దు 
చేకొననతనసుద్ది చెప్పగానిబద్దు 1 నేయ ॥ 
అంతలోనే తనపొందు అధరపానమే విందు 
వింతయైనరకశుచే వెనకముందు 
యింతటి(శ్రీవేంక కేళు( డిపుడే విచ్చేనె నిందు 


పంతము చెల్లంగ( గూడేభానము చేకొందు ॥ నేయ ॥ 91 
పొడి 
జవ్వన మందరి గొక్కసగియే కాదా 
ఇవ్వల వింతేసి పసి యేల యే/చేవే 1 జవ్వ ॥ 


మదనవియమ్మువా(డి మగున నీచూపువాండి 
వెదచల్లువలపులు వేండివేండి 
మది( దమకము నిండె మాటలనే పొద్దువోయ 
యిదివో యీగతి నన్ను యేలయే,చేవే ॥ జవ్వ 4 


చందురువెన్నెలజోలి సతి నీనవ్వున నాలి 
సందడి( గోరికలెల్ల జాలిమాలి 
కందువ చిత్తము రాంగె కాంకలు' మేనున మూంగె 
ఇందులోనే నీవు నన్ను యేల యేంచేవే ॥ జవ్వ॥ 


వడి నమృతపుబాఏ వనిత సీమోవియీఏ 
1 జడియు(గా(గిటిపొందు జమళిరీని 
కడ (శ్రీవేంకటవతిగనక కూడితి నేమ 
నెడయ నింతటిమీ6వ యేల యేంచేవే ॥జవ్వ॥ 02 


నం పరవ నుతతపట్తల్యాతితమసనా పవ అటమావష్తనాో 


1. అన్ముపాన భంగము. 


శృంగార సలికీ ర్తనలు 


రామ్మక్రియ 
ఇంలలో నే( డిఫై తోంచె విది యొక్కకాలము 
కాంత కిన్నియు మేలుకాల మాయనే 


కన్ను6గొనల విదివో కారుమెరుంగులు మించె 
వున్నతి తురుముమేఘ ముదఇంచెను 
సన్నపుచెక్కుచెమట జడిసట్టి కురిసీవి 
కన్నెభావ మిది వానకాలమాయనే 


తలపో(త విరహపుళాపపుపెండలు గానె 
వెలయ నూరుపుగాలి విసరీనీ 
తలచూపరాక చిత్తజునిపొంజులు మూంగి 
కలికిమై వేసవికాల మాయనే 


సంతమై (శ్రీవేంక కేళ్వరుండు గూడంగ విదె 
మా 
మంతనపుంబులకల మంచు ముంచెనే 
చింక లిన్నియును( బాసి చితములు చెంగలించె 
కాంతచందము చలికాల మాయనే 


కౌంటోది 
ఇందుకెల్ల నాకు జనవిచ్చితో లేదో 
అందరు విన(గ నాకు నానతియ్యవే 


వెలంది నావిన్నపము వింటివో లేదో యే. 
పలుకైన నన్ను నిళ్లై పాలింతువు 
- అలు కెంత గలిగిన నతనిమీందా నీ= 
తల6పున్న వింక నేమి. దడవకువే 


॥$పలవి॥ 
“౯ 


1 ఇంత ॥ 


= ఇంత 4 


(ఇంత ॥ 908 


॥ ఎలవి ॥ 
గం 


॥*ఇందుజ 


64 ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


కోమలి నాదండము చేకొంటివో లేదో! ఆతం 
డేమనిన నవియెల్ల విందుకొనవే 
నీమది నింతగోపము నిలుపుదురా 
యీమా.ట తనదేకా నెంచుమనెనే ॥ ఇందు ॥ 


విచ్చలును నన్ను మన్నింతునో లేదో! నే(- 
డిచ్చటను (శ్రీవేంక కేశు. గూడితి 
మెచ్చితి రిద్దరు మీరు మీ నను। యివి 


తిన్చన లింతేకొక తగ్గుమొగ్గులా ॥ ఇందు ॥ $4 
గుండ్మకియ 
తెలివె నీగుణమెలా( దేటతెలమె 
లూ “లారా 
కల(డన్నవారికెల్లా( గలిగినపేపో ॥;పలవి॥ 
న. ౬ రా 


తచ్చనై నతలంపులో దొ(గివుంటివో కాని 
ఇచ్చట నేం దలంచితే నెదురై తఏ 
మచ్చిక. దింహా((బహ్లాగదుండుమా(మా. కుశ్రలోన(గలడం పే 
నచ్చట నుండితివి నే. డటువలేనేపో ॥ తెలి॥ 


చూపులోన. గనుపొపవొప్పున నుందువో కావి 
యేపున నెందు. జూచిన నింతా నీవే 
పెపై పదారువేలుపడ(తులకును పెక్కు- 
ఈ... యా 
రూపుల్లై నిలిచినవరుువలెనే పో 1 తెలి॥ 


పంత పునాకా((గ్రిటిలో 6 ' బాతుంాడితివోకాని? . 

దొంతి వెట్టి రతులెల్లం దోడుచూపితి 

యింతలోనే శ్రీవేంక కేశుండ నీదాసులకు 

సంతతము నీకృప సతమైనశ్లుపో *తెలి॥ 05 
1. *పాఠరాడు', లేశ 'పాఠరలాడు' అనుటకు వ్యావహారిక రూపమా? 


శృంగార సంకీర్తనలు 65 


భూపాళం 
తెఎసుకో నీపేరు దేవుండవట 


క5కలగాదు ని..తారూూణలట ॥1 పల్లవి ॥ 


అల్లాడ నొకలేమ అడిగితిననె నిన్ను 
వల్లెగా సీకేమిగావలెనోకానవి 
చల్లుంజూపులజపరాలు చక్కనిది యా కెరూపు 
యెల్లచోటం దినపేరు యిందిరయట ॥ తెలు ॥ 


మక్కువ నాడినమాంట మజణవకుమనె విన్ను 
యెక్కువ నీవాకెళోడ యెన్న6దోకాని 
తొక్కినపదములోవిదొమ్మి వేళ దోంచునట 
చిక్కుల6 జెప్పిన బచ్చిదేరునట ॥ తెలు ॥ 


యింతలోనే వచ్చి తా సీయెదుట నిన్నియు ననె 
మంతనాన యెంతటిత మక మోకాని 
వింతగా శ్రీవేంక కేశ వెల-దిం గూడితి ఏళై 


మంతుకెక్కై నిస్నియు నిమహమలట ॥తెలు॥ 06 
రేకు 1417 ఆహిరి 
ఏమి సేతు నీకు నే సీయింతి నింతె 
సీమేరే నామీంద నెరపుమీ ఇపుడు ॥ పల్లవి ॥ 


చిత్తములో నన్ను దయసేయంగా నాలో 
తత్తరాన నుండలేక తాంకనాడితి 
ఇత్తల నాతమకమె యింత సేసె నాతప్పు = 


లెత్తి సీవాడిన నవి యెన్నైనం గలవు ॥ ఏమి ॥ 
ము 


౪0 242కి? 
స క 


ఫ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


యెదుట నీవుండఃగానే ఇందా(క నెడసిన- 
వుదుటు(గొ(తొళాన నుప్పటించితి 
కదిసినజవ్వనపు(గా(5( బడ్డదాన(గన 
తుదమొద లెజంగ విందుకు నలుగకుమీ 


అక్కున నీవు నన్ను నలమఃగా నంతలోనె 
గక్కన నే ముందు నిన్ను( గా(గింలిచితి 
యెక్కువ(శ్రీవేంక కేళ యెప్పుడును నీకు నే 
మక్కువసతి(గనక మవసు చూగ౧తి9 


వరాళి 
అప్పుడైనా సంతోసమౌనా నీకు 
యెప్పుడుంగూటమికంటె సిదియే మేలు 
యిస్పుడు సిగుణము నే నెతింగి కమ్మర సీ 
కప్పినవలలకు( జిక్కకపోదు 


॥ ఏమి ॥ 


*ఏమి॥ 97 


॥ పల్లవి ॥ 


యిప్పటి యీవెద(టొందేయిందుకంటే సమోవా _ 


మొప్పగించి వొక్కచోట నుండుకే మేలు 


ఇటువంటినీవెకా నే నెంతి నిన్ను( గొనరి(రేఫ 
అటని నాతమక మా(పలేను 
చిటిపొటియఅణకల చిందువంద్రై యుండుకంటె 
ఈటుకున( దెగువై నతలపోంతే మేలు 


విన్నవేపో తొల్లియు శ్రీవే:క-టేళ నాలో_ 
నెన్ని యై నిన్నుంగూడి యెడయలేను 
మన్ననరతుల మైమజది నే నుండుకంపె 
వున్నతి నీగోరికాంకు కోరుచు పే మేలు 


॥ అప్పు ॥ 


॥ అప్పు ॥ 


॥ అన్ను ॥ 08 


శృంగార సంకీ రృనలు 


ముఖారి 


మేలైన నాలైన మెచ్చే నొకు 
ఆలకించి తిను నవు(గాదనంటోయేనా 


యింతఏిచారములేల యిందుకు(గాను | అత(_ 
డెంఆ నేసిన నదే యితవు నాకు 
సంశస మెతే, దన?" జాలు(ంగాక । నే_ 
నెంతకోరిచి; నేమాయరా 


వేమారు! దనకు నే విన్నవంచనోప వి,తై 
యేమని యానతివ్పివ యిణంపే నాకు 
దీమసాన నీవేళ( దీరకున. మానెంగాక 
పేమ మీ(దటికై నాం బెంచకు డీనా 


పలుమారు. బంతమిచ్చి పలుక6గాప్‌। యెంత 
చలిమైన బలిమైన సమ్మతే నాను 
వలసి (శ్రీవేంక పేళ్వరుండు గూడెం గాక 
తొలు నిటులై తే నే దూరంబొయ్యేనా 


సామంశతం 
పలుకు(బఐబంతము నొక్కపాటి గావద్దా 
చెలుములు నలు5లు చెల్లునా విభు(డా 


ఇంతలో సీమాటలకు నెగ్గులెంచేవాండవ్వై శే 
చెంతిల నన్ను ముందు చెనకనేల 
సంతముగాకు*డ లేవు జ:కెన కోగువరేవు 
కొంతగొంళ తెగి కొంకంగూడునా ఏభుండా 


67 


జపలవి॥ 
ణా 


॥1 మేలై. ॥1 


॥ మేలై ॥ 00 


॥పలు ॥ 


68 థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


కొనగొనచేంతలకే కోపగించేవా(ండవై తే 
చనవిచ్చి సరసాలు జరపనేల 
అనుకో కుండ(గలేవు అందుకు నలువలేవు 
వనధిలో లో6తెంచవలెనా విభుండా 


మ త్రిలి మైసోంకులకే మఅపొందేవాడవై తే 
కొత్తగా (శ్రీవేంక పేళ గుంపెనింతేల 
హత్తినకూటమివలె నశిరాజసమువలె 
తె తరా౫౨6 దామసాలు. దగునా విభుండా 


గుండ(కియ 
ఓడలు బండ్ల వచ్చు నొక్కవేళ దానికేమి 
కూడినమీ(దట(గావి కూరిమి లేదు 


నీవు విచ్చేసినదా(కా నెలత (ప్రియము చెప్పె 
'ీవలు నీవాకె కింళ(. జేయవలనె 
తావులం దగులయినదా(కానేపో యెొవ్వరికి 
యేవల. జొరక లో(తెజంగరాదు 


అంకెకు నచ్చినదా€కా నాడిన ట్రై యాడె జెలి 
ఇంక నీవాకెకు(. బంతిమి య్యవలనె 
పొంకము లట్లనేపో భూమిమీ(ద నెవ్వరికి 
లంకెల( బెనంగ కళై లావెర(గరాదు 


ఇవ్వు డింతవడి నిన్ను వింతి రతుల( జొక్కించె 
పిప్పిగా నాకెమెఇ మజపి./చవలనె 
యెప్పుడు శ్రీవేంక పేశ ఇంతికి నీకిదియే పో 
ముప్పిరిమాటల(గాని ముచ్చట వోడు 


1 పలు ॥ 


॥పలు॥ 106 


పలవిః 
లొ 


॥ ఓడ | 


ఓడ ॥ 


*ఓడ॥4॥ [01 


శృంగార సంకీర్తనలు 69 


వేఠావ 
ఆకనికి నిది పరాకొనో కాదో 
కాతరప్యుభమ నే6 గాచుఈన్న దానను ॥ పల్లవి ॥ 
ఉం 


యెప్పుడు వచ్చునో విభు. డేమనిపలుకునో 
అప్పుడు నేరరాదంటా నేను 
రెప్పవెయ్యక కన్నుల రేంగి రే/గి కనుగొంటా( 
జప్పు డాలింపుచు నే నిచ్చట నున్నదానను ॥ ఆత ॥ 


యెదురుగ6 టోకున్న యేమని యెొగ్గువట్టునో 
అదనేదో విభునికినంటా నేను 
వెదచల్లు(గూరిమితో వేంగుదివ్వె వెట్టుకొని 
నిదుర గంటికి రాక నిలుచున్న దానను ॥ ఆత ॥ 


యింతలోనె శ్రీవేంక పేక. డిందు పిచ్చేసి 
యెం3 కెంత నన్ను(గూడె నిదె యంటాను 
సం3తసపు(బులకల జడియుచు( గర(గుచు 


వింతరతుల వఏజ్జివీ;గుచున్నదానను ॥ ఆత ॥ 102 
కు 1410 లలిత 
“కోరి బిడ్డ్దండంటా. గంటి గోవిందుని. 

సారెశారె దూరనేల చందమాయనే ॥ పల్లవి ౪ 


వెల్లి మడుగు లీ/దఃటోవు వెడ6గుకొండ లెత్తంటోవు 
చుల్ల రీండు మా(మాం7)పలందు సురిగి తిరముగునే 
వల్లెకాట రోల(గట్టువరచినను పరచినను 
యెల్లనా(డు మానండింక నేమి సేతువే ॥ కోరి 


శ. ఇది అధ్యాత్మకీర్తనలభాయలోనిది దళశావకారనమన్వయమూ కొంత. 








70 '్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


-. వేండుకొనం బెచ్చుపరుగు వెంపం డీ. లతల్సికెన 
వాండియడవి( దిరుగు ఐండి ఎల(నన్నెనే 
పో(డిమంర నెంత నేము బుద్దిచెప్పినాను ఎనంటు 
వీ(డే/టిబాల(డమ్మ ఎంతి చు'డరే ॥కోర్‌ 4 


చెబలనెల బంగ పెట్టి చే/(తలందె గతికియాయి 
పులుమీంద నెక్కై శోలి పుడమి వెలనెను 
మెలంగి (శ్రీవేంకట్నాదిమీద నిలిచె ఎంజలోనె 
యెలమి నత(డుచేయు చే(5 లెల్ల6 గ-టిరే *కోరిణ 18 


గండ యి 
అప్పటి సీచెలు వంతయును 
రుప్పలు(దెప్పలు కోగంలాయ ॥ పల్లవి ॥ 
వాయలేకి నని( బఐలుమకు(ంజూనే 
సోయగంపునిచూపు లివి 
'నేయవిములు[:6 ౧లు:.ల బుంను: _ 
సాయకకోట్లచందములాయ ॥1 అప్ప ॥1 


అడుగిడ(జాలక ఆడినవాటలె 

ఐడిఐడీ( ఐలికేపలుకు లిప 

జడి గొనుముత్యపునరులై వదులై 

విడువవివెన్నెలవే[డిము లాయ ॥ అప్ప * 
ముచ్చట వాయ మోహదాహమున- 

నిచ్చేటిమోవులయీవు లివి 

విచ్చనవిడి (శ్రీవేంక మేళ సీఎ 

తచ్చనకూటపుతలపో(తలాయి * అప్ప * 104 


శృంగార నంకీ _ర్తవలు ౯ 


నాగవరాళి 
ఇద్దరితల(పు లవె యింపు లవె మీలోన- 
నద్దినకోంక లవె అంపరాదా ముమ్ము ॥ పల్లివి ॥ 


నెలంతరో నీవిదె నీవిభుం డల్లవాండె 
పలికినమామా(టపట్లు నవె 
తలంపులు(దలంపులు( దలకూడె మీలోని. 
యలుక లిన్ని యు. దీరె నం;ఏరాదా మమ్ము ॥ ఇద్ద ॥ 


కప్పిన నీచూపు లవె కొంతునిరూప మదె 
తేప్పల(దేలేటిమీ తెలువు లవె 
వొప్పన నేసితిమి మిమ్మొకరొఃరివి మీకే 
అప్పుడే చలము చెల్లె నంపరాదా మమ్ము 11 ఇద్ద * 


చిమ్ములనీచేతు లవె ,శ్రీవేంకటపతి-- 
కమ్మినత మకమలకాంగి ౬లదె 
దొమ్మిగా( గూడితి రళై దోమతెరనుంచములో 


అమ్ముడుజీతము లాయ న_.పవాదా మమ్ము ॥ ఇద్ద ॥ [005 
ముఖారి 
బాలే నేనే మీకు నలనైతిం 
తేలించేవు యి.తుల కిదే చాలయ6గాదా ॥ పల్లవి ॥ 


ఆరీతి నన్ను నిళ్రై యాడవచ్చు( గాక మరు -_ 
బారి( జిక్కి. నావలె. ఐడవచ్చునా 
నేరుపు మెరసి మీకు నెలంతి లిందరు నన్ను 
దూరిన బై యాతనిని దూరరాదా పోము ॥ బొలే ॥ 


722 థ్రీ కొళ్లపాక అన్నమాచార్యుల 


అప్పటప్పటికి నన్ను నలుగకుమని బుద్ది 
చెప్పవచ్చు(గాక నాకు(. జేయవచ్చునా 
యెప్పటి మాహెడంబాటైఅ(గక నన్నుఎ మీ 
రుప్పటించే రాతనినే వుప్పటించరాదా 

అంచెల విందును మీ రాశినిని నిన్ను చగ్గం 
రించవచ్చు(గాక తమి రేంచవచ్చునా 
యెంచ(గల శ్రీవేంక పేకు, డీదె నన్నుంగూడె 
మించి యేకచిత్తాన మెచ్చరాదా ౧ఎ(౧.ఎ 


ముఖారి 
ఇన్నియు+ గన్నవే కావా యిం౨నేంటికే 
పున్నమవెన్నెల పండి పొల్ల "యీ. = 
యెన్నరానికాంగతోడ నిప్పటినీద ములు 
ఇన్నియు( జూకముగా5 యెందువోయేనే 
నిన్న( గుప్ప కోఎములు నే డాళ్ళింతే గాక 
యెన్నటివే కావా మీహృదయములు 
విందువలె నామాట వినక నేసేచేం3 
కందము గాక నే నెక్కడ వోయేనే 
ము9దటికన్నులకం పే మొనవార్మడ్జెనచన్ను- 
లందమాయంగాక చూపు లప్పటివే కావా 


వే(డి వేండిరతుల (శ్రీవేంక పేశ్వరు( గూడి 
యేండు నిమిషము దోంచె నిదిగదవే 
1నేండే పెండ్లి నీకు నేండే నాగవల్లి 
పోండిమాయ మీలోవిభో గములు 


1. అన్నమాచార్యులకాలానికే 'పెండ్లి నాగవల్లి ఒకరోచేనా? 
మైనవాఠ మా? 


॥బౌరే: 


॥ బాలే. [106 


$పలపి॥ 
గ్‌ా 


|| ఇన్ని || 


41 ఇన్ని 11 


కఇవ్ని॥ 107 
లేక ఊక్సాహక- 


శృంగార సంకీర్తనలు 


రామక్రి ను 
ఎంతలే దాతసమోపవా మేముచెప్పేవే 
యింతి నన్ను నాలించ విది పరాకా 


ఆయలేవే చాలుంజాలు అతనికి నేనేలే 
వేయు వేయువలపులవేడుకకా(డు 
పాయమున( దనమీ(దిభ్రమ. బడే ని.తేకాక 
యీయెడ నాపై దన కిది వరాకా 


యెంచనేలే చెలియ తా నెక్కడెక్కడనై నాను 
కంచపుంటొత్తుసతులగమికాండు 
వంచినచూపుల నేనే వలల: జిక్కితి(గాక 
యి(చుకంతయిన!( దన కిది పరాకా 


అంఎము నేయఃగనేలే యుదుకేమి పెక్కిండ్త-_ 
విందు గాండా యాతండు శ్రీవేంక పేకుండు 


పందెమాడి నన్ను॥గూడె. బాయకిఖై కన కింక 


యెందరు గలిగినాను యిది పరాకొ 


రేకు 1410 సాళంగం 


మొదలనే యీజోక మోసపోక 
పొదలించవలె(గాక పొద్దవోక 


నెలంతకు నీకు. బోదు నేరమి యెొంమను లేదు 
యెలమి మీ ఇద్దరిలో నేల వాదు 
కల(చి చూచె వింతే కంతువికి( బొద్దువోదు 
వలచినమీ(ద( బాయ వసముగాదు 


73 


1ఎలఏప॥ 
వ 


॥ ఎంత ॥ 


॥ ఎంత 


ఎంత * 108 


1 పల్ర్తవి॥ 
డా 


॥ మొద ॥ 


క్యా 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఇంతలేసి వా శ్షేల ఇద్దరికి సీలీల 
పొంతనే లేచినయట్టిపొద్దు వేళ 
వంకుల( దెవ్పల+ దేలవద్దు వద్దు మీవోల 
కొంతగొాంత పంతమిచ్చి కొసరనేల 1 మొద ॥ 


యిన్నియు సంతిట దీర యెన్నికలు చేకూరె 
చెన్నుమీరె. గూరిములు సిగ్గు జారె 
వన్నెల(శ్రీవేంక పేశ్వరునకు నీకు సారె 


మన్నసకూటమిలోన మంతనాలు చేరె * మొద! 100 
సొమంతం 
'మేలుమేలు నీజాడ మెచ్చితి నేను | సీ- 
వీలాగు గాకున్న నెన్ని కవుదువా ॥ పల్లవి ॥ 


కన్నుల నే, జూచితేనే కవకవ నవ్వేవు 
వున్నతి వీకు నాకు నేవూరిపొందురా 
యిన్నేసిజాణతనము నీవు నేరకున్న 
మున్ను రుకుమిణి నీకు మోహపించునా ॥ మేలు ॥ 


ఇంతుల నే( బిలిచితే నేమియని దగ్గరేవు 
కొం్టతైక నే నిన్ను బేరుకొంటినటంా 
పొంకళ విశ్హై వుస్పునేసి పొత్తుగలయ వచ్చేవు 
పంళము లేకుంకే శ్రీపతి వవుదువా ॥ మేలు * 


ఇ్లై నేనేకతమైతే నిటు నన్నుః గూడికివి 
వొట్టిఎనీకు నాకు వొడ(బాటురా 
దిట్టవు (శ్రీవేంక'యేళ తెగు వింత లేకుండితే 
జట్టీకొండ సీకు నేను సతమవ్పదునా * మేలు! 110 


శృంగార నంకీర్తనలు 


లలిత 


ఎలపె-దు6 జల్లినా వద్దనకువే 
చలిగాలి యొకచోట . అిషుయ్యనా 


పైపె సీవిభు. డేపడ(తనో చూచెసంటా 
కొపగించే వది యక్షు కొనసాొగీ 
దీపించి మెలజు6గు.. దిక్కులెల్ల మెజిచిన 
రూపురేక్తై వెకచోట రూడి కెక్కీనా 


కోరిరి నెవ్వతెపైనో కూరిమి నంచెనంటా 
దూరె వాతసి నవి తుదకెక్కీనా 
కారుక మ్మేవానలోనం గడంగి పుట్టినయిట్టి _ 
సిరుబుగ్గ లొకచోట విజపుయ్యీనా 


శ్రీవేంక పేశుం డేచెలి. దొల్తి కూడెనంటాం 
గావరిలచే పపి నీవు గంటివా నేండు 
ఈ వేళ నిను గూడె నిఖై పో భువిమీందం 
బూవు( ఐరిమళము లెప్పుడు రెండవునా 


నిాళంగనాట 


పులు./ఎనె క్కేటి పెద్దటొ మ్మెలవాండు 
కలికిచేంతల నించీ. గానరశే మీరు 


పామునాడించినయట్టిబాంజోగిపిన్నవాండు 
వాములవెన్నలుదినేవలువకాండు 
చేముంచి కొండలె శ్రేసిద్ధవిద్యలవాఃడు 
._ కామినులాల వచ్చె. గానరకే మీకు 


75 


**ంరవ॥ 


*వల ॥ 


వట ॥ 


॥వల॥ 111 


4 పల్లవి ॥ 


॥ పులు, 8 


76 


్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


పొంచినరాకొసి. జంపి భూతినాథుడై నవాండు . 
పెంచెము గట్టుక వెంపించేవాండు 
ఆంచెల విప్రవినోదై తిరిగేటివాండు 
కంచుమి((మిం చై తిరిగాడీ( గానరటకే మీరు ॥ పులు ॥ 


విడివిడిచేతులతో ' విద్యములయాటవా(డు 
అడవి(గాచేటిగంగ్యావులవాండు 
చెడవివరములిచ్చే్రీ వేంకటాదివాండు 
కడు నెందు చనె వీని. గానరకే మీరు ॥ పులుం॥ 112 


సామంతం 


" అన్నియును నొక్కజాడే యనవచ్చునా 


కన్నులపండువగా( గనవలె(గాక ॥ పలవి ॥ 
ఉం 


సన్నమాయ నెన్నడుము చన్నుదోయి ఘనమాయ 
కన్నియ కీరెండు నంగములేకావా 
యెన్ననేల యిందులోనే యెచ్చుకుందు లాయనంటా 
పన్నినవారివారిభాగ్య మింతేకాక ॥ అన్ని ॥ 


నప్వులు దెలుపులాయ నలుపాయ కనుచూపు 
జవ్వవిమేవివిలాసములే కావా 
యెవ్వరి కేమనవచ్చు ఇందుకుంగా మనసున 
నొవ్వులేల తా మున్ను నోచినంతేకొక ॥ అన్ని ॥ 


చెదరె(. గెంపులు మోవి చెక్కులెల్ల( జీరలాయ 

ముదితపలుకులకు ముంగిలేకాదా 

వెదచల్లై మచ్చిక (శ్రీవేంక కేళు( డిదె కూడె 

మదనుండు వేసినటిమాయ లివి గాక అన్ని! 118 
1. ' విద్యము ' * రూవము చింత్యము” - 


శృంగార సంకీ రనలు 
అనీ 


సామంత౦ 
రతి నీఎలుకులకు రావమనడిపులకు 
గతిగూడ6 గడమ రాగము నేయుమీ 


పిల్లంగోవిరపములు బెరయించ6గా నదే 
గొలెతలమ ఇలగు( గూడె సుతి 
ణు ల 
పల్సవపు(ది వముల పాటలు వాడుచు. 
గల్లగాదు కడమ రాగము నేయుమీ 


ముందు నీసంకపురవ రమునకు గోపికలెల్ల 
కుందణపు టందెలకు( గూడె సుతి 
చిందుల రాగములు చిలికించి చిలికించి 
శందుపులం గడమ రాగము నేయుమీ 


పెన(గేనీవూకపులు పెరుగ మ్మేకా.తల-_ 
కొనగోరితా(కులకు, గూడె సుతి 
చెఎకితి ఎందరిని శ్రీవేంక పేశ్వర 
కనుచొక్కి కడమ రాగము నేయుమీ 


రేకు 1420 శ్రీరాగం 


ఇందుకు(గా నేమన్నా నెరవు తాను 
ఇందరు నీకారుకాణ లెజ(గనివా 


వొల్లవిసతులమాట చొప్పులును6. దప్పులవు 
చల్ల విచూపులయినచల్ల వేండవు 
చెల్లుబడి నిచ్చకపుఃజే/తలెల్ల మోత లవును 


యెలవారు నివియెల నెట(గనివా 
రు ఛం 


77 


॥$ పలవి॥ 
౧ 


1 రతి॥ 


1 రతి॥ 


;రతిణ 114 


॥జపలవి ॥ 
ల 


॥ ఇందు | 


78 ్రీ రౌశ్లపాక అన్నమాచార్యుల 


మననెనదునవిచోట మకష్కవలే తక్కు నలౌ 
తి తనివోననష్వలు తోమి ల౧వులు 
చనివిచ్చి చెనం:.౨రసాబు వివనాలౌ __ 


అనియవియీభ ౫ లెజట(గనవా 


కూరిమిలేవిచోట :ొసరులే కసరులౌ 
కోర చేకొవిన నివే కూటములౌ 
వేవులే!: ౩లనె శ్రీవేంక పేళు( డిదె నన్ను 
యీరీతి సంతులెలా నెజఅ6గనీవా 


ముఖారి 
ఇటుసలెనేపో నీయెర్నకలు హ్‌ 
ఘటన చిన్నియు నీవే కానవుగాక 


జడియునీమా6ట నీకు(. జ%శ్కసనేకొదా 
కడవారి కియ్యకోలు గావలె౯గాక 
విడువక 'వేముచవి వేమెరుంగుచశా। యే... 
యెడ నెవ్వరైనా నెఖు(గుటగాక 


మిక్కిలినీచేంత నీకు మెచ్చేకాదా 
దిక్కులవారికి నిన్నీ( దెలునుంగాక 
చొక్కి దసిరూపు దానే చూడవచ్చునా 
యెక్కడా నద్దములోన యేగువడు(గాక 


నేనును శ్రీవేంకటేశ నీవే కావా 
ఐనప్పటి మజపంతేకాక 
శ్రేనెతీపు తేనియకు తెలిఫియౌనా। యిక్షై 
పూని చవిగొన్ననన్నుటోటి కింతేకాక 


* ఇందు 


: ఇందు॥ 115 


॥పల్తవి॥ 
లి 


॥ ఇటు !, 


జ ఇటు! 


జఇటు॥ 1160 


శృంగార సంకీర్తనలు 79 


సామంక౦0 
తనువు తవదిగాని తల(పు 'నీది 
పెనంగి మాకునందీగె బెరసినయట్లు *పలవి॥ 
లూ 


మోమున€ గమ్నులుగావి మోహపుంజూపులు నీపై 
కౌమినిభావము చెప్పం గతలాయను 
తామరలు కొలనిలో6 దరుల( బరిమళము 
వేమారు నిండుకొన్నవిధమాయ నిపుడు తను ॥ 


చెలితో మాటలుగావి చిమ్ముచేంతలు నీపై 
గలిగినవధ మెట్లా. గనుంగొనుమీ 
చిలుకలు వనముల. జెలరేంగుపలుకులు 
వల౮జునమ్ములకు వొండి వెట్టినట్లు తను ॥ 


వురముపై *నుం పేకావి వువిదప్రాణము నీపై 
గరిమల శ్రీ వేంకటవిభుడ 
సరిలేనిమీలోవిసరసపు(/గూటములు 
ఇరవాయ' బాలు నీరు నేకమైననగతిని ॥తను॥ 117 


సాముంతం 
ఏ(పులేల వూంపులేల యెడమాటలేల ఇ(క 
రాంపులెల్లా. జక్కనయ్యి రమ్మనవే తన్నును (పల్లవి ॥ 
అసము దించక వీాలాడీంగాక తాను 
నసిగాటు( దత్తరము నాకంపెంటో 
ముసిముసినవ్వు వచ్చీ మోముమోము చూచితేను 
రసికు డన్నిటానౌను. రమ్మనవే తన్నును ॥ ఏంపు॥ 


*' ఇక్కడ 'నీ” దగ్గరపాదప్తూర్తిగీత యున్నది* అక్సైన యత్కిప్రాసభంగము, 
(ప్రామాదికము గావచ్చు. 2. ఊంశ్రుజ ఊండుశు. 


80 థ్రీ కొళ్ళపాక అన్నమాచార్యుల 


తెచ్చుకోలు(దెలివితో తెగువలాడీంగాక 
నచ్చుకొ శ్రువినయాలు నాకంటెంటో 
పెచ్చువెరిగేది చూచి పెదవులే గొణంగీవి 
రచ్చలో సుద్దులు మాని రమ్మనవే తన్నును 8 ఏంపు ॥ 


(ప్రియమున గాఃగిలించి విగిసీంగాక తాను 
నయగారిమేమజపు నాకం టెంటో 
దయ శ్రీవేంకటపతి తానే నన్ను( గూడె 
రయమున దినమును రమ్మనవే తన్నును ॥4ఏంపు॥ 118 


దేశాకి 


అంగన లాతనివేళ ఆరసిరారో 
సింగారరాయండు యేమి సేసీనో యీ వేళ ॥ పల్లవి ॥ 


వుస్పవడమౌ ని6(విం?)తక వువిదయు. దా నీవేళ 
అప్పడు దధ్యన్నము లారగించు నీవేళ 
అప్పుడే మొకమజ్జ్ఞన మవధరించు నీవేళ 
ఇప్పు డేమినేసీనో యెజ(గ మీవేళ ॥ అంగ ॥ 


తిరువారాధనవేళ తిరువందికాపువేళ 
అరిది యప్పాలు నన్నాలారగించు నీవేళ 
దొరలకొలు నీవేళ తోదోపు లీవేళ 
సిరివరు( డిపు డేమి సేసునో యీవేళ ॥ అంగ ॥ 


యిశై యలమేలుమంగ యేకతమాడే వేళ 
చుట్టి రా నంగరంగాలు చూచే వేళ 
మట్టీ శ్రీవేంకటసతి మెరసి యేంగే వేళ 
జెట్టాపట్టాలతో రతి. జెల(గు నీవేళ ॥అంగ॥ 110 


" శృంగార సంకీర్తనలు 


శంకరాభరణం 
ఒకటి గూడినను వేరొకటికి. బొసంగదు 
వికటాలైై నీవలన వేదనలే చెలికి 


కమలాక్షిగనక యాకన్నీటికొలను దగు 
తమకపుమేనికా() తగదు గానీ 
తమి గిరవాణిగాన తగు. బొదలుమా(టలు 
అమరౌ(రవు?) చెదరినయట్టినెరివురులు 


జక్కవకుచగనక సరి దాపరవి మేలు 
నిక్కి. వెల్లని మేని వెన్నెల గూడదు 
ఆక్కటా చిగురు(టోడి కగు( జెసుటలమంచు. 
గక్కన విట్టూర్పుపెనుగాలి గాదుగాని 
మదగ.::యానగాన మజపుమదము దగు 
అదన గింయపడేదే యది చెల్లదు 
యెదుట శ్రీవేంకశేళ యింతి నిళై కూడితివి 
కదియ కింతయే/చినకపటమే నేరమి 


రేకు 1421 సామంతం 
నిక్కి నాతమకానకు నీవే కావలెంగాక 
యెక్కువ నవ్నిటు గావ నెవ్వరున్నా రింకను 


కోపగించి నిన్నయితే( గొసరుదు నేను; నన్ను( 
- బైపైనే బుజ్జగించి పొయలేవు సీపు 
చాపలాన గొణ.గుచు సొదింతు నే విన్ను 
తీపుమోవి నాకు విచ్చి తేలింతువు నీవు 


801 


॥పలవిః 
ంు 


1 ఒక ॥ 


॥ దక 


*జజఒజక 1 120 


॥ విక్కి ॥ 


ఎ అమరవు" అను వ్యతిశేకార్థమలో (ప్రమాదదళముననో, ద్యావహరిళముగనో 


*' అమలౌ ' అనురూపము వాడియుండవశ్చు. 
ఉపజ 


(భీ కాళ్లపాక అన్నమాచార్యుల 


“వేగిరించి నిన్నయితే వెంగెమాడుదు నేను 


బాగుగా ఏందుకు నీవు పకపక నవ్వుదువు 
ఆగతి నడుగరానివై నా నడుగుదు నేను 
సోగల సాదించి తెచ్చి చొక్కింతువు నీవు 


॥ నిక్కి ॥ 


ముందుముందే క'ల(జిమ్మి మొక్కులు మొక్కుుదు నేను 


అందుకం కే మునుప నన్నాదరింతువు నీవు 
ఇందుకే (శ్రీవేంక కేశ యెనసితి నే నిన్ను 


కందువలః గరఈగించి కై కొంటివి నీవు విక్కి * 121 
డా 


శ్రీరాగం 
మీరేమి దూరక:రే మెలు(తలాల 
ఆరపి నే నెజుంగుదు నతనిగు'సైల్దా 


సొలసి యెవ్వతెదిక్కు చూచిన దా. జూచెంగాని 
మెలుపున నాక(డు నామీ(దింన్నే 
అభరి యీమూటలు తొనాడిన నాడె(గాని 
కలదెల్లా నామీ(దికలవరింపులే 


ననుపై యెవ్వతెలోం దా నవ్వితేనే నవ్వెంగాని 
ము 
చనవె నాతోనే పో సర్శమెలా 
న్‌. లా 
చెనకి యెక్కడ బొందువేసిఠేం జేవెం గాని 
పెనంగి నాపైనే పో ప్రియమెల్లను 


వరుసిన్చి యెందుండివచ్చినం. దా వచ్చెంగాస 
నరి వాకొంగిటగే పో సమరతులు 
ఇరవై శ్రీవేంక పేక. డయినం దా నాయంగాని 


జపలవీ॥ 
ళం 


॥మీరే ౪ 


కమీరే॥ 


. వురిముపై నన్ను షౌందె న్న పంతా చేంటికి ॥మీరే॥ 122 


శృంగార నళికీ _రవలు 


| బౌొళిరామ్మకి'మ 
రమణిజవ్వనము రా ఎరాజ్య మి65క 
ఆమర(గ నిటు గొనియాడళరి సెలులు 


కొంత తుచంబుల ఘనదుర్గంబులు 
కాంతి జక్కువలు ! గజబలినె 
పొంతనె పిలు(చనుపులికపు(దిప్పలు 
మంతుశెక్కై నదె మదనుండు బలివె 


సతివలయపుముఖచ్మకవాక మిదె 
ఆతికళల చ౧ద్రు( డదె బలినె 
మతకముతోం గచమండలరాజ్యము 
మితిమీరినతుమ్మిద లిటు బలినె 


తరుణీరతుల బంధపుబహురాజ్యము 
నిరతి (శ్రీవేకటవిధి ఐలినె 
ఆరయ నతనివుర మందుకు( బతిగా 
సిరులుమించ సీచెలియును బలినె 


బౌళి 
వెలందివిరహ మెంతో విన్నవించితీమి నీకు 
తల(పుం దలఃపు మీకే తారుకొణలై నవి 


మాట లెందున్న వోకొవి మగువకోర్కులు నీ-_ 


తేటలమోవియందే తిరమెనవి 


83 


॥(రమ॥ 


॥రమ॥ 


॥;రమ॥ 128 


॥పలవి * 
న. 


నీటుంజూపు లెందున్ననో నివ్వెరగై వూర్చులెల్లా 


కూటున నీమ్ముదలపై ( గుమ్మరించినవి 


౪1 వెల/॥ 


పతన తత్త. తవ వా తలవాాభ. 
క. గజదొంగవలె 'గణబలినె' ఇక్కడ గఆళచ్ది మనకు ఎక్కువ, పెద్ద ఆవియర్థము, 


థ్రీ తాళ్లపాఠ అన్నమాదార్యుల 


“వివర మెందున్నదో వెలందికి వీను లివె 
తవిలి పీసుద్దులందే కావైనని 
పువిదకు గమన మెందున్నదో పాదములు 
యివల నీవున్నవీది కిటు మొకమైనవి ॥ వెలం 4 


పంత మెందున్నదోకొవి పడ(తికి వినయాలు 
చెంతల నీదూతికకే నెలవై నవి 
యింతలో థ్రీవేంక పే? యిశై విచ్చేసి చెలిని 
నంకఠపానం గూడగాను జయము చేకొన్నది జవెలం4 124 


సామంతం 


ఇద్దరి కిద్దరే సరి యీడుకు జోడుకు( దగు 
గద్దరికన్నుల జూడ(గలిగె(గా మనకు 4 పల్లవి ॥ 


పంఠపు చెలిచన్నులు(ల?)వసి/డి కొంతులకు 
కాంకువీపీఠాంబరపుకౌంతులు సరి 
8 దొంతులచెలినీలపుతురుముకొంతులకు 
వంతుల మేనినీలవరము సరి 4 ఇద్ద ॥ 


జలజొడీ వెలలేని ఘనచ(కమునకు 
చలమరివలకేలిచకము సరి 
కులికేటియీయింతికు త్తికళంఖమునకు 
చలివాయ రమణునిశంఖము సరి ॥ ఇద్ద ॥ 


కమలాకీ శ్రీవేంకటపతి. గూడుటకు 
రమణు[డంటిన పమరతులు సరి 
తమితోడ నిద్దరికి కారుకొణలై నట్టి _ 
నముకపుమోహమనులసంతసములు సరి ॥ ఇద్ద ॥ 185 
11. * చెలిగొంరులనీలవృకురుముకాంకులు ' ఆనుట సహజము. 


శృంగార నంకీర్తనలు 


సాళంగం 
నీకు నీవే చూచుకొమ్మీ నీయందు నేరమి 
మాకు. దెలియదు యేమి మజఃగోకాక 


పెలవుల నగితేనే సిగ్గులకు వెలితా 
కలికి నీయందు నేమిగనెనో కాక 
కులికి మాటాడిలేనే గుట్టురేవిదాయనా 
వెలి సీచే/త కదేమి వేంగెనోకాక 


తప్పకచూచితే పంతిమునకు వెలితా 
చెప్పరానిపని యేమి నేసితో 38 
యిప్పుడే తలవంచితే యెమ్మెలకు హీ్‌నమా 
అప్పుడే యేయాయషు నీవంటితోకాక 


బొమ్మల జంకించితేనే పొందులకు వెలితా 
సొమ్మల నీగో రేడ సోంకెనోకాక 
నెమ్మది (శ్రీవేంపేకళ సెలంత. గూడితి విశ్లై 
వుమ్మడితమక మెంత వుండెనో కాని 


రేకు 1422 సామంతం 


రమణుడు దానై నరవ్వే నాకుం జాలు 
మగావితనివోనిపంత మే చాలు 


అఆడుకోలుమాటలు తా నాడనీ మానసీ నే_ 
నాడినమాటల కోర్చె నంతే చాలు 
వాడుచు( దా నన్వనీ నవ్వకమాననీ ఇ6క 
యీడ నాచేంతల కోర్చె నిదియే చాలును 


4 పల్లవి ॥ 
క ంల్నా 


* నీకు 4 


4నీకు ॥ 


*నీకు ॥ 126 


॥ పలివి ॥ 
ఉం 


॥రమ ॥ 
ట్‌ 


థ్రీ తాళ్లపాక అన్నమాచోర్యుం 


"'పన్నిధి. బానుపునకు( విలువనీ మాననీ నే 
సన్న వేసితే( దెలిసేసరవే చాల 
మన్నించి మాటాడనీ మాటాడకుండనీలే నే6 
గన్నుల జూ చీినమెచ్చేఘనతే చాలును 
ఆగి నాకు వలవవీ అటుగాక మాననీ. 
కాఃగిట నన్ను(గూడిని.?8లే చాలు 
ఆగక శ్రీవేంకకేశు, డలమేలుమం-గ నేని 
యీగతి నేకములైతి మిదియే చాలును 


సాళంగనాట 
చేలు మేలు” నీవు మెకయుటింత 
యీలాగు నాకొరకు వింత సేసితివిగా 


చెల్లెంగా అంకలోనికి ( జెప్పిపు త్రెంచినమాట 
మల్లడిగా నల్ల హనుమ ళునిచేత _ 
వల్లైగా. గొండలచేత వారధి గట్టుట యెంళ 
ఇల్లి దె నాకొరక.(గా వింత సేసికివిగా 

యెక్కెంగా నీచలము నిలద్రచవ్మదాదుల( గూడి 
చక్క6గా రావణు నళ్లై చంపిననంక 
పక్కనను వనచరబలము గూర్చుట యెొం- 
యెక్కుప నాకొరగుంగా నింత సేసిలినిగా 


అందెంగా నీ?%88 నన్నలమి కూడతినవంక 
ఆందరు, జూశంగానీ వయోధ్యలోన 
వొందిరి (శ్రీవే:! పేశ వురమున మోచికివి 
= ఇందునే నాకొర(కుగా నింత నేసితినిగా 


*రష 1. 


అరమ॥ 12? 


ఓ నులు: 


1 మేలు ॥ 


4 మేలు॥ 128 


శృంగార సంకీర్తనలు 87 


మంగళకొసిక 
కందువమీనిచ్చక ల్యాణమునకు 
అందములాయను దన నివి ॥ పల్లవి ॥ 


కలువల నేనసలు కలికికి నీకును 
సొలవక చూచేటిచూపు లివి 
చిలుకులమొల్ల లసేసలు మీతో 
నలుగడ ముసిముసి నవ్వులివి ॥ కందు ॥ 


తామర సేసలు తలకొనె మీకును 
మోము మోమొరయుముద్దు లివి 
'సేమంతి సేసలు చెలియకు నీకును 
చేమిరిగోళ్ల చెనకు లివి ॥ కందు ॥ 


సంపెంగనేనలు సనురతి మీకును 
ముంపులవూర్పులమూ.(క లివి 
యింపుల శ్రీవేంక టేళ చెలి. గలసి 


సంపద దేలితి చనవు లివి 1కందు॥ 189 
నాదరామ్మ్యకియ 
ఏమిమాయ నేసితివో యెవ్వ( దెటు(గుర విన్ను 
నామువలపు(! దలకు నాకు నెక్కైరా ౪ వల్లవి ॥ 


మాయపునీనుద్దులకు మాటలాడకుండేనన్న 
కాయపునాఫాయమే కాక రేంచీరా 
సోయగానంల గోపగించి చూపుల జంకించేనన్నా 
బాయట నాచెనుటలు పచ్చిరేంచీరా ॥ ఏమి ॥ 


తన 


88 


థ్రీ రాళ్లపాక అన్నమాచార్యుల 


వోరపొచ్చెముల నిన్ను బొమ్మల జంకించేనన్నా 
అరిది నామొగ మోటా లడ్డగించీరా 
సరవి నీవొట్లకు చక్కంగా నవ్వేనన్న 
సరిగా నాపులకలు సందండించీరా 

గొబ్బున నీమోవి గని గుక్కిళ్లు మింగేనన్నా 
అబ్బురపు(ఐరవళ మై ముంచీరా 
వుబ్బున (శ్రీవేంకటేశ వొగి నన్ను6 గూడితివి 
తబ్బిబ్రై నామతులు తడ(బడీరా 


సామంతం 


ఎంత కెంత జాొజతనా లి.కనైై నాను 
యింత చాలదా మన క(కనెనాను 


బొమ్మల జంకించ(టోతే బొట్టు కస్తూరెల్ల రాలె 
కే కా 
యెమ్మెలు మానవే నాతో ని(కనైనాను 
పిమ్మట గొణ(గంటో తే పెదవికెంపులు రాంగె 
ఇమ్ముల నొక్కటిగారే ఇ(కన్టై వను 


తప్పకచూడగ(టో తే తనువెల్ల జెమరించె 
యెస్పటివలె నుండవే ఇంకనై నాను 
గొప్పగా నవ్వంగ(టోతే కొప్పు గడువెడజారె 
యిస్పటిబింకాలు పద్దే యి(కన్వై నాను 


ముందట. దిట్టంగంటో తే మొగమోటములు నిండె 
ఇందు కేమినేనేవే ఇ(కనై నమ 
అందమైన శ్రీ వేంకటప్ప(డని నన్న 
యెొందును( బాయవు గూడి యింకనె నను 


॥ ఏమి ॥ 


4 ఏమి ॥ 100 


॥పలవిః 
ంం 


॥ ఎంత 4 


॥ఎంత గ 


౧ ఎంత 4 181 


శృంగార సంకీర్తనలు 89 


ముఖారి 
ఏదాయనేమి రొహ్టై కింకా ! దేవేకాదా 
దాదాత మోచె( బని తాన నే(గానా ॥ పల్ల వి ॥ 


కలికి మాటాడకున్న కంకణారే మాటలాడీ 
మలసి యవే తననూరు గాబా 
కలికి తా. జూడకున్న కుచాలు బలె త్రిచూచీ 
అలర నవే తనయంగములుగావా ॥ ఏదా ॥ 


చిత్తములో( * దూరకున్న చెవులై న నూట *దూరీ 
మ _త్రిల్లి యువే తనమారుగాదా 
వొత్తుకం విలువనున్నవోన మొక్కటియయ్యి 
కొత్తగా నదియు నొక్కకూటమే కాదా ॥ ఏదా ॥ 


కాయములు వేరై తే కాంగిలి గొక్కంపేయయ్యి 
మాయల నేనే తనమాలు గాదా 
చేయార( గూడితి ప్లై శ్రీ వేంక పేళుండను 


చాయలు సన్న లు నాశం ఎరియే కాదా +౪ఏదా॥ 182 
రేకు 1428 శుద్దవసంతం 
* బాలకిగాని యింతి ప్రొథగాదు ఆకె 
చేలకొంగంటుచును మచ్చి సేయవయ్యా ॥ సల్లవి ॥ 


సీవువచ్చేదెణ(గక నెలంత నిబ్న6 బాడ్‌ 
చేవల్ల నిన్నటుచూచి సిగ్గువడెను 
గా గి 
యీవల నాసిగ్గు దేర ఇంతితోడ సుతి గూడి 
తోవ చూపి చూపి ఇళ్లై తోడు వాడనయ్యా ॥బాల॥ 
1 రొజై “తినుటకు నంజుడుగా నుపయోగించుకొనునచ్చడివస్టైరా లుంచుకొను 
గలిదూః 2. 9, భూజువాతువు, తూరుందూరు అనురెండురూపములలో సాధు 


7 రేవతో ప్రయోగము. 4, బాలిక సహజము, దాలకి, (ప్రయోగము థ్రీనాఠ, 
అనంకామాత్యుంలోను గందు, 


ఫ్రీ కాళ్లపాఠక అన్నమాచార్యుల 


నాటకసాలలోన నాతి యాడి నిన్నుంగని 
చీటికిమాటికి నిశ్లే సిగ్గుపడెను 
నీటున నాసిగ్గుదేర నీవు తోపులెత్రియె త్తి 
తూ6టరితనముతోడ తోడాడవయ్యా 


కా(గిటికి. జేయి చా(చి గక్కున వీమోము చూచి 
చేంగలనవ్వులు నవ్వి సిగ్గువడెను 
యీగతి (శ్రీవేంక కేశ యింతిసిగ్గుదేరల గూడి 
కొంగిటనే వించి వించి కళదా6కించవయ్యా 


శంకరాఠలరణం 


మనసులు చూచేమత మేల 
కొనలచేంతంకు( గొత్తలివేల 


నెలంతపలపులకు నిట్టచూపే గురి 
యెంమి మాపలుకు లి(5కనేలా 
చీల కముదములకు చిజునవ్వులె గురి 
యిల దొదగాణ లి.కనేలా 


చిత్తపుంగరంగుకు చిజుంజెమపే గురి 
యిత్తల ముసగన లింకనేలా 
హ _త్రీనకూరగ్మికి నండనువికి గురి 
పొత్తులవానలు పూ(చ(గనేలా 


కొంగిటిరసలకు కళలమోమే గుటి 

+ ఆంగినయెడమా(ట లవి యీలా 
యీగతి (శ్రీవేంక సేళ కూడితివి 
జాగులవరసపునట లి/కనేలా 


*జబొాల॥ 


॥1వాల॥ 1008 


4పషలఏ% 
న. 


4 మన॥ 


౩; మన॥ 


*మన॥ 104 


శృంగార నంకీర్తనలు 


సాళంగం 
ఇంతే నాఠతలపో(త లింతికి మరేమి లేదు 
కాంతు(డ సనతిచలము కాంకదీ౦యదా(కనే 


చెలిచెక్కుచేయి సిస్ను( జేరనయందా€. 
నిలుచుం డెదురుచూపు వను6 గనుదాశనే 
ఆలప్పటసురుసు లంగము ల.టినదాంకొ 
మలయుమోనము నీతో మాటలాడుదా(౩నే 


కసరులు. గా.౧ ౮ కొంగిలించునందాంక 
వన "డు లెల లిన్ను పంపించుదొంకనే 
పనసుంళబులు లెల్ల పైపడి చె.కదొా68 
ముసిముసి =.౦పెనలు సీమోని యానదా(*నే 


మిక్కిలిపై క౯(*లెల్ల మేమ చెమంంచాదాంక 
నుక్కుంసిగ్గులు కను చొజ్కాజ-ంకనే 
పక్కన శ్రీవేం+ పే. పడంతియు నీవు నికై 
వొక్కటొట కల౭*ల మొద్దికౌదాంకానే 


గొళ 


అసురల శిడీించ నమరుల( బాలించ 
వేనం గొలువిమ్మనరే విన్నపాలకాంతలు 


యేకతాన దేవు. డున్నా6 డింతులరతి. దగిలి 
దాకొనడసనతులు దగ్గరరమ్మ 
యీకడ నింత వొద్దు వోయినదీ నెరంగండు 
దాకొని జలకముకాంలలు విన్నవించరే 


త్తి 


+ పలవి॥ 
లా 


॥ ఇంతే ॥ 


ల! ఇంతే 1 


॥ ఇంతే ॥ 106 


జపల్వవి ॥ 
ళా 


జఅను 4 


92 (శ్రీ కాళ్ళపాక అన్నమాచార్యుల 


వూని యిందిరపాటలో నోలలాడుచున్న వాంపు 

బోనపృటింతు లెదుట( బొడచూవరే 

పావిప్టట్టి నె త్తమాడేపరాక్రై వున్నవాండు 

1పూవి గడేరమువారు పొంచియెచ్చరించరే 8 అసు ॥ 
శ్రీవేంక కేకు, డదె శ్రీతిం గూడున్నాండు 

ఆవేళ. బూవులు గందా లందియ్యరే 

భావించి రాజసాన నధయహ స్త మిచ్చినాండు 

దైవ; మాతనినే నమ్మి తరుణులు మొక్కరే ॥అను॥ 186 


రామక్రియ 
రమణువికడకే(గి రతి సలుపంగరాదా 
అమరవు మీకు మీకు నలుక లింకేలే ॥ పల్లవి ॥ 


చిత్సజునికే తగు శివునికే తగుంగాక 
యిత్తల మతిలో మంట యింతి నీకేలే 
పొత్తుల పాముకు( దగు పొంచి నీలాపాకిం దగు 
మొ త్తపునిట్టూర్చుగాలి ముదిత నీకేలే ॥రమ॥ 


జక్క-వలకే తగు చందురునికే తగు 
విక్కి. పొద్దొకలాగులు నేండిది యేలే 
చక్క. దేంట్లకే తగు సంపెంగలకే తగు 
చొక్కులకొప్పుచెదరు సుదతి ఇంకేలే ॥రమ ॥ 


మోవిపండ్తకే తగు మొనచిలుకకు( దగు 
యీవల నీమోవిగంటి యిష్పుడే యేలే 
(శ్రీచేంక పేశ్వరుండు చింతదీర విన్నుం గూడె 
భావము 'లొక్కటాయ. బదర నింకేలే “ కరమ॥ః 18 


శృంగార సంకీర్తనలు 


బొళిరామ్యక్రియ 
కొలచి నాళాంతమే కోపము చూపీ 
చెలు వి(లిిది దెలుపరె చెలువుం డేమనునో 


మట్‌ కొసరినబొమ్మలు ముడివడె నవె 
యెజ(గనిషతిమతి యెట్టుండెనో 
పెళిమకు నగితే( బెదవులు గదలెను 
తజి నిందుకు( బతి కా నేమనునో 


వుదుటున నడచిన వూర్చులు గినరెను 
యెదుట. జెలు లతని కేమనిరో 
వదలు(దురుమిడినవడి మోము మణలె 
తుద రమణు.( డెంత దూరెనో తాను 


కొనచెయివట్టిన గోరటు నాఃటి 
యెనవీ యతనిరతి యెట్టుండెనో 
ఘనుండగు (శ్రీవేంకటపతిం గూడితి 
తననాగుజుతులు దా6గనివెట్లో 


రేకు 1484 వ! 
అయ్యో యేమి చూచే వతివ(() దస్పక యిశై 
పయ్యదకొం గల్లార్చి వలికించవయ్యా 


చెక్కులవెంటంగారేచెమట దుడువవయ్య 
యిక్కడ నీకు. గైదండ యిచ్చి యలనె 
లక్కవలె. గరంగినలావణ్యరన మిదో 
కక్కసవ్వంగొవ్పు మేఘపుజడివానలో 


అత్రి 


॥4జపలవి॥ 
ళం 


6కొల॥ 


జకొల ౫ 


జకొల॥ 188 


4 వల్లివి ॥ 


8 అఆయ్యోజ 


రిక థీ కాళ్ల పాక అన్న దూచార్యుల 


సురటి విసరవయ్య సుదతి నీకొప్పు దువ్వి 
అరుదుగ నమరునురాయ నీది 
పరిపరిజవ్వనముపై( బరవళమో 
మరుసముకములోనిమాటలతేటలో అయ్యో ॥ 


తమల మొసంగవయ్య తకణి నీమేను సోంకి 
తమకపురతి. జొక్కి దప్పిగొనెను 
ఆమరంగ శ్రీవేంకటాదద్రీళశ యిదియల్లా 


గొమరెవయసునను కోరనకోర ౪లో ॥ అయ్యో! 180 
తెలుంగగాంటోది 
మేలుమే. మగువా మేరదప్ప దగవా 
ఆలరి నేశలు పేనే వొనొనే నీవు 4 పల్లవి 1 


కన్నులై తే దేటలు ఘాతలై తే మేంటులు 

'మొన్నండు నేరిచితివే యింతి నీవు' 

సన్నలై తే జాయలు జాడలై తే మాయలు 

అన్నిటా జాణవౌదు వవునౌనే నీవు * మేలు ॥ 
తనువై తే/ జిుురు తలంపై తేల దగరు 

ననువెతి వెట్తానే సాతి నీవు 

'పెనఃగితే నగవు బీరమైతే విగువు 

అనుమానమెల్ల ( దీరె అవునవునే నీవు 4 మేలు 4 


మోవియెతేం దీపులు మోహపువారాంపులు 
వావి దెలిపితి వొనే పనిశ నీవు 
శ్రీవేంక పేజండ నేం కేకొంటిం గాంగిట నిన్ను 
ఆవిదమే చేకొంటి వవునొనే నీవు 8 మేలు॥ 140 


శృంగార సంకీర్తనలు 9స్‌ 


రామ్మ్యక్రియ 
నవ్వి నవ్వి జగడాలు నాఃటినే/టి విగడణాలు 
ఇవ్వల నీపతితోనే యేలమ్మ నీకు ॥ పల్లవి 4 


కడు. బెదవి కదలీకదలనిమాటలు 
వడీ( గసకులతోడివాలు(.జూపుతేటలు 
పుడుకు( జెక్కు చెమట లూరేటివూటలు 


యెడలేదు యింతలోనే యేలన్ము నీకు ॥నవ్వి ॥ 
ఆరి తేరినపయ్యదమర+గు మొర(గులు 

సీగుక మ్మేచెక్కు చేతినిండుని వ్వైరగులు 

'ఘోరపుంగన్నీట మించు గుబ్బలకర6గులు 

యిీరీతి నింతలోనే యేలమ్మ నీకు * నవ్వి ౪ 


వుండనుండ నంతలో నిట్లూరుపుటునురులు 
ఐబండుబండైై పులకల_పైరులపసురులు 
అండనె (శ్రీవేంక కేళు. డాదరించి కూడె నేండు 


యెండలెల్లా నీడలాయ యేలమ్మ సీకు ॥నవ్వి॥ 141 
ళా 
నాదరామ్మక్రియ 
1 ఎజు(గుదు మమ్మలాల ఇంత ' నాకు జెప్పనేల 
తఅవాతిపనులకు€ దానే కాండా ॥ పల్లవి ౪ 


సొలసి చూచి చూచి చూవ్వలనే 'చిక్కించి 
తలవంచుకొన్నవాండు తానే కౌండా 
తొలుతమండియు మోరతోప్పలనే తిరిగాడి 
తలవాకిటనున్న(వాడు) తానే కొండా 9 ఎటు6॥ 


1: ఇందు. దళావళారసమన్వయ ముద్దేశింపబడీనది. ఓవ చరణమ్ముత్తరార్థన్లు 
మండి కొన్నిట కారకాన్వయము- అర్థాన్వయము అంత ననిగ లేదు. 


ఫ్రీ ాళ్లపాక అన్నమాచార్యుల 


పొగరు గుణాలచేత( బొడవెక్కి పొడవెక్కి 
తగవికోపోలవాండు తానే కొండా 
బగివాసి కౌ(కచేత పరకొంతలనుబొందే- 
తగవ్పలధర్య్మరాజు తానే కాంగా 


వుండ నుండ సిగ్గుదేరి వూరంగలబుద్దులతో 
దండిరాతిగుండెవాండు తానే కాండా 
కొండల (శ్రీవేంకటాది. గోరి నన్ను/గూడె 
తండినవలపువాండు ఠానే కాండా 


మాళవిగొళ 
కన్నవారెవ్వరు నేండు కొంఠజన్వన మిది 
పన్నినవిభుండ నీభాగ్యమాయంగాక 


పట్టం బసయేది పడ6తినడుము నేండు 
బట్టనియలపవు అందు భావనేకొదా 
అట్టిట్టింనగ నేది అంగనతురుము నేండు 
పుట్టుమేఘమిట మి౦టిపొడ వేకాదా 


యెంచగ6 జో పేది యింతికసుచూపు లివి 
కంచుమించులట చెప్ప కథలేకాదా 
పొంచిదాంచంజో పేది పొల(తికుచము లివి 
పెంచెపుజక్కవలట బెదరేవేకావా 


తలపో(త యేది కౌంతకు (శ్రీవేంకటపతి - 
వలపట మతి పరవళ మేకొదా 
తల౭గ6 జో కసేది తడ(బడేరతులలో 
వలుకు;బంఠతములెల్ల పదరుపేకాదా 


॥* ఎజు( 1 


౪ ఎటి(॥ 142 


॥4పలవిజ 
ళు 


ఇకన్న* 


జకన్న॥ 


జకన్న౫ 148 


శృంగార నంకీర్తనలు రి 


బ్‌ొళి 


ఘనుండ నీవలననే కాంత కబ్బెంగాక ఇవి 
అనువుగానిచోట నంటునా గుణము ॥ పల్లవి ॥ 


అంకెల నీమోవికెంపు లటు చూచి చెలియకు 
కింకల(€ గను(గొనల కెంపులెక్కెను 
సంకజము లేవూరు పచ్చిచిగు రేవూరు 
అంకెల నొక్కటొక్కటి కంటునా గుణము 4 ఘను(॥ 


జాయి(దజెమటలమెయి సరులముళ్యాలు చూచి 
చీబుముత్యా లొలికె నీచెలిచెక్కుల 
, తీజుటద్దా లేపూరు తీగెసోగ యేవూరు 
ఆజడి నొక్క టొకటి కంటునా గుణము ॥ ఘను(॥ 


కడు( జంద్రాభరణాలు కరముల జూచి నీకు 
పడ(తికుచాల చంద్రాళభరణా-లంటె 
దిడి. దూండ్రేపూరు పయి+డికుండ లేవూరు 
అడరి (శ్రీవేంక కేశ అంటునా గుణము ॥ ఘనుం॥ 144 


రేకు [1425 ముఖారి 
విచ్చంబండుగలు 'నేసీ నెలంత ఇదివో నేండు 
తచ్చివపులక పూవుదండలతోను ॥ పల్లవి క 


కన్నులపండుగ సేనె( గాంత విన్ను6 గనుంగొని 
సన్నపునును(జె మటజలకొలతో 
విన్నన్రై నత రితీపువిందులక క్లాయముతో 
1 క్రన్నెలె(వెల్ల నీనవ్వులక ప్పురాలతోను? ౫ విచ్చం౫ 


శ 1, కన్నె వెళ్లనినవ్వుల కన్వురాలతో, అన్నను 'ఫెద్దలాభములేదు. 
౪0౫ 24-౯9 


98 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వీనులపండుగ సేసె వెలంది నీపేరు విని 
ఆనకపు(గూరిమి గంధాక్షలతో 
కానుకై నమదరాగములవిడేలతో 
'వేనల సిగ్గులవింతి చిలుపాలతోను 8 విచ్చం* 


కాంగిటిపండుగ సేనె కామిని నీకూటముల 
వా( గేటివూర్పులమో6త వాద్యాలతో 
రాంగిన(శ్రీవేంక పేళ రతులథోగములతో 


సాగినసరసముల సంతసాల తోను *విచ్చ(॥ 145 
సామంతిం 
ఇటమీ(ద నీచిత్త మెటువలసిన( జేయి 
కుటిలపురవణు(డ గురిలేదు వలపు ॥ వల్లవి ॥ 


తుమ్మిదరవము విని తొంటి హగ్గాశేలంటా 
తమ్మికంటి యాసలతో దగ్గరిపోయి 
వుమ్మడి. దప్పకచూచి వుల్లమెల్ల వక్కలై 
సొమ్మసిళ్లె ని౯క( జెప్పి చూపరాదు వలపు ఇట: 


కలికిచం్యదోదయము ఘను(డ సీప((పంజుల-_ 
వెలు(గంటా నెదురే(గి వెళ(ది నేండు 
చలివాయ నవి చూది చంచలించి వెరగంది 
అలివేణి పులకించె నాంపరాదు వలపు ॥ ఇట 2 


వచ్చవితోంపులు చూచి పట్టునీగొల్లై నంటా 
ఇచ్చగించికొమ్మ నీఇంటికి బోయి 
అచ్చట శ్రీవేం పే? అటు నిన్ను. గని కూడె 
మచ్చికతమకముల మట్టులేదు వలపు జఇట॥ 140 


శృంగార సంక్తీ ర్తనలు 


సాళంగం 

సరిబేసు లవియివి సరిసరియీ 
తరుణిచెలువములు దె వారినటు 
ఓ... ఉం 


కాొంతకొటు కలకనుచూపులకును 
శాంతపునవ్వులు పరసరియే 
వింతగం గస్తూఎవీణెలతోపల 
కాంతుల. గప్పురము గలసినయట్లు 


ముదిత చిందిక మోవికి( దెల్లని = 
చదురుదంతములు సరిసరియే 
కదిపిన సంధ్యాకాలములోపల 
వుదయ చంద్రరుచి వాలికిన మట్లు 


చెలికచములకు (శ్రీవేంకటపతి- 
చలువకా€గి లిది సరిసరియే 


మెలుపగుంగొండలమీదట నల్లవి.. 
ఐబలుపగుమేఘము పెకొన్నట్లు 


ముఖారి 
పాయప్పరమణు(డ సీపంత మిక నెట్లనో 
ఆయములే విపరీత మాయఃటో నేండు 


వుపమించ( జందురు(డు వుదయమైతే భూమి 
తపిఇంచి చీ6కట్లు ఈలంగు6గాని 
కప్పరునాతురుముచీ(కటి వీమోముళ+ 
వుపరినురఠరమున నోడిందె నేండు 


*సరి॥ 


సరి 


*సరి॥ 147 


జప్తాయ॥ 


100, థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


" ఆలరికొండలమీ6ద నంబరవుమేఘములు 
గాలికి వాలి నిండా. గప్పు(గావి 
వీలమేఘమువంటినీపై నాకుచగిరు 
లోలి నుపరతియందు నొగి వాలె నేంయ *పాయ॥ 


తేరిమీంద మదమడు తెలినొందు(గాని యందు 
నేరుపు శ్రీవేంక పేళ నీనాయందు 
వీరపుమరునిమీ:ద పిఏ(దితేరు వారె 


ఆరితేరి రతి వింతలామయ/టో నేండు ॥*పాయ॥ 146 
సామంతిం 
అల్లదివో నాయకు(గ అప్పుడు నేం జెప్పినది 
వొల్లనే వాయ్యారి బాగై విలుచున్నది ౫ పల్లవి ౫ 


కొండుకగుబ్బలమీ/(ద కుంకుమ పూసినది 
అండనే వలిపషపయ్యద గప్పినది 
మెండుగ6 గస్తురినామమె నుదట! బెట్టినది . 
కొండలరాయండ నీకు గురియై కా నున్నది * అల్ల క 


చిప్పిలువిలువు(గొప్పు నేన విరులది 
కప్పురవిడేలం గన్నుల నవ్వేటివె 
వుష్పతిల్లుసొమ్ములతో నొరపుమించినది 
అప్ప్న(డ నీచేంతలకు నందమై తా నున్నది 1 అల్లి ॥ 


చేవల విన్ను దగ్గరి చెజంగు వట్టినది 
“యీవల నీభావమెల్ల వింకగాం జేవినది 
ఛ్రీవేంకశేకుండ ప త్తము వట్టినది 
సావితో వీరతులలో సదమదమైవది ౫ అల్లి | 140 


శృంగార వంకీ _రృవలు 


రామ(క్రియ 
రాసబలుపువా(డు రామ నాతడు వాడే 
మోనపోక మనము మొక్కవలె వాండే 


అడవికాటంగాండ్లగ్గి కో గజలు వేయ? 
వడ బొడమినయట్టివాండు 
విడుప మోరల ఫెద్దనీలికోంతుల నెల్ల 
బడి బడి(దిప్పినదిలువింటివా(డు 


పుటగా నీరాలు దొబ్బుచు 'పెనుమడుగెల్లా 
అటువిటు( బూడి*%* యాతడు 
తటుకన మింటి పెదదయ్యాలకోసము 
కిటుకురాకొసుల గెలిసిశవా(డు 


గామిడ్లై బూమెల్ల గద్దె వేసుక యేలి 
ఆమనవి నేసినయాత (డు 
గీము (శ్రీవేంకటగిరులలోనను 
దోమటి సీతతో దొరయాయ వాడే 


రేకు 1420 సాళంగం 


అప్పటమండియు6 జూడ రమ్మలాల 
చొప్పగింత మి(5 పతి కువిదవిరహము 


పొంఠనే కామెరలైతే పొద్దుగూ6కినమీ64ద 
అంత దెల్లవారుదా(కొ నరమాడ్చుమ 
ఇంతికన (దామెరలయితే రేయివగలు 


101 


* వల్లవి ॥ 


*రాన ౫ 


॥ రాస ॥ 


4*రానజ 150 


* పల్లవి * 


యె (మయెంబక్రైన మొగియుట యెజ(గ మెస్పుడును ॥ అప్ప ॥ 


102 థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


జక్కవలు వొకవేళ సగుస గూటిలోన 

వొక్కరీతి గుట్టున దాంగుండుంగాని 

చక్కవిచెలిచనుజక్క వలై తే నందు 

తక్కకపయ్యదగూ౭ట దాంగుపే కానము ॥ అప్పు * 
చిగురుందీగెలు భూమిం !' జలపచెలపనీట 

తగిలి నానాఃటికి( దవియు(గాని 

మగువ శ్రీవేంక పేశుమలయు మేందీ గెలెతే 


తగినరతి( జెమట దనియుట గానము * అప్ప॥ 151 
సాళంగనాబ 
' ఏ(టిమా(ట యేదులతీ(ట 
జీటకపువానినుద్ది చెప్పకురే మీమ ॥ పల్లవి 4 


కన్నుల. దవ్పకచూచు కా65 నేసి తలదీసు 
సన్నలం బెక్కులు దవ్వు సారెసారె నవ్వును 
కన్నెనాండే వీవిచేంత కంట్లిమి వింటిమి నాతో 
యెన్ననేలే వీనిసుద్దు లెంచకురే మీరు ॥ ఏ(టి ౫ 


ఆ(అ)డుగులో మోనపవుచ్చు నలుగు నేమిటీకైన 
పడతి నలమిపట్టు పలువుర నంటును 
వడిపడి వేశరితి పవిలే దంకేసిదూం 
యెడనెడ వీనిగుణా లెంచకురే మీరు ఏంటి ॥ 


మానములు గోలువుచ్చు మారులేక కొలుదొక్కు 
మోనమున నంతలోన మొక్కు మొక్కుమనును 
యీవిజము (శ్రీవేంక టేకు ఏఢి( గలణాడ | 
యే నెజు(గుదును ఇక నెంచకురే మీరు 1ఏ6టి॥ 1562 
1, *ఇెలవ చెలనవీట * కావచ్చు. " 
8. ఇందు దళానవకారసమన్వయము కలదు. 


శృంగార వంకీర్తనలు 


లలిత 


ఎవ్నిటి కిందా నెడరబినచో 
కన్నియ నింతట6 గావణగవలదా 


కలువ వాండియట ఘనచంమరు(డట 
యెలమి6 జెలివిట్ల నేంచేదా 
'ఐలుచుట్టముగలఫలము విరహదెసన 
కలసిమెలసి యిటు కొవ(/గవలదా 


చందనగందెట చలువగాలియట 
యిందునె చెలి నలయించేదా 
ఆందపుచుట్ట( (ట్రం?) బై నఫం మిపుకు 
కందువ నిపె కొచుట యరదా 
్‌ో ట్‌ 


అతిశయిలకుచయట శ్రీవే.కట-- 
పతియట కౌంగిట (భ్రమ సేదా 
చతురత విరువురసరసపువేళల 
ఆతిశయసంఘము లలరుటగాక 


ముఖారి 


ఏమి నేసికివో యింతిని। నీ. 
మోము చూచి చూచి మొక్కీనదె 


చెక్కులకాంతులు చెదర(గా 
నక్కువడ, జెలి నవ్వీనదె 
ముక్కు.న నూర్చులు మొరయంగా 
సౌక్కుచు సోలుచు. జూచీనదె 


108 


॥ ఎన్ని ॥ 


/ ఎన్ని ॥ 


॥ఎన్ని॥ 150 


॥*పల్తవి॥ 
. 


* ఏమి ॥ 


104 ఫ్రీ కాళ్లపాక అన్నమాదార్యుల 


చెమట నీపై జిప్పిలంగా 
“ కొమరె సిగ్గున( గొంకీనదె 
వుమురు(గుబాలవొత్తులు 
గములపయ్యదః గప్పీనదె 


వొగి(. దమకము లొలుకంగా 
చిగురు(దేనెలు చిందీనదె 

వగు థ్రీవేంకటనాయజండా | నీవు 
తగ€ గూడినవి తలంచీనదె 


మాళవిగొళ 
తల పొకటియు నాచేంతయు వేరొకటియాయ 
సొలసి యెగ్గులెంచేవుసుమ్మీ వోవిభు(డా 


సొలపినచూపునను( జూచేపరాకున 
తొలుత నాపలుకులే దూరీ నిన్ను 
తెలిసీ నీరూపు చింతించేపరాకున 
వళనైనకాల నేల వాసీ నీపేరు 


బడి నీసుద్దులు వినేపరాకున నీవు రా6ంగా 
జడీియునాతనుపు మంచము దిగదు 
కడువిరహపువెద( గా(గేపరాకున 
పీడిసి కన్నీరు నీపై/ జిమ్మీ నాగోరు 


వచ్చిగా€ గూడేటినిబ్బరపు(బరాకున 
గచ్చునాకు చాలు నిన్ను( గా(డివారీని 
మచ్చిక శ్రీవేంక కేశ మర్మపుఃబరాకున 
యిచ్చ నాచెమట విన్ను వీందులాడించీవి 


॥ ఏమి ॥ 


॥ఏమి॥। 154 


॥;పలవి॥ 
లా 


॥తల6॥ 


జతల(॥ 


తలగ 155 


శృంగార సంకీర్తనలు 105 


తెలుంగు(గాంటోది 
ఎవ్వ 'రేమి సేతురు యెక్కడికెక్కు మామాంట 
యివ్వల విచ్చాడువారి కింతేపో దోసము * పల్లవి ॥ 


పట్టవాదు ముట్టరాదు పడ'(తిచి త్తముకా6(క 
పట్టరాదు నీమనసు పతివి నీవు 
వొట్టినమోహ మామెకు వొలసీనొల్లి మి నీకు 
యిశ్షే నేసినమరుని కింతేపో దోనము ॥ ఎవ్వ ॥ 


చెప్పరాదు చూపరాదు చెలియతమకములు 
చెప్పరాదు మారుమాట చెంగట నీకు 
ముప్పిరిచిత యాకెకు ముదము నీక( జేసిన_ 
యిపష్పటిపూవుబాణాల దింతేపో దోనము 1 ఎవ్వ ॥ 


ముయ్యరాదు తియ్యరాదు ముదిత రెస్పలచూపు 
ముయ్యరాదు నీకు వి(క మోవి కెంపులు 
నెయ్యము శ్రీవేంక పేళ నెలంత( గూడి తింతలో 


ఇయ్యెడ మెచ్చనివారి కింకేపో దోసము (1 ఎన్వ ॥ 1500 
రేవ 1427 శంకరాభరణం 
ఏకతపువేళ మీరెవ్వరు. బోకురమ్మా .. 
చీకాకువెరులతో సిగ్గుపడీ వాండే ॥ పల్లవి ॥ 


ముసిమి నధరపానమున మోవికెంప్పలు దేరి 
కొసరుసంభో గముల కొప్పు జారి 
వెస వీడుదోడాడేవీదెములఅ6 బచ్చిదే! 
వునురునూరుపులతో నున్నా(డు వీండే ॥ ఏక 4 


106 (ఫ్రీ శాళ్లపాఠ అన్నమాచార్యుల 


చిందరవందర లై నచెముటల౯ దొప్పందోంగి 
కందువ గోరి గురులు కడురాంగి 
గందప్పు(గు దాలచొప్పు గట్టివురమున నా€గి 
పొందినసింగారాల పొద్దువుచ్చు వాండే ॥ ఏక ॥ 


తెల్లనికన్నుల మోము తేటలలో నోలలాడి 

వెల్లవిరి నిందిరను వేడుకం గూడి 
చల(గా ఐండాతుకూరి జనారను(డె 
ణా ద జూ 


యెలగా శ్రీవేంక పేశు డిరవాయ వాడే ॥;ఏక॥ 15? 
న. 
ముఖారి 
తల(చరా దీజాగు దగ్గరీ రమణు. డి క్రై 
చెలులతో. జెప్పంగానె సిగ్గువడీ( జెలియ + పల్లవి ॥ 


గుబ్బళలపై6 గప్పినట్టికోమలిపయ్యద నేండు 
వుబ్బునం జిల్లివిగాలి వొగి. దల(గించంగా 
అబ్బురాన రమణు(డు అది చు+చి నవ్వితేను 
జిబ్చిలుజెమటతోడ సిగ్గువడీ( జెలియ తల 4 


వడ,(తివలిసముపె( బచ్చిగా వసంతుండు 
వడియు(బూః(దేనెలవాన గురిఇంచ6గా 
వెడభావములు చూచి విభుడు నవ్వితేను 
చిడుముడిపాటుతోడ సిగ్గువడీ( జెలియ ॥ తలం ॥ 


ఇంతలో (శ్రీవేంక పేళుం డింతి( గూడితే చిలుక 
చెంతనే యద్దముగవివెన చించంగా 
పంఠతమున నందు నీడ వతి చూచి నవ్వితేను 
చింతదేరి తలవంచి సిగ్గువడీ( జెలియ జతలిఃం॥ 158 


శృంగార సంకీర్తనలు 


పసామంతం 
*చెల్లెంగదె నీమాట చెంచెత నీకు 
చెల్లుబడ్‌గలచోట. జెప్పనేంటికయ్యా 


చిగురుంబయ్యద యేరే చెంచెత నీకు 
చిగురు మాయడవిలో నేనానేన 
విగురు.బపిండిచేల నీకేలయ్యా | మా 
పగటుమెరుపు గొంళిపసిండి రాలె 


చిల్లపూవుదండ లేలే చెంచెత నీకు 
చెల్లె.టో మాకులమీ(/ద వేనా సేన 
చల్లంగా వీకు. దొళసినర మేలయ్యా 
యిల్లి దె మాయేటిదరి నింతా విదే 


చేరితివిగదె నన్ను చెంచెత నీవు 
చేరె నాకౌంగిటి కదె వేనా నేవ 
ఆరయ శ్రీవేంక పేశ అవునవునయ్యా 
సీరువంక తుంగవైతి నిజమరివయ్యా 


భూవాళం 


*ముద్దుగారంగా విదె ముంగిట విలుచున్నాండు 


వొదికే(గి చెలులెల వూరడించరే 
టి వ! 


వే/కునజామున లేచి వేడుక (కిస్టుండు తల్లి 
ఆ(కలయ్యీ ననుచు వొయ్యనె మంచము దిగి 
కాంకలతో వసివాడి కన్నులు పులుముకొంటా 
యే(కరుచు నున్నవాండు యొత్తుకోరే బిడ్డని 


107 


6చెలె(॥ 
ఉం 


*చెలె(4 
ళం 


*చెలెం! 150 
లా 


॥ ముద్దుః 


1. ఇందువాకోవాక శిము 


2. ఇది ఒకరక వధ్యాశ్మ కీర్తనయే. 


108 థ్రీ తాళ్షపాఠ అన్నమాచార్యుల 


బాలులతో వూరన్నెల్లం బరువులు వెట్టి పెట్టి 
చాలుకొవి యాడి యాడి జాొమెక్క.గా వచ్చి 
కేలుచాంచి వెన్నడిగి కిందుపడీ యంతలో . 
వేల్లులై వుండంగనేల పెట్టరే విడ్డవికి * ముద్దు॥ 


- మట్టమద్యాన్నపువేశ మలయుచు నింటిలోనే 
చట్టులపెరుగు వేండీ దాలం బెట్టరే మీరు 
పట్టిపుశ్రీవేంకటాాదిపై కీలుకొనె విదె 


అటిటనక వీని నాదరించరే ౫ ముద్దు ॥ 100 
లట _ చి | 
బ్‌ొళి 
బాపు బొపు మాతోనే పంతమేలోయి 
చేపట్టితి వింతలోనే చెల్లనోయి *పల్లవి। 


నల్లంబల్లిచెమ్నండా నవ్వేవు సారెసారె 

ఇల్లిదె చూతువుగావి యిందు రావోయి | 
గొల్లదోమటాయ నేండు కోరి నీతో సరసాలు 

. చల్లి 'వేండి పేసుకొంపే చాలులేవోయి * బొప్పు! 


గోపికలవిటుండా కొంగువమే వేమోయి 
యీపారి చూతువుగాని ఇందురావోఇ 
మూపులు మూ(డాయ నీమొక్కి.న మొక్కుల కెల్ల 
రాపైన వుష్పుగప్పురములాయనోయి.. జ బాపు 


నగు శ్రీవేంకటగిరి నల్ల (బల్లి చెన్నుండా 
యెగస క్కె. మి(క్షనేల ఇందు రావోఇ 
తగుఃదగు వీకు నాకు తనిసితి నిఠ నోయి 
చిగురుంజేవనుకొంటి చిత్తగించనోయి. ' వాపు! 16 


శృంగార సంకీర్తనలు 109 


ఆహిరి 
భువి( దనవారి( బాసి పొరుగువారి( గూడిన 
అవునా వొక్కట( బుయెనవి ఇంతేకాక ॥ పల్తవి ॥ 
టబ ళా 


రమణివరహవేళ రాంపుతురుము వీడి. 
గములై తూలాడీ(. గన్నులపొంత 
కమలపుతుమ్మిదలు గండుమీలవైవ్రాల-- 
నమరునా వొక్కచోటివవి యింతేకాక *భువి( ॥ 


చెలియచ్చింతావేళ చిందినకప్నేటిసోన 
తొలరి కుచములపై6 దొల+కీ నె 
వెలి. జకోరా లెనని వెడజక్క వలవద్ద 
నిలుచునా వొకజాతినేమ మింతేకాక ॥ భువిం॥ 


కొంత రతివేళ (శ్రీవేం:కటపతినె మ్మోము 
దొంతియై కెమ్మోవిమీంద దొరకి విదె 
అంత పాలచందురు(డు అమృత మాసపడిన 


యింత చెల్లునా వొకయిక్కువనికాక జభువిం॥ 162 
రేకు 1428 శ్రీరంగం 
కొంత నీవుగలచోటు కలిమిగలుగుచోటు 
కాంతువి కితరమెల్లా. గడగడ చోటు 4 పల్లవి ॥ 


సతి సీమోమెత్తుపే చంద్రోదయమౌట 
అతివ సీతలవంపు అస్తమానము 
మితి నీడూచినచూపే మించిననూర్యోదయము 
రతి రెప్పమూయుపే యారవియస్తృమానము ॥ కొంత ॥ 


110 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


పొలఃతి నీవు నవ్వుపే పున్నమపెను(బండుగ 
మలసి కోపించుకే యనూనదినము 
అలరి మాటాడినదే ఆమవికొలము నీవు 
వొలసీవొల్లమి మండు టుడివోవు(గాలము ॥ కౌంత ॥ 


యింతి నీవు గూడు టే యెన్నిక విరహవేళ 
అంకలో మైమజచుపే యానందవేళ 
పంతపు(శ్రీ వేంకటాద్రిపతికి నీవిట్లనే 


మంతనావ నుండుకే మరుజన్మ వేళ ॥ కౌంత ॥ 168 
ముఖారి 
ఏమైన నాయ(గాక యింత చాలదా 
ఆమీ6ద నీవు నన్నాదరించకుందువా 4 పల్లవి ౫ 


తెగి నన్ను6 గోపించితకే. గోపింతువుగాక 
వగగా వెనక వగవక మానేవా 
వెగటు చెప్పుడుమా(ట వింటే విందువుశాక 
విగుడి వనిత నీవు విజపశ్షైవా * ఏమై ॥ 


అలిగి నీ వావలిమోమైతే నవుదువుగాక 
చలివాయ మకళి.దల(చకమానేవా 
కలగి వీచలమిది గట్టియెకే నాయంగాక 
మెలు/త నీదయ నాకు. మెత్తనేకాదో ॥ ఏమై: 


సౌరిది చూపుల నా.ట(జూచితే/. జూతువుగాక 
సరుస చల్లవినవ్వు చల్లకుండేవా 
పరగ శ్రీవేంకటా(దిపతివై వ వన్ను6గూడి 
కరంగితి వింతగాక గాథ వేపేవా *ఏమైః [64 


శృంగార నంకీ ర్తనలు 


శంకరాభరణం 
1 విక్కమమ్మ యళోద *వియ్యాన 
అక్కడ నెవ్వరోకాక అటువంటివాండా 
వీండుగదె బాలండు వెన్నలు దొంగలీ నేండు 
కాండువో ఆదేమోని గబ్బిగొల్లెత 
చూడ(గదె నీవు సోయగవు చేతిజిడ్డు 
ఆడేవు కల్లలేకాళ అటువంటివాండా 


చిక్కె౯€గదె మీవా6డే చేరి పెరుగుదొంగ 
కపౌక్కాలదేమోసి బొంకుగొల్లెత 
పుక్కిట విదిగదె పొంగినట్టిమీ గడలు 
ఆక్కటా స్మీభ్రమలింతే అటువ(టివా(డా 


యిదివో శ్రీవేంక కేకు, డింతేసి వేసినాండు 
పదవే నీవేమనేవు ఐద్దుగొ ల్లైత 
అడివో నీమాంటలై తే ఆవ్నియు( జెల్లెనమ్మ 
అదనాయ మీకు నాడ నటునంటివా(డా 


ల్రైరవి 
చెప్పరాదు చూపరాదు చెలియమోహము నేడు 
వుప్పటించి దూరీ పతి కొప్పగించవె 


తల( పెంక వే(డోకావి తరుణిమైకాంకలై తే 
వెలి నంటరాదు చేత విరహవేళ 
వల సపెంత చిక్కోకాని వాలినయీనెరులై-తే 
కలగలపైన చిక్కు కడగానరాదు 


కే1 


*విక్క ॥ 


* నిక్క 


4 విక్క ॥ 1805 


* చెప్ప॥ 


1, ఇది సంవాదము. 2. నీ + అన. వింత(తికసంధి 8. 'పొకాలు' ఈ - 


వ్యావహారిక మా? 


112 థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


కోరికలెన్నో కొని గుబురుంబులక రై తే 
4 యే యెంచరా దెవ్వరి కీవేళను 
వీరసమై గుండె యెంత వీరాయనోకాని 
యేరులచెమట లైతే నెడతెగవు | చెప్ప ॥ 


యెంఠ అలయికోకొని యీ యింతియధరమైతే 
వంతుల నప్పుడే కడువసివాదెము 
రంతుల (శ్రీ వేంక పేళురతి యెంత నిబ్బరమో 


చెంతల వీవేళ నూర్చు చిమ్మి రేగెను *చెప్ప॥ 160 
కొండమలహరి 
తరవాతిపనులెల్లాం దానే యెజుంగు 
సిరులవిభువి కి జై చెప్పరే చెలులు ॥ పల్లవి ॥ 


మనసులోపలిచింత మాటలకు గుణిగాదు 
తవివోనితమకాలే తామే యెొజుగు 
తనువులోపలికా(క తచ్చిచూప గుణిగాదు 
ముమప్పవెనకల నామోహమే యెొటుంగు ॥తర॥ 


కన్నులచూపులయాన గట్టి పేయ గురిగాదు 
కన్నెలాల నాకోరికలే యెజు6గు 
పవ్నినజవ్వన మిది పట్టిచూప గురిగాదు 
వెన్నెలనంటినానివ్వెరగే యెజుంగు ॥ తర ॥ 


వాడిన నామోవితేనె వారవట్టిగురిగాదు 
సూడువట్టినట్టిపలుసోంకు లెజుంగు 
యీాడనె శ్రీవేంక పేట డినై విచ్చేసి నన్ను 
కూడినకూటమి మేనిగుజుతులే యెజుంగు *ఠతర॥ 167 


వశ్యంగార నంకీక్రనలు “818 
.చేవగాంధారి 
* ఒక్కరీతినే వుండరా నీకు 
మొక్కేను నాతో మొజంగకురా 
బవెళకులమాటలు పెంచకురా ; నేం 
'దెలిసిన నటు తలదియ్య కురా 
ములుచెనకులకే ములుగకురా 
వలుగడ వికవిక 'నవ్వకురా 


విరుదున( బెచ్చులు పెరుగకులా కడు. 
ఐరవగుఐతి మిటు పట్టికురా 
తికుగుల( ఐగ సాదించకురా 
యెరప్పలకాంతల నే(చకురా 


వేగమె సిగ్గులు విడువకురా 
వాగులకలికిఎ భళితళిరా 
యీగతి (శ్రీవేంకొటీశ్వరు(డా నమ 
టోగించి కూడితివి పొందాయరా 


*పల్సవి॥ 
ఉగ 


* ఒక్క. జ 


జ టక్కు క 


ఓక్క * 168 


రేకు 1429 సాళంగం 


చాలు(జాలు నిన్నింత జరయనేల 


వీలాగులెల్లం గంటిమి నీవు నీవేశొవా పల్లవి ॥ 


“వంకదిద్ద వనమా వాంటప్పయేరులకెల్ల 
అంకెల నీగుణములు అట్టీవేకావా 
లంకెంబెట్టవళమా లావున 3మేభుములను 
ఇంకవేల వీమునను ఇట్టిదేకాజా 

క.2ఇండు దశావకారవర్షవ గలిడు. 
“| పం 10 


జ దచొలు( జ 





కై!4 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


'కట్టిపెట్టవళమా గాలి ముడియగా/గ 
వొట్టివవీమోహమును వట్టిదేకాదా 
కట్టుకొనవళమా కానరావిపట్టుచీర 
వట్టినీవినయములు వలసినవేకావా ॥ చాలు(॥ 


లెక్క పెట్టవళమా లీలతోడ6 జుక్కలెల్ల 
యిక్కడ నారతు లిట్టివేకావా 
గక్కున శ్రీవేంక పేళ కలపిఠి విశై నన్ను 


చక్కవిసరన మి(క సమ్మతేకాదా ॥ దాలు(॥ 160 
నాదరామ్మక్రియ 
ఇంతిపింగారము నేడు యెట్టున్నది 
కంతునిదీమము రూవె కలిగినట్లాయ ॥ పల్లవి ॥ 


వివ్వటిల్లుతురుములో నెల(తముడి చినట్టి- 
యివ్వల( గమ్మవిరు లెట్టున్నవ 
పువ్వుఃదేనె లంటిరా(గా పువ్వులెల్ల తుమ్మిదల 
అవ్వల వెంటనే వచ్చి ఆనినట్లాయ 4 ఇంతి ॥ 


కందువకుచములపై కామిని వూసినయట్టి- 
యిందులో గందపు(బూత లెట్టున్నవి 
చందురుని వెన్నెలలు జక్కవలు సారె దాంగ 
అందుకే వెన్నెలలెల్ల ఆవినయట్లాయ 4 ఇంతి ॥ 


్రీవేంక పేశ్వరుండు చెలింగూడేరతివేళ 
యీవల మోవిగుజుతు లెట్లున్నవి 
దేవు. డితవికిమీ( దె త్రనయమృతముకోవి 
వేవేలుముద్రలు పయివేసినయట్లాయ * ఇంతి * 170 


శృంగార నేంకీర్తనలు 1165 


పామంళం 
వయగారినటకొ6డ నారసింహా సీ. 
ియమెల్లా గంటి వింటి పెమునారసింహా ॥ పల్లవి ॥ 


వేరేమారురూపై వెలనే వింతిమాటున 
చేరి యేమి వేసితివో శ్రీ నారసింహా 
సారె నోరు దెరచేవు సతితమ్ములము నీకు, 
గారమై తోంచెనోకొక ఘవనారపింహా ॥నయ ॥ 


తీగెనవ్వు నవ్వేవు తెరవ నీమర్మమెత్తి 
చేగదేర నేమనెనో (శ్రీనారసింహా 
వేగమే చెమరించేవ వెలందిదగ్గరనుండి 
యేగతిం గళలంపబెనో యిటు నారసింహా జవయ ॥ 


అంతలోనే బుసకొ్లే వంగవకొాంగిట నీవు 
చెంత నెట్టు గూడితివో  శ్రీనారపింవో 
దొంతిగా (శ్రీవేంళట్నాది( దొడ నిం(నింగతిం బెట్టుకొంటి 


పంతమిచ్చితి అవుభళళనారసింవి జనయః 17! 
బొళిరామ్మకియ 
అన్రైకాదా మరి అవునయ్యా సి 
పుట్టుగెల్ల విప్రై పోపోవయ్యా జ పల్లవి ॥ 


వుద్దండాన వీవే వొగి. గాలుదొక్కి. 
గద్దించేవు నీవే కానీవయ్యా 
అద్దలించంగానే ఆయము లంపేష 
బొద్దువోదో వీకు పోపోవయ్యా అవ ౫ 


శీ18 థీ కాళ్ల పొక అన్నమాదార్యుల 
దాకొని నీకొంగు దాకించి వీవే 
మేకొని తిప్టేవు మేలయ్యా 
వూశొనకుండిన వా తిమా(టాదేవు 
బూకలింతే శేల పోపోవయ్యా క అట్టైన 


కందవల వీవే కొ(గిలించిపట్టి 
యిందులోనే జంకించే వేమయ్యా 
చిందేటినవ్వుల (శ్రీవేంక పేకుండ 


బొందితివి నన్ను. టోపోవయ్యా జఅమైక 112 
హిందోళ వసంతం 
తొయ్యలి వెంగెములాడ దోనముముమ్మీ 
చయ్యన నీతో వింత చాలదా యేమీ * పల్లవి ॥ 


యిద్దరిలో వీకు మోహ .మిచ్చితి,జూమ్మీ । అవురా 
కద్దు. కద్దు 'నీమా(ట కల్లలా యేమీ 
పెద్దగా నీవె నానమెట్టీ,జుమ్మీ అంక 
వద్దూవద్దు వీ వట్టివా.డవా యేమీ జతొయ్యే ౫ 


ఆజడి. గానక నీకే యంపితి,జుమ్మీ 
మీజీ యె[(యంతవేపేది మేలుదా యేమి 
జూజీననీవై వలపు చల్లితిజుమ్మీ పీకు 
బాజిపాజీ నాతోనే పంఠతమా యేమీ ఇజతొయ్య: 


మించినశ్రీవేంకటాడదిమే6టి నే జుమ్మీ ; యంశ- 
వంచనతో నాక( జెవ్పవలెనా యేమి 
అంచెల( గూడితి నన్ను వస్పుడేసమ్మీ। యివె 
పొంచిపొంచి చెప్పేవు.టొద్దువోదా యేమి కతొయ్యం 178 


శృంగార వంక _ర్హనలు 117 


సామంశళం 
చేసినదే చేంతా చెల్లుబడిగలదోట- 
'వేసకొప్పువిభు(డ వీచి త్రమింతే ఇ6కను ॥ పల్లవి ॥ 


విన్నదే వివికి వివేకించినచోట 
కన్నదే కానుపు మరి గలయుచోట 
వున్నదే వునికి వోపికెగలుగుచోట 
చెన్నగువిభు(డ నీచి త్త మింతే యింకను ॥ చేసి ॥ 


అఆడినదే మాట ఆయమెటి(గినచోట 
కూడినదే కూటమి చేకొనుచోటను 
వేడుకలే వేంటవీడుదోడాడేచోట 
జేడుమోహపువిభు(డ చిత్తమింతే యి€ఃకను ॥ చేసి ॥ 


యెంచినదే యేలిక(యెన్నిక?) ఏవి యెగ్గుతప్పులేవిచోట 
వితఎనదే మోహము వనీనాచోట 
యెంచంగల (శ్రీవేంక శశ నన్ను. గూడికివి 


చెంచెత నింతే సీచిత్త మింతే యింకను ఇచేసిణ 174 
రేకు 1450 లలిత 
1ఓ పోబాలకి నాతో నోపవుదువ టె 
చేపట్టు జలధి దా(ట చిన్నివోదేకాదా ౪ పల్లవి ౫ 


పువ్వుగాని పిందెగావి పూ-పవయసుపడుచ 
యివ్వల నన్ను( జెనకే వేలే నీవు 
వువ్వులపూ(పలే కావా పొదలిఫలించేవి 


చిన్వల వోరమణూడ చెల్లదటయ్యా జటఓపోజ 
|. ఇది సంవాదాత్మకము. 


116 థ్రీ కాళ్లపాక అన్నమాదార్యుల 


నల్లగాని తెల్ల గావి నా(టటు(జూపులపడుచ 
యెల్లచూపి మా(టలాడేవేలే నాతో 
వల్ల దెల్లలే కావా వడురేయి పగలయి 
చిల్లి రేలెండలయ్యి చింతించవనయ్యా 


తగ్గులేని మొగ్గులేవి తమకపుకాంగిటను 
యెగ్గుసిగ్గు లేక కూడేవేమే నన్ను 
తగ్గు మొగ్గులేవియట్లి దై వపుశశ్రీవేంక పేళ 
ళం తి టకా 
ఆగ్గమైతి వంతవిచ్చి ఆడనే/టికయ్యా 


రామ్మక్రియ 
అదియే కొదా సతత మాతనికి తన కివుడు 
పదియవస్థలం బొంగి [భమ నేంగాక 


పతి( బాసి విరపామున పానుపే పామనుచు 
అతివ యల్లన లేచి అవలి కే(గ 


సతి యంతలో( గొలన జలకేలి కే/గి యది 


॥ ఓపో। 


॥ఓపో॥ 1705 


॥పలవి॥ 
ళా 


మతి( టొంగుజలధనుచు మారుమో మిడియ(యె?) ॥ ఆది ॥ 


తరుణీ కతామరయిల్లా తపనమండలమనుచు 
అరమరచి కా(కలనె యలనె నదివో 


మరిగి మపైలరవము మంథత్రశాస్త్రం ఐనుచు 


వెరవెడలి తనలోనె వెరగందె నదివో 


చెలియ దనకుచగిరులు (శ్రీవేంళటాచలపు- 
విలువుశిభరములనుచు నిధుల విలిచె 
వలచి (శ్రీవేంక కేళ్వరుం డపుడు గూడంగా 
తలఃపులును దనుపులును తారుకాణాయ 


॥ ఆది ॥ 


*అది॥ 176 


శృంగార నంకీర్తనలు [10 


ముఖారి 
పలుకులకొల6దే కొక పంత మే.టికి మాను 
చెలువువి. గలయుమత మే చింతించరాదా 


జపలవిజ॥ 
మ! 
కలికితమకముకొలందే ఘనిమైనచెమట లివి 


అలుకలకొల(దివే అనురుసురులు 
చలములకొల.దివే నరిలేనిచింతలును 


యెొలమి విందుకు నీవు యేల విపిగేవే గ్‌ా 
కోపముకొల(దివే కొనల కనుకెంపు లవి 


రాంపులకొల.దివే రతికాంకలు 


చూవులకొల+దివే సౌం(సౌం?)వైనకాంక్ష లివి 


కోపు లిందుకు నీవు గెొణ(గుకొన నేరే ౫ పలు ॥ 
కూటములకొల.దివే గుజ్ఞాలెనపులక లివి 


సీటులకొల(దులే నివ్వెరగులు 
చాటి (శ్రీవేంక కేళ్వరు. గలసితివి నేండు 


యే(టికి (క పలుబుద్దు లెంచుకొననేలే 4పలు॥ 177 


ముఖారి 
ఇంతకంటె నెవ్వరికి నెచ్చరాదు కుందరాదు 


వంతల(దగర్రె తా(కవచ్చునటవయ్యా 11 పల్లవి 11 


వో(గునూతులొభ ళ వొద్దికి నీచెలి డానె 
సాగినసభలలోన చలివాసె 
రే/గినకోపము మానె రేయే పగలు నేనె 


చే/గల నీకేమి వేసు చెప్పంగదవయ్యా జ ఇంత ॥ 


120 ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


నారసింహ కొలు(దొక్కె. నాతి నీకు తేత మొక్కె 
గారవపుమోహము ఆ6(అం) గవ చొక్కె 
సారెకు వీవెక్కునొక్కె. జారినకురులు చెక్కె 
చేరి యేమిపేను నింక చెప్పంగదవయ్యా * ఇంక ఇ 


శ్రీవేంక కేశ ము((ముం)దె శ్రీసతి వీకా(గి లొందె 
భావజురతులలోన ఫల మందే 
పూవులలోనిపిందె పొడమినట్టు పొందె 
'వేవ లింక నేమి వేను. ఇస్ప(గదవయ్యా ఇజఖంత ॥ 178 


పొడి 


వలచినదానంగాన వడి నే లోనై తింగాక 
అలుగం దగదా నీతో నలుగలే(గాక * పల్లవి ॥ 


ఆడనుండి యెడమా(ట లాడించినప్పుడే నిన్ను( 
గూడకుండందగదా నే6 గూడితింగాక 
మేడపై నెవ్వతెతోనో మేలంమాడ;గా విన్ను 
జూడకుండ(దగదా నే/ జూచితి(గాక *వల॥ 


తలంచిననస్పుడే రాక కడసినప్పుడే నిన్ను 
పిలువకుండ( దగదా నే( వీలుతు(గాక 
బలిమి నా వొద్దనుండి బహుపరాక్రై నప్పుడే 
1 కం(కలిగయకుండ(దగదా నేం గలపితింగాక *జవలజి 


మిగుల నన్ను గూడి మేనుమజచినప్పుడే 
నగకుండందగదా నే నగితి(గాక 
చిగురుమేనితుమ్మలూరిచెన్ను(డా - శ్రీవేంక "పళ 
తగ ఐబంతమిచ్చితే (శే నేం దక్కి మెచ్చితింగాకః వల ౪1170 
1. (పప్రానభంగము, 


శృంగార వంక ర్తనలు 191 


కాంటోది 
నావలె, గావు నీవు నటన ఐరాకే నీకు 
భావజు( డేకాంగి గాన పలుదొమ్మి కోప(డో ॥ పల్లివి ॥ 


వాక్రై న! నేవత్తుగావి వీవు రావు 
యేకమవసులు గావు ఇది యేమొకో 
మూకల మరునియమ్ము ముందు నమ్న నాటి విమ్న( 
గైకొవి వెనక నాంటం గడుమొద్ద(ద్దు॥;వాయనో 4నావ॥ 


నేనే తిమకింతు( గాని నీవు తమకించ వేర 
పూనికె లొక్కటి గాపు బుద్ది యేదొకో 
మోనమున మరుకాంక ముందు నన్ను. దా(కి విన్ను! 
దానకమై సోంకి యంతిట( జల్లనారెనో ॥ నావ ॥ 


కిట్టి నేనే మ(యు?)పరతికిని టోతి(గార నీవు 
పట్టి నాకిన్నిటా( గిందుపడితి పదె 
యిమై (శ్రీవేంక కే. యెదుట మః (డు నన్న 
ల 
నెట్లనం గరుణ జూచి నిన్ను మరి చూచెనో ॥నావః 180 


రేకు 1481 లలిత 
పచ్చివేయ వసమా పడ(తుఅభావ మిది 
గచ్చుల మదనగతి గర(గుటగాక 4 పల్లివి ॥ 


వంక దిద్దవనమా వనిత సీకురు లవి 
అంకెల సింగార మాయననుటగాక 
మంకు దీర్చవవమా మది ఇందుకుచముల 
పొంకపుం! గటూవమే పొగడుకగాకళ * పచ్చి ॥ 
1. “కలోర ” భబ్దిభవము కావచ్చు. 





122 ,.... శ్రీశళ్ళపాళ అన్నమాదార్యుల 


సాదుసేయవవమా చంచలపుంగనుచూపు 
* మేదకాన మేలనుచు మెచ్చుటగాక 
భేదించవసమా బెడిదపునీపిజు(దు 
సోదించరాక లోలో. జొక్కుటింతేకాక ॥ పచ్చి ॥ 


చవులెంచవసమా జవ్వవి నీయధరము 
వివరించి. పలుము[ద వేయుటగాక 
నవమై (శ్రీవేంకటాద్రి నాడు(థు()డగనక విను 


కవగూడితినవి యిదె కాణాచిగాక ॥పచ్చి॥ 161 
శంకరాభరణం-ఏకళాళి 
కంటిరా సీగుణమెల్ల కడగడనే 
పంటమోవితేనెకా.డ పాలగిరిరాయ.డా * పల్లవిః 


నిన్ననే వూ(కొంటిరా నే(డు నీమాంటలకు 
వున్న వెల్ల మాని యి(5క నూరకుండరా 
వెన్నవంటిమన పింతే వెత కోపరా 
పన్నినమాయలకా(డ పాలగిరిరాయండా ౪॥ కంటి ॥ 


ఇప్పుడే మెచ్చితిరా నీఇటమీ(దిచేంతలకు 
చెప్పనేల విచ్చివిచ్చి సిగ్గులయ్యీరా 
కొప్పు జారె. గోరికకు గురిలేదురా 
పప్పులాయ దాలిమెల్ల పాలగిరిరాయండా జకంటి ॥ 


అంతలో మజచితిరా ఆయము నీవంజేవవి 
నం(సంబతమైతి నీకాంగిట వాలు(జాలురా 
యింతటిజాణ(డ నీకు ఇటు మొక్కేరా 
పంతప్పశ్రీవేంకటా(ది పాలగిరిరాయండా *కంటి॥ 182 


ఓ. “* మేదకుడు ” బ్దమునకు భావార్థకముకావచ్చును. తెలిసీ తెలియని తనము' 
అవి అర్థము. 


శృంగార సంకీర్తనలు 


పాడి 
ఒకటి కొకళటికిని వారపాయ। యీ. 
వెకలిజవ్వనము వి((విం?)కై నట్లు 


సతితురుములో విశామంతివిరులు 
రతిసమయంబున రాల(గను 
తతి( జెమటవాన తగ గురియుటకును 
గతి( జీలుశకలాడుగరిమెలు దోంచె 


రమణీకుచంబులు రతిబందం(ధం0?)బున 
(ఈ్రమమున సారెకు. గదల(గను 
కమలపుమొగ్గలు కంతుశనమరమున 
జమళి నదరుసూచనవిధమాయ 


పోల(తి మేనిపై. బూసినగందము 
కలయిక(6 గర6గుచు( గారంగను 
యెలమి (శ్రీవేంక కేక మోహరస- 
'మొలుగులు వారుచు సుండినరీతి 


కాంటోది 
చాలదా నాకింత నిన్ను సరి గన్నుల. జూచేది 
వేళవచ్చిన( దామెర విరియక మానునా 


అలిగి నీవవ్వలిమోమైనా నవుదువుగాక 
తలంపు నామీ(దనే తగులుగాదా 
మొలచి రత్నదీప మేమొకమై తామండినాను 
వెలు(గు ఇంటిలోనెల్ల వెలయకుండీనా 


[128 


॥ పల్లవి* 


*ఓక॥ 


1 ఒక ॥ 


ఒక ॥ [80 


౫ పలవి॥ 
ఉం 


జచాల॥ 


124 1 థ్రీ తాళ్లపాక అన్నమాదార్యుల 


యెమ్మెల నీ విటు నమ్న నెంతవాల్లకుండినాను 
దిమ్ముల సీసతిననేతేజము లేదా 
కమ్మర ళ€6 గొన్నాళ్లు కళలుదీసివుండినా 
నెమ్మది మరికొన్నాళ్లు విండకుండీనా ॥ చాల॥ 


పట్టినచలము మాని పంతము నాకిత్తుగాక 
ముట్టి నేను గతిగూడ మొక్కకుండేనా 
గట్టున (శ్రీవేంక కేళ కూడితివి నన్ను నిమై 
లు ట్‌ 


పుట్టినపూవున బిందె పొడమకుండీనా 4 చాలః॥ 164 
మేంచబొళి 
' వెదక రే చెలులాల వీదివీదులను వీవి 
కదిపి ముదాడినదా(కౌ( గల(గీ. జి తము ॥4పలవి * 
టి ఎలాటి. యా 


యేకడ మాటలాడీనో యింతక నే( డీంట న (మంబ పే 
అక్కరతో( బదిమారు లారగించును 
చొక్కపు(గృష్టుండు యెందు( జూచీనో వినోదాలు 
చిక్క *పు(గచ్చకొయలు చేతనే మీటుచును ॥ వెద ౪ 


యొవ్వ రెత్తుకున్నవారో, ఇంతక ముంగిట నుంటే 
చివ్వన నగుచు నాచేయి వట్టును 
విస్వటిల్లు(గృష్జుం దెందు నేండు పరాక్రై నాడో 
ఇవ్వల నుంటే( గన్నవెల్లా నడుగును ॥ వెద॥ 


యెంత వనంతనమైనదో ఇంగ్లిండ్ల వెన్నలు దివి 
రంతుతో( ఐడుచులతో రాయడించడు 
ఇ(ఇ౦7)ఈలో (శ్రీవేంక టేకు! డెదురుగావచ్చి తన్ను 
మంతనాన( గా(గిలించి మాయ చూపెను * వెద * 1805 
-... 1, ఇండు మాఠృవాత్సల్యము ఊట్టివడుచున్నది. 8. అరనున్నవిచార్యము. 


"శృంగార వంకీర్తనలు . 125 


సాళంగం 
సీకు వలయువవికి నీవే వెతకి నచ్చిళి 
(శ్రీకాంతు;డొవు ఇ.ఫై చేకోనవే నన్నును ॥ ఎల్లివి జి, 


విన్ను(. బాసి లంకలోన నెయ్యప్పసీకా దేవి 
పన్ని విరహాన( దపము వేమంగా 
వున్నతపు(గొండలచే వూరక జలిధి(గట్టి 
చెన్నగురావణు( జంపి చేకొనవా ఆకైెను . ॥నీకుజి 


సీవే కావలెనని నిన్ను(గోరి రుకుమిణి 
తోవల. బెండ్లికి నెదురుచూడంగా 
దావతితో నంతలోనే ద్వారకనుండి వచ్చి 
చేవల దుష్టుల జంపి చేకొనవా ఆశను జసీకు జ 


పాయప్పరమాదేవి పాలజలధిమండి 
కాయజకేలికి విమ( గనుగొనంగా 
యీయెడ (శ్రీవేంకటేశ యిందుకే జలధి దచ్చి 
చేయిచ్చి పుర మెక్కించితివిగా యా కెను *నీకు జ 186 


కేకు 1482 రామ్మక్రియ 


నీకు నిచ్చకమాడ నేర్తుగాక | యిట్లం 
గాక నీ కెదురాడణగలనా నేను జపల్లి వి ॥ 


' చలివిడిచి నాయకుని సాదించు. గడు నొకతె 
అలరి తను నెడపితే నలుగు నొకతె 
వొలపి నొల్లమియైన వొగిం గోవగించు నొకతె 
విలిచి ఇంతటిపవికి నేర్తునా నేము జ నీకు క 


18 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సరవి(దవ్పక విభుని జంకించు. గడు నొకతె 
నరనంబులాడిరే జజయు నొకతె 
వరుస వంతెడలినను వాదించు మరి యొకతె 
పరగ నింతేసీ కొడ(ఐడుదునా నేమ 


ఆంకపురతులలోన నలయించు( బతి నొకతె 
మంకుమర్మపు(గళల మజచు నొకతి 
ఇంకేల (శ్రీవేంక కేశ కూడితివి నను 
వుంకువల వెనక: దడవుదునా నేను 


ఆపహిొరి 
మా(టరేల మననుకు మనసనే సాక్షి 
యే(టికి. ఐరాకు పేనే వింతిం గావవయ్యా 


కామినికాపమునకు( గప్పినపయ్యద సాకి 
చేమిరిచింతకు చెక్కుచేయే సాక్షీ 
వాములవూరుపులకు వాడినమోచీ సాకి 
యేమర్షిపాటు విచ్చేసి ఇంతి. జూడవయ్యా 


వడియుగన్నీటికివి వ్యటువగుబ్బరే సాకి 
తడుపు(డెమటలకు తనువే సొకి 
చిడుముడియలకకు చెదరుంగురులే సాక్షి 
యెడ పేయక విచ్చేసి ఇంతి. గావవయ్యా 


నీ కెదురుచూచుటకు విట్టదూపులే సాక్షి 
వైకొన్నయవస్థలకు పానుపులే సొక్షి 
చేకొని శ్రీవేంక'పేళ చేరి కూడితి వింతట 
యీకడ విపే కరుణ నింతి. జూడవయ్యా 


॥వీకు॥ 


ఇజసేకు॥ 187 


॥పల్త్వవి ॥ 
ళా 


మాట ॥ 


జమా.టిః 


జమా(ట॥ 168 


శృంగార నళికీ ర్తవలు 


ముఖారి 
కన్నచోటపియమెల్ల6 గార్యవళమె 
యెన్నిచూచినా విభు(డ ఇంఠతేపో వలవు 


యేయెడ వేరొకచోట ఇత వై నమననుం పే 
కౌయికపృవలప్పలు గడకేరవు 
చాయలసన్నలమాట సరియైనమోహమైతే 
ఆయములు సరిదా(కు నంతేపో వలపు 


వినుకలివిరహాన వేగిరపు(దమితోడ 
కనుకలి గన్నమీ(ద( గడతేరదు 
కనుకలివినుకలి గటియెనకూరిమెతే 
అరా న్‌. 
యెనవీ యెప్పుడు. బాయ దింతేపో వలపు 


యెప్పుడు నెగ్గులుదప్పు లెంచరావికూటమై తే 
చెప్పుడువారిబుద్ది చెవి దూరదు 
యిష్పుడె (శ్రీవేంక పేశ యిటు గూడితివి నన్ను 
అప్పుడే దక్కితివి నీవంఠతేపో వలపు 


శంకరాభరణం 
అవియేపో నే/డు మాతో నంటినేసేతపములు 
వివరించుకొవి యిజ్టై విచ్చేయుమనవే 


కొండలకొట్టిగొవల గోరమైనతపములు 
వండు(ఐలములలోని పచ్చిమే(తలు 
గుందెదా(కేమంథత్రాల కుత్తికలో జపములు 
దండకారు(ర?)ణ్యాన నాడు కాం జేవెంగా 


127 


॥85కన్న ॥ 


11 కన్న।॥ 


*5న్న॥ 180 


128 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


యేరులలోమునుకలు యెక్కువఆచారాలు 
అఆరీతిమోనముతోడియానందాలు 
కోరికోరి చలివే(డి కోటికోటినేమాలు 
చేరి యీరీతి. దపాలు పేసినాండుగా ॥ ఆవి ॥ 


నమ్మతించ. తేసినయా నన భేదబంధాలు 
వుమ్మడి యన్యోన్యపుయోగాలు 
దొమ్మి (శ్రీవేంళటపతి తొల్లి నేనె నట్లనె 


రమ్మని నే.డును నారతి( జేనెంగా 4ఆవి॥ 100 
నాదరామ్మకియ 
పొల(తిదేహమే భూమండలమై 
. కశలకొల౦బును( గాణాచాయ * పల్లవి ॥ 
కొమ్మకచంబులకులపర్వతములు 


నెమ్మది. గలుగ(గ నే డిదివో 
పమ్మిన జవ్వనభారము మోవంగ 
తమ్మివదన కాధారంబాయ * పొల( ౫ 


కాంతగమనముల ఘనదిగ్గజములు 
కంతునిఐలమై కలుగంగమ- 
పంతమున పిజు(దుభారము మోవంగ 
యింతినటనలకు నిది గతియాయ ॥ పొల( 4 


చెలియారవియెడి శేషుండు గలుగంగ 
అలతురుముళార మానె నిదె 
వెలయం గూడె ,శ్రీవేంకటపతి యీ- 
కలికిని యిదియే కడుంగతలాయ " *వపొలం* 191 


శృంగార సంకీర్తనలు [20 


ముఖారి 
1 మాతో నేటికి నేను మగువ వింతే। నీ_ 
చేంతలెల్త యేడనై నా( జేయవయ్యా 4 పల్లవి ॥ 


జలధి యీ(దేచోట, శైలము మోచేచోట 
సొలసి సీబలిమెల్ల 6 జూపవయ్యా 
యిల దవ్వ(బోవుచోట, పిరణ్యుని. జంపుచోట 
పలుకు(దింతాలెల్ల( బచరించవయ్యా ॥ మాతో ॥ 


సీవు మిన్నందేచోట, నెత్తుట( దోంగేచోట 
సోవల నీమురిపేలు చూపవయ్యా 
దీవుల కే/గేచోట, తెగి వెన్న దినుచోట 
చేవదేర మాయలెల్లా. జేయవయ్యా ॥ మాతో ॥ 


సిగ్గులు దేరుచోట, చెంతల( బొరేచోట 
యెగ్గులుదప్పులు( టోయి యెంచవయ్యా 
అగ్గమైతి శ్రీవేంకటాధిప నన్ను. గూడి 
మెలా 


వెగ్గళపుకపటాలు విడువవయ్యా ॥;మాతో॥ 1902 
రేకు 1488 పొడి 
పతి( బెడ(బాపినఫల మిదివో 
అతినకు (దిష్టాంత మెనరీతి * పల్లవి ॥ 
కన్నుల బెట్టినకొటుక రసములు 


కన్నెకు విరుదెనః గమ్మీవిదె 
పున్నమచందదు.డు పొరిం దనలోపల.- 
నున్నకందు వెలిమమిసినరీతి .. పతిః 


1. ఇందు దళావకారవర్డన స్పష్టమే. 
౪౫ ఏ4 ౬11 


180 థ్రీ కాళ్లపాక అన్నమావార్యుల 


గురుకుచముల పై కుంకుమచెమటల. 
గర(గి యిరుదెసల6 గారె నిదె 
సరి జిక్కవలటు చందదోదయమున - 
నొరలినవిరహం బుమిసినరీతి ౫ పతి ॥ 


(శ్రీవేంకటపతి చెలి నిటు గలయంగ 
మోవితేనియలు మొనపె నిదె 


చేవదేరుమరుచిగురుబాణమటు 
వోవల నాములె వుమిసినరీతి ;పతి॥ 100 
వరాళి 
మీకు మీకే కానవచ్చు మిన్నులపై మెంఐ6గులు 
మాకు నెట్టు దెలుసు మీషువసులమాయలు ॥ పల్లవి ॥ 


యేమిటికే చెలియ నీ వితండు యెదురెదుర 
మోము మోము వంచితిరి ముసిముసిసిగ్గులతో 
తామెరకు( దామరే ధర జందు( డాయనో మీ- 
మోముటద్దములలోని మొరగులు గంటిరో ౫ మీకు ॥ 


యేపనికే మగువ మీరిదరూను మీలోన 
చూప్పంజూపు సరి(దాంతె సొలపుల చొక్కితిరి 
యేపుంగలువల కవె యిటు తామెరలాయనో 
మేపుమీనములు జటె(జంటైబ మే(శలు మజచెనో * మీకు ॥ 


యెక్కడివే వవిత మీకిద్దరి క మ్మోవులందు 
చుక్కలు(జుక్కలే సురవొన్నలై పూచె 
వొక్కటై శ్రీవేంక టేశుం డొద్దికై నలెక్కలో 
చక్కావిరతుల మీరు నరిబేశాడితిరో ॥మీకు॥ 194 


శృంగార నంకీ ర్తవలు 


ముఖారి 
చక్కవిమానివి నీనరి యెవ్వరె 
యెక్కువై ననీభావ మెంచిచూడవసమా 


కోమలి నీకుచములకొండలకొనలపొంత 
, వోముచు మించి నిలిచె నొకసింహము 
కాముండు జఘనమనేకట్టు బండిమీ(ద( బెట్టి 
దీమముతో వేటలాడీ( దెరిచూడవసమా 


పడఈ.తి లేంజిగురులపాదప్పటడవిలోన 
నడపుల ' యేనుగలు నటిఇంచ(గా 
తొడలరటికంబాలతో, గట్టి దీములుగా 
ఐడిఐడి వేటలాడీ భావించవసమా 


అంగవముఖమనేటి ఆంబుడాకరముపొంత 
ముంగిటంజూపులలేళ్లు మోహరించ(గా 
క6(కం?) గవి(శ్రీ వేంక కేళుకాంగిటిభావానం గట్టి 
లు 
చెంగటనే వేటలాడీ( జి త్తగించవనమా 


దేశాళం 


ఆరజమేల నేనే వశ్షే కాదా 
యేరా ముందటిపొందు లిస్లే కాదా 


కన్నులసన్నలు గౌంత కమ్మటినానలు గొంత 
అన్నిటా నీవే జాణండ వకు కాదా 
పన్ని వినయాలు గొంత బలిమిచే/తలు గొంత 
. యెవ్నికాయ నీతగవు యిశ్రేకాదా 
1. *' ఏనుంగ కావచ్చు. 


4పలవి॥ 
ళం 


41 చక్క / 


॥॥ చక్క * 


॥ చక్క ॥ 185 


॥పలవి॥ 


3 


, 4 ఆర జ 


182 భ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
ముసిముసినవ్వు గొంత ముంగిటనే జోలి గొంత 
అసుదా నే నీకింత అశ్షే కాదా 


అనురుసురులు గొంత ఆయము లంజటేది గొంత 
యిసుమంతపనికి(గా విఫ్రేకాదా ॥ ఆర ॥ 
మోవి యానేది గొంత ముంటిపోట్లును గొంత 


1 ఆవటమాయ నీకు వ్‌! కైరా 
(శ్రీవేంక పేళ నన్ను సేసవ్వె -. _-_ 


యేవేళ నీమోహ మిప్రేకాదా 4ఆర॥ 186 


నాగగాంధారి 
విపరీతిము లిఏ వినరాదు 


వుపమలెల్ల మీవొద్దనె కలిగె ॥ పల్లవి ౫ 
వువిదవదనచం[దోదయ వేళను 
రవియగుసూర్యపఠ వీవే/గంగ 
యివల నవల మీయిద్దరివలననే 
దివమును రాతిరి దెలియ(గ6 గలిగె ॥ విప ॥ 
అంగనతురుముమహర్ష్ని (హాని?) వేళను 
రంగగు సూర్యటపళ నీవేంగంగ 
సంగడి వెలు(గును సరి జీ/;కటియుమ 
చెంగట మీయందే చెప్పంగం గలిగె ౪విప॥ 
కాంత మోవి చుక్కల(లు?) విండువేళ 
రంతుల సూర్యప్రభ నీవేంగంగ 
యింతట (శ్రీవేంక కేశ్వర మీయందే 


కాంతులు( గళలును( గలయుట గలిగె *వివ॥ 197 
1. ఆవటము జ ' పొందిక ' అని వా. వి. అవటము = వరిహానము, ఎగతాళి. 
ఇత్యాదిగ మాండలిక వ్యవహారము, 


శృంగార సంకీర్తనలు 


నాదరామ్మకియ 
* ఏమమ్మ మగువా నీ దింత నేతూ 
తామసించనే(టి కక దయ(జూడవమ్మా 


తగిలి తప్పకచూచు తలవంచు నంశలోనే 
విగిడి చింతారతి నేలదవ్వును 
మగువ నిన్నిటు వాసి మానుపడి వూరకుండు 
ఆగడాయ నీపతి నదె చు'డవమ్మా 


దీవత తో( జిన్న(టోవు తెగువలే తలపోయు 
తానే యేకతాననుండి తమకించును 
మోమున. దెల్లంబారు మోహించిన విరహాన 
మావిని నీవే విచ్చేసి మరి చూడవమ్మా 


కొచ్చినకా (కలచే6 బై కొంగు వేయనెఅ(గండు 
మెచ్చుగ మెట్టినచో పే మెటి భమయు 
లు ! 
అచ్చపు శ్రీ వేంక "పేశు నలమేలుమంగ నీవు 
పచ్చి సేసి కూడితివి పంత మే(టికమ్మా 


రేకు 1404 ముఖారి 
ఏంగివచ్చు6గాని యీక. డింటవింట వాడవాడ 
మూ(గినయీసింగార మోహనముతోడను 


"పెటినకసూరిబొట్లు బేంటచైగయకుండ 
ట కాజ్‌. లు టా 
కట్టినహారము లెందు(6 గద౭క%౦డ 
విటతురుమువిరులు వివ్వటిల్లి రాలకుండ - 
బి స్ట ఉం 
ని అందలముపె నెక్కించరే 
లబ య్‌ 


1. ఇందు దళావతార సమన్వయము గలదు. 


న! 


॥వలవి ॥ 
గ 


ఏమ ॥ 


॥ ఏమ 4 


4ఏమ॥ 1868 


॥ పరివి ॥ 
ళా 


జ ఏ(గి॥ 


194 థీ రాళ్లపాక అన్నమాచార్యుల 


మొగి( జెంగావిరెంచెము నెరి విరుగకుండ 
చిగురు మోవిగచ్చు చెదరకుండ 


అగలు(రు) గందపు(బూ(త అందువిందు నంటకుండ 


యెగనెతత్తి అందల మెక్కించరె 


కూడినకూటములగుజలుతులు మామయకుండ 
వీడెపుమదముచొక్క విడువకుండ 
వేడుకకాందై వ్థ్ర్రీవేంక టేకు నండ నన్ను 
యీడుదోడ్రై యందలాన నెక్కించరె 


సామంతం 
చుక్కలు మెరసీని సూర్యు డెండలుగాసీ 
తక్కులు మొక్కులు మాని దగ్గరి రారా 
నానీనాననినీనాలిమాటలు నా_ 
వీమలు సో6కినంత వెచ్చనాయరా 
కానీకానీ నీకడమలెల్లా 
తానే మెచ్చయ్యీ(గాని దగ్గరి రారా 


వీడీవీడనినీవింతనవ్వులు నా- 
వాడీకమతి!( గాడి వాండ్లాయిరా 


జోడుగూడిన విన్నీ జోకలయ్య్యిని మరు- 


దాడి ముటకతొలె దగరి రారా 
టబ ణా ణి 


పాసీపాయవినీపన్ను6గాంగిలి 
రాసి నాకుచములు రవ్వాయరా 
ఆసల థఛ్రీవేంకటాధివ నేను వలపు 
లాసున దూచేంగాని దగ్గరి రారా 


॥ఏ6గి ॥ 


॥ఏంగి॥ 1908 


11 చుక్క ॥ 


॥ చుక్క ॥ 


* చుక్క 200 


శృంగార నంకీర్తవలు 185 


ముఖారి 
అక్కడ. జెలియలపు యిక్కడ నీగెలుపు 
యిక్కడ నక్కడ.( గంటి మిక సీచితశ్రము 


41 పల్లవి 41 
(వా సేటినేలలనవా(5 వా(కలచెమటయీ(త 

గౌసిలునూర్పులమో(త కాంతపాలాయ - 

బేసబెల్లిలేనగపు పిలువంగానే బిగువు 


'వేసాలయీత గపు విభు(డ నీపాలు ॥ అక్క * 


చెలిమూపుపె నొరగు చిత్తములో నివ్వెరగు 
చలి(జింతలపొరుగు సతిపాలాయ 
వెలినుందేనిక్కి చూపు వెడబొంకు రేపుమాపు 


విలవులతరితీపు నీపాలాయ ॥ అక్క ॥ 


కా6ంగిటిలో తమకము కదిసికగమకము 
దాగి యిన్రైసముకము తరుణిపాలు 
వేంగి (శ్రీవేంకటపతివేడుకై నసమరతి 


యీగతిమెచ్చినమతి యిది సీపాలాయ ॥ అక్కు 201 


ఆహిరి 
తనువు బడలెను తల(పు (భళమనెను 


యెనసినతా నెటుంగు నింక నేంటిదే ॥ పల్లవి ॥॥ 


మంతనాన నుండికేను మనోరథాల వెద 
కాంతువి(జిత్తాన( గంపే గన్నీట్‌వెద 
కాంతలలో( జెప్పంటోతే కందువసిగ్గులవెద 
యెంతటాను( బొదువోదు యేమి సేవేదే 


॥తను॥ 


1368 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


" చెలులలోన నుంపే చెప్పుడుబుద్దుల వెద 
వెలి మంకే( జందులనివెన్నెలవెద 
తొలగి .విద్దురవోతే( గలలోన సీవెద 
యెళలమి వింతటిమీ(ద నేమి నేసేదే ॥తను ॥ 


యిచ్చట (శ్రీవేంక పేళు, డింతిలో విచ్చేస్‌ కూడె 
కొచ్చీ నూర్చులదుసకొట్ల వెద 
గ్ర 
మెచ్చురతిబంధముల మించు/జమటలవెద 


హెచ్చీ; వెదలెల్లం దీర నేమినేసే ॥తను॥ 202 
ధన్నాసి 
చూడరమ్మ విచ్చకొ త్తసాద్యమ(ము?)లాయ 
'వేకుకవిభునిచేంత వెల్లవిరులాయ ॥ పల్లవి ॥ 


ఆళనువిరహవేళశ అందపు(గురులు జారి 
ఆతివనాసలిపై6 దూలాడ:గాను 
సతినాసికమనేటి సంపెంగపూదావి సోకి 
ఆతి ఘోరపలుల్లు తూలాడినయట్లాయ చూడ ॥ 


ఆ(పలేక పతికడ కంగన యలపుతోడ 
యేపున మెల్లమెల్లనె యేంగ(గాను 
చేపట్టి నెన్నడిమిసింహ పుగాలికి( గరి 
శేపున వేంగుచు నలికేటివిధమాయ ॥ చూడ ॥ 


యింతలోనె శ్రీవేంక పేళు. డెదుగుగ వచ్చి 
కాంత6 గూడంగ రతి( గర(గంగామ 
పొంత( .జల్యదోదయమున పొల(తిగుబ్బలచందద్ర- 
కౌంఠము గరగినచొక్కపువిధమాయ ॥ చూడ ॥ 208 


శృంగార సంకీర్తనలు 


రామ్మకియ 
ఒకటికొకటి గూడ దోయమ్మ నీయందే 
సకలము నెటువలె సంతము సేసితివే 


రానకపునీకుచాలు దంతికుంభాల. టోలితే 
యీనడుము సింహమునేం పోలెనే 
ఆవిపట్టి సీఠన్ను లంబుజాల టోలితేను 
ఆననము చందురువి నడియేల పోలెనే 


అతివ నీచేతులు బిసాంగముల( బోలితేను 
యితవై నడపు హంసనేల పోలెనే 
చతురత నాపికము సంపెంగ. టోలితేను 
తతి నీకురులు తుమ్మిదలనేల పోలెనే 


నేవళపునీయారు నీలాహి. టోలితేను 
యీివల మేను మెటుపునేల పోలెనే 
(శ్రీవేంక పేశుమోవి చఓన్నికెంపు లంటించి 
ఆవేళ దంతాలు వ్యజాలై యెట్లు వోలెనే 


రేకు 1485 సామంతం 
ఎప్పుడెప్పుడంటా నిచ్చగించీ వాడే 
చిప్పిలు నీపతి( జేకొనవమ్మా 


పలుకు(దేనెలు పాఠర(జల్లి చల్లి 
చిలుకు(జూపులు చిమ్మి చిమ్మి 
కులుకునప్వుల. గొపరికొసరి 
చెలువువి/ బేర బవీలువవమ్మా 


[187 


॥ పలవి॥ 
గా 


ఓక్‌ ॥ 


౪ ఒక్‌ ॥ 


॥ ఒక * 204 


॥ఎలవి॥ 


* ఎప్పు ॥ 


188 ్రీ కాళపాక అన్నమాచార్యుల 


సారెకు బొమ్మల జంకించి జంకించి 
కూరిమి లోలో( గొచ్చికొచ్చి 
తోరపు(జెమటల. దొప్ప(దోంగితోంగి 
చేరి నీపతిపయి(జేయి చా(ంచవమ్మా ॥ ఎప్పు ॥ 


గుబ్బలకానల( గుదించి కుదించి 
జొబ్బిలు సీమోవి. జూపిచూసి 
* వొబ్బిలి (శ్రీవేంకటో త్రము. గూడితి 


అబ్బురా లీతని నంటించవమ్మా ॥ ఎప్పు ॥ 206 
శంకరాభరణం 
ఇదియే పరమయోగ మిద్దరికి విభుండా 
అదన నవిచిన్నదిషప్టాంత మాయ విపుడు 11 పల్లవి * 


వెలి మనమిద్దరము వేరై వుందుముగాని 
తల(పులోపలను యిద్దర మొక పే 
వొలిసి యద్దములోన నొకరూపే రెండ 
తెలిసినట్లనేపో దిష్టాంతమిపుడు 1 ఇది 


"పేరు లిద్దరికి విశ్రై భెదమై తోంచీంగావి 
తారుకాణగుణము లిద్దరి కొక కే 
కోరినమా(టొక పే కొండశలలో రెండవు 
క్రేరిచూడ విదియేపో ద్రిష్టాంత మిపుడు ॥ ఇది ॥ 


శ్రీవేంక పేళ నీనాచేంతలే వేరులుగావి 
కేవల మిద్దరికి కాంగిలి వొక కే 
పూవుగు త్తి వొక టే పూంపలు వేరెవట్లు 
దేవ యిన్నిటికి నిదె (ద్రిష్టాంత మిప్పడు * ఇది 8 206 


1, 'వొబ్చిడి ' కిరూపాంతరమా? వొబ్చిడి=' ఒంటరితనము * ఏకాంతము, పూర్తి 
చేయుట అని మాండలిక వ్యవహారము. 


శృంగార పంకీర్తనలు 


తెలంగుంగాంటోది 
ఏమిటికే వున్నవెల్ల నింత చాలదా 
(పేమమే కడకు నాపై6 బెంచె నిది చాలదా 


తల(పులోం దనరూపు తలంచ6గ6 దలంచ6గ 
యొలమి మెయి చెమరించె నిది చాలదా 
వెలి. దనగుణములు విన(గ విన(గ నాకు 


నిలువెల్ల( బులకించె నేందే చాలదా 


యింగితానం దనకు నే నెదుకుచూడ. జూడ6గ 
ఆంగ మెల్ల, గాంకరే(గె నది చాలదా 
చంగవ( దా( బవ్వళించేశయ్య పె6 బొరలితే 
రంగుగా. గళలు దా6కె రతి నద చాలదా 


తాను నేను నంతనింత దగ్గరంగ దగ్గరంగ 
ఆనకమై నవ్వువచ్చీ నది చాలదా 
వూవినశ్రీవేంక పేళు. డొద్దికతో నన్ను గూడె 
యీనేటిసంపదలెల్ల విచ్చె నది చాలదా 


హిందోళవసంతం 


అదె చూడరే మోహనరూపం 
పదిగోట్టుగలభావజరూపం 


వెలయ(గ6 ఐబదారువేలుమగువలను 
అలమినఘని మోహనరూపం 
వలచిననందవజముగొాల్లెతల 
కులుకు(జూపులకు గురియగురూప౦ం 


109 


॥1 పల్లవి ॥1 


॥ ఏమి ॥ 


॥ ఏమి॥ 


1 ఏమి ॥ 207 


/పలవిః 
ళా 


4$అదె॥ 


140 ఛ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యిందరావవిత నెప్పుడు6 దనవుర-_-_ 
మందువిలిపినమోహనరూపం౦ 
కందువభూసతికా (గిటిసౌ౦పుల- 
విందుల మకీగిన వేడుకరూపం 


(త్రిపురసతుల టోధించిరమించిన 
అపురూపపుమోహానరూవం 
కప గ్‌ త 
కపుష ు కటపతియై యిల 
న.పమి(చ౭ంగిరాన్‌వున్నతరూపం 


సామంతం 
సకల లొకేశ్వరులు సరుస( జేకొనువాండు 
అక లంకముగ.( బుష్పయాగంబు 


పివిధ పుష్పములతో వేవఘోషములతో 
అవల దిరువాముడియు నంగనలయాటతో 
కివివందినుతులతో కమ్మ(బూజలతోడ 
నవధరించీ( దిష్పృయాగంబు 


కప్పురపుటారతుల ఘనచందనముతోడ 
తెప్పలధూవముల తిరువందికాపుతో 
వొప్పుగ( బణ్యారములు వొగి. బెక్కువగలతో 
అప్ప( డ:దీ. బుష్పయాగంబు 

తగుచ(ఛ?)క చామరాలతాంబూలములతోడ _ 
పగటుతో సీరీతి పదిపూజ లందుకొవి 


జిగిమీరె. జూడరే శ్రీవేంక పేళ్వరుని _ 
ఆగణీతంబగు పుష్పయాగంబు 





1. ఇది అధ్యాత్యక్షీర్తనలలో నుండదగినది. 
వాలీ 


॥1ఆదె॥ 


॥అదె॥ 208 


॥ సక ॥ 


*సక।ః 


*సక॥ 200 


శృంగార నంకీర్తనలు 


రామ.కియ 
చూడవమ్మ చెలియయిీా చుట్టుపట్టు నతని 
వోడక యెప్పుడు నా వొద్దం బాయ డితండు 


కలికి నావభు:.డు రా. గలగంటి నంతలో నే_ 
నలరి ముచ్చటిమాటలాడికి నేను 
చలివాయ( దములము చ?గొంటి మేలుకొంటి 
లలంగి యాత. డింకెందు దా(గి రా(దోకాని 


ఖమ 


చ్యర్‌ను నేనొకకల గంటి నాతిని- 
నుమ్మగిలి కాంగిట నే నొద్దికెతిని 
చెమ్మ(జెమటలు మేన. జిమ్మి రే(గి వున్నవివె 
అమ్మరో యతని. గాన నండనుండె విపుడు 


నెయ్యమున నెదటనే నిక్కాలగా6 గంటి నిదె 
యియ్యెడ (శ్రీవేంక పేక, దెనస కూడె 
ముయ్యక మలనె నాలో నుదిములు సమకూరె 
పయ్యదమణ(గులోనే పచ్చినేసె నిత(డు 


రేకు 1408 శంకరాభరణం 


ఆడనుండే యేమిగల్లా నానతియ్యరా 
యేడనున్నా మనసులు యేకమౌళే చాలును 


కొప్పుతుమ్మిదలు నాకు గొబ్బున బెదరు. జేసు 
దప్పితో నవ్వు నవ్వక తలరా నీపు 
అప్పటి కన్ను(జకోరా లవి యులుకునో యేమో 
చప్పుడు సేయక నీవు చక్కజాడ నండరా 


141 


/పలవి॥ 
ళా 


॥ చూడ ॥ 


) చూడ ॥ 


చూడ ॥ 210 


జఆడ॥ 


142. థ్రీ కాశ్షపాక అన్నమాచార్యుల 


చన్నుజక్కవలు నేండు సరిగ కదలు. జేసు 
సన్నలు నేయకు మింతె చాలించరా 
అన్నువనానడపుల , ఆంచలు బెగడు( జేను 
నన్ను. జేరుకొనకురా నటనల కిపుడు 


కు త్రికలో నాయెలు(గుకోవిల బెదరు! జేను 
హత్తి నన్ను( జెనకకు మంతేసి నీవు 
పొత్తుల శ్రీవేంక కేళ పొందితివి నన్ను విశై 
1ేస్రత్రుగ నే నీకు సతమైతి( జాలదా 


రీతిగౌళ 


' ఆయనాయ వెంగెమేలే అతివా 1 నీ- 
ఆయమే తాంకీ మాంట లందుకేమి సేతురా 


కప్పురమిందవే వోకలికీ । మాకు _ 
నుప్పులవు నీకప్పురా లొల్లము పోరా 
తప్పనాడే వదియేమే తరుణీ । వోరి 
తప్పులెవ్వ *రెందున్నవో తల(చుకో సీవు 


నిమ్మ పండిందవే వో నెలంతా! ఆ- 
నిమ్మపండే పాంపరవును నే నొల్లరా 
చిమ్మేవు సట లిదేమే చెలియ మేన 
చిమ్మురేఖ లెవ్వరందో చిత్తగించు నీవు 

కుంకుమపూ విందవే వో కోమలీ : నీ_. 
కుంకుమలే పృప్పొడౌను కూడుకొంకేను 
యింకనేలే కలసితి నింతీ! వోరి 
యింకవ్స (శ్రీవేంక*పేళ యిద్దరిచెమటలు 


॥ ఆడ్‌ ॥ 


ఆడ ॥ 211 


౪ ఆయ 4, 


॥ ఆయ ॥ 


* ఆయః 212 


1. ఇది సత్యళబ్దిభవము కావచ్చు. అర్థమా అదే, 2. ఇదివాకోవాక్యము 8..వవ్వం (అందు 


శృంగార సంకీర్తనలు [40 


సామంతం 
1 అందు కంటిన టే సీ యందము లెంచితి(గాక 
చిందేటి నామోహము నీచేత, జిక్కె (గదరా ॥పలవి॥ 
ళా 


నడుము పిడికెండంత నాతి నీకుచము లై తే 
బడి నొక'పే ప్యథైండంత 
యెడ నాయంగము లివి యెంక లెంతలై నాను 
చిడుముడి నిన్నియు నీచేతిలో నేకదరా ॥ అందు ॥ 


'ముగము గొడి(దె(డంత మోహనపుంగనుదోయి 
చిగురు(టో డిదియే మే చేరండంత 
యెగసక్కై మింకనేల యేర నే నెట్లుండినాను 
జిగి నాసింగారము నీచేతిలో నేకదరా అందు ॥ 


సుదతి నీయడుగులు జు బ్లైండంళ, దేహమైతే 
సదర మైనయేడుజానలంత 
'కదిసితి విదె (శ్రీవేంకటపతి విటు నన్ను 
చెదరని నేను సీచేతిలోనేకదరా ॥ అందు ॥ 210 


రామక్రియ _ 
ఆతడు బి త్రిసేయంగా నన్నీ నమరె నీకు 
కాతరాన విడెమిచ్చి కా(గిలించంగదవే ॥1 పల్లవి ॥ 


సంతోసాన( బెనంగంగా జగడము లేమగాక 
సంతములాడుకొం కే పచ్చిదేరదా 
వింతలేక వుండంగానే వేడుకలు వుపెంగాక 
వంతులు వాను లెంచితే వలపు గలుగునా ॥ ఆత(॥ 


1. ఇదియు వాకోవాక్యమె 


కేథీకీ థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ననుపు గలుగంగానే నవ్వు లితవాయంగాక 
చెనకితే చలములు చిమ్మి౧రేగవా 
వినయము చూపగానే వెలెనె(గక పొందులు 
మనసు. రాకుండితే మర్మములు గరంగునా 4 ఆత(॥ 


యిశక్లై 'నేసలు చల్లంగా నియ్యకోళ్లాయ(గాక 
వట్లిసిగ్గున నుండితే వాడికలౌనా 
నెట్టిన (శ్రీవేంకట్నాదివిలయుండు నిన్నుం గూడె 
చుట్టరిక మెంత నా సౌంపులే పుట్టించవా ॥ ఆత6॥ ఏ14 


వరాళి 


ఏమాయ నందుకు నీవేల కొంకేవు 
దీమసపునీ పట్టపు దేవుల నేను ॥ పల్లవి ॥ 


యింతవడి నీవు రాక యీడా నాడా నుంటినంటా 
యెంత నన్ను వేండుకొనే వేమిచెప్పేది 
పంతమున నీమేన( బచ్చినేంత లున్నవంటా 
చెంతనున్ననాతోనేల సిగ్గువడేపు ॥ ఏమా ॥ 


నిలుచుంటే నాపె 'వచ్చి నీచెణంగు వజైనంటా 
వలుమారునేల వొడ(బగరచేవు 
కలలో నాపె. గదిసి గక్కన మేలుకొని 
యెలమి సమోము చూచి యేల నవ్వేవు ॥ ఏమా ॥ 


వూడిగపువారి మేను లొరనె ని న్నంటాను 
యేడలేనియానలు నీవేల పె ప్రేవు 
యీడనే (శ్రీవేంక పేశ యేలితివి నన్ను నేండు 
జాడందప్పకుండా నాతో సరసమాడేవు ' _ ॥ ఏమా॥ 1215 


శృంగార నంకీ ద్రనలు 145 


నాదరాము్కక్రియ 
విండుడాణ వన్నిటాను నీవే యెలు€గుదుపు 
ఆండనుండి సతులచే నాడించుకోరాదు ॥ పల్లవి ॥ 


తల(పుకొల(దినే తమి రేంచవలెఃగాని 
వలవంతఃబెట్టరాము వపవితలను 
పులక లెనసంగ౧ గుచములు ముట్టవలె(గావి 
బలిమి. వీసికి తడ(ఐరచ(గరాదు * విండు ॥ 


కూరిములు దలకొన కరు లంటవలె(గావీ 
బారె(దేసివె్య్యటుకలు పట్టంగగాదు 
నేరుపుతోనే కా(గిబనించి కూడ ఏలెంగాని 
వీరాన( గుదించి పిరివీకు నేయరాదు * విండు ॥ 


మోహముకొల(దినే మోవి యానవలె.గాని 
సాహసొవ పలు సోంకించంగరాదు 
యీహల శ్రీవేంక పేశ ఇంతి నిస్లై యేలితివి 
బాహుమూలా లంటి కడు(బచ్చిసేయరాదు జనింకడుణ 216 


రేకు 1427 లలిత 
1 దాలునే నీమా(టలు చాలు మూలకెక్కెరా 
వేల( జూపేవా పదారువేలవాండ వౌదురా జ పల్లవి ॥ 


ఎొంటినంవావ వదేమే వొంటియు నొంటకె పోరా 
ఆటగా వోచెలియ గోరంట కౌనొరా 
గొంటుజాణతన మేలే కూళతనాలేలరా 
కంటినే నీజాడ ఐబ౦డికంటిజాడలటరా ఇచాలుజ 


క. ఇది సంవాదాత్మకము. 
“౫4 24-612 





14 ్రీ కాళ్లపాఠక అన్నమాచార్యుల 


వీడనాడేవేమే వీవీడనాడ మండ(గంటో 
జోడుగదే నేను అవురా జోడగుటొళ (ల) 
మేడి సేసేవ పే నీవు మేడిపండె నీగుణాలు 
వోడ చీమిటాను నీవావోడతో దూలమురా 


యింతచయేలే నాతో గారింళలు వీవల్లనే పో 
సంళమైతినే వో వసంతకాండవా 
పంఠపుశశ్రీవేంకట్నాద్రిపతి నే గూడితి/గదే 
పంతము పాడియుంగలపడః6తిరా నేను 


తోండి 
ఇతరము లేదే యింతి నీవకికి 
ప్రతిదినదినమును (ప్రభాత వేళ 


అంగన నీమోము ఆద్దము విభునికి 
కంగుదేరి మేల్కనువేళ 
పొంగేటికచములే పూర్ణకుంభములు 
వింగళమై వెలివెడలెండి వేళ 


ఆతిన సీతొడలే యర(టికంభములు 
చతురునికి/ (బవేళశపువేళ 
రతింగరములే తోరణపు(జిగు రలరె 
ఆతనుమువూూ ర్రపుటా వేళ 


సుదతి నీకెమ్మోవి సూడిదెఫల మిది 
ఆదన మీరహస్యపువేళ 
కదిసిన(శ్రీ వేంకటపతికిని పీ. 
వెదిటినిధానమ వెప్పటివేళ 


జచాలుజ 


ఏ దాలు॥ ! 


॥ పల్నవి ॥ 
ళం 


॥ ఇత ౪ 


॥ ఇత ॥ 


॥ ఇత ॥ 210 


శృంగార నంకీర్తనలు 14? 


ఆపొరినాట 
పంతమాడ(దడవా పచ్చిదేరీ ననికాక 
కాంతునికిందడవా కి కొనీనవికాక 4 పలవి॥ 


కోపగించ(దడవా కొనచూపులకన్నుల 
ఆపని కా నెతి(గీ ననికాక 
రా(పుగా నాడందడవా రంతులవెంగేల దన్ను 
వైపుదనబా నెంచుక వచ్చీననికాక ॥ పంత ॥ 


యెగ్గువట్ట/దడవా యెదుట దనచేంఠకు 
విగ్గలమీదటను మానీనవికౌక 
వెగ్గళంచ(దడవా వేగిరించి తనకం కె 
సిగ్గుదేరి లాం భీయముచెప్పీననికొక * పంత 


జంకించ(దడవా సమరతులను నేడు 
కొంకి (శ్రీవేంక పేకుండు కూడెనవికొక 
సుంకుల నవ్వ(దడవా సొరిది నెలవులను 


వుంకువగా మేన గోరు వూ(దీననికొక *పంత ॥ 210 
ఆపహోొరి 
తలచుకో నావల్ల దప్పులే 
వెలయ నిన్నింత సేయ వేడుకా నాకు ॥ పల్ల వి ॥ 


తమితో( బాయక నాదండ నీవే వుండితేను 
సముకాన నిన్ను దూరం జఅమా నాకు 
అమరఃగ సీవాడినలిమా టే తప్పళుండితే వ 
జమళ€ి నలిగియుండ సంగళఠా నాకు ఇతల€ి 4 


148 థ్రీ కొక్షపాఠక అన్నమాచార్యుల 


నన్నల నీ విచ్చినచనవే చెల్తించితేను 

నిన్ను నేరము లెంచ(6గ నేరుపా నాకు 

మున్నిటివొడ(బాటు ముందె నీవు చెప్పెంపితే 

విన్నపము సేసి యంప వినోదమా నాకు , తలం ॥ 
గట్టిగా సీవు నిన్ను గౌంగిలించుకొం కేను 

అక్లై కొంగువట్టితియ్య నాసా నాకు 

నెట్టన శ్రీవేంక పేళ నే డిళ్లై నన్నేలితివ 


అటునేయ నాగుండె జయా నాకు ॥*తల॥ 220 
_తెలు(గుంగాంటోది 
ఏమి సేపేవోకాని ఇ(కను సీచి తము 
వేమాలట సుద్ద లడిగీ వెల(ది యింటిలోను * పల్లవి * 


ఆడుకోలునీమా(€ట లాసలు వుట్టించ(గాను 
వాడి 3 నెదురుచూచీ వవిత నీకు 
పాడినపాట నీపే రప్పటి( దల(పించ6గాను 
జాడ విన్నడుగనంపె సకియలచేతను ౫ ఏమి * 


శాలిమితో సీగుణాలు తమకము రే(చ(గాను 
పోలించి పూవుల వేసీ, బొలి(తి నిన్ను 
'వేలనున్నవుంగరము వేడుకలు. రే(చంగాను 
కేలెత్రి నీకు మొక్కీ( గెలనిసన్నలను ॥* ఏమి ॥ 


చుట్టరికపునీరాక సొంపు విగిడించంగాను 
ఇఫ్రై విన్నుంగాంగిలించీ వీకాంత నేండు 
గట్టీగా ్రీవేంక పేళ కలపి నీవుండంగాను 
నెట్టిన విన్ను. టొగడీ నెలంతలలోను _ జఏమి* 221 


శృంగార నంకీ ర్తవలు 


సామంతం 
ఏకతాన మీ రుండ(గా ఇన్నిసింగారాలునాయ 
మేళొవి చెలు లిందుకే మెచ్చేరు విన్నును. 
సకియనె మ్మోమున( జంధదోదయ. బాయ 
వెకలినవ్వులనె వెన్నెల గానె 
చికురభరము వీడి చీ(కటి యంతలో జారె 
తొకుతొకులా డేరతుల నీవు గూడ,గా 


వన్నెమోవిచిగురున వసంతకాలము వచ్చె 
చిన్నిపలుకుల బుస్లై చిగురులెల్లా 
ల ంం 
వున్నతపుంగుచముల నొన 54 దమ్మి మొగ్గలు 
కన్నె మరమున నీవు గాంగిలించంగాను 


వరుతేరు చూపజ్లై మగువపి। ౫(దునను 
సిరిమించె( గాశిలు చిం(దొడల 
యిరవై (శ్రీవేంక కేక యీకె నిఖ్రై కూడితిఏ 
గరిమల వీవిట్లా. గరుణించంగాను 


రేకు 1408 శంకరాభరణం 
సీదా(డా(శ)క వలెనా నెగడె మరుబలాలు 
భేదము లేదని వింటి. బెంచితిమె నేము 


పలుకకువే నీవు పడ(తీ। యీ- 
పలికేచిలుకలు న్నీషతి. గాదా 
కులుకకువే నీకుచములు ।$యీ_ 
పొలయుజక్కూ వలు ఆపోలికే కాదా 


14 


॥ ఏక ॥ 


॥ ఏ3 ॥ 


॥ ఏక * 222 


॥పలవి।ః 
ళా 


జనీదా 4 


150 థ్రీ కాళ్లపాఠ అన్నమా దార్యుల 


సోవల( బాడకువే సుదతీ।;యీ = 
కోవిలపొట లందలిగుణమే కాదా 
 చేవదేర నవ్వకువే చెలియా।యీ 
కావరపువెన్నెల లాగతులే కొవా , జసీదా ॥ 


మీ(ద( జేయివేయకువే మెలు(కా 
పోదిగొన్నతీ(గె లాపొరుగేకాదా 
నాదించి (శ్రీవేంకటా(ద్రినాథు(డ నేనూ । నన్ను 
నోదించి కూడితి నీ సొమ్మయితి. జాలదా ' ॥నీదాణ 228 


రామక్రియ 
నాలుకతుదనే పో నానావిధములును 
యేలేపతికడకు నిష్పుడే రా/గదవే ॥ పల్లవి ॥ 


చింతించ(జింతించ చిత్తములోనే నుయ్యి 
అంతలో సంతసించిన నదే కొండ 
పంతమున సలిగితే ప్రాణనాయకు,డే పగ 
చెంతగూడిన నాత(డే చేతిలోని దేవుండు ॥ నాలు ॥ 


కన్నుముయ్య(గన్నుముయ్యః గప్పిన దింతా6 జీ(కపే 
అన్నిటా. జూడ(జూడ(గ నదే వెలుంగు 
వన్ని మనసురాకున్న( బలుకెల్లా వెంగేలే 
తిన్ననై యెనయుచోట+ దిట్టులే దీవెనలు ॥ నాలు ॥ 


పరుసము చే/తనుంటే. బట్టిన దెల్లా బంగా రే 
యెరవై వూరకవుం'టే నిను మినుమే 
యిరవై వశశ్రీ వేంక కేకురతులే యలపు 
నరవళము గోరిన వచ్చికొారము. దీసే ॥నాలుః 224 


శృంగార సంకీర్తనలు 


ముఖారి 
వింతదెలి వద్దమం సే వెలందికి సిగ్గుగాదా 
యెంత్రైనా, నెరంగదు యెటువంటియా(టది 


ఇంఠి తనకొంకాశాన ఇద్దరము6 గూచుండంగా 
సంతలో సుద్దులు చెప్పీ సారిసారెకు 
మంతన మాడేనంటా మనను పట్టంగలేక 
చెంత నేకతములాడీ చెవిలోనే తాను 


యీకి దనవేడుకతో యెదుట నే నుండంగానే 
ఆకమడిచియ్యవచ్చీ నదే నీవద్ద 
నీకు. బాదాలొ శ్రేనంటా నెషమలు వేసుకొని 


చేకొ- 2 “= = నుపుమీంద 


తతి నిన్ను గూడేయాన( దలుపు దెరచుకొని 
రతివేయవచ్చీ( గాంతరాన నీడకు 
యితవై (శ్రీవేంక పేళ యిప్పుడే నన్నేలితిని 
సతి పెనంగాడేనంటా మఠతకము 'నేసీవి 


సామంతఠం 


నీకు నొపె గలుగుట నీభాగ్యమే 
చేకొవి కాంపుర మి సేయం/గదరయ్యా 


మగువ నీతోనాడితే మాటల. దేనెలు గారీ 
నగితే నెలవుల వెన్నెల వెళ్లీవి 
పగటున€, టొలసితే బంగారుపొడి చిందీని 
మొగి నాపె నురమున మోవందగునయ్య 


న! 


జపలవి ౪ 
క! 


వింత ॥ 


॥ వింత ౪ 


వింత ॥ 225 


4పల్తఏ॥ 
న్‌. 


॥ నీకు ॥ 


న! థ్రీ కాళ్ల పాక అన్నమా దార్యుల 


తమకించి చూచితేను తామెరరేకులు గప్పీ 
ఇెమరించితే ముళ్యాలచేరు లూరీని 
సముకొన నిలిచితే జన్వనము దొట్టీని 
అమరునయ్య నీకంబె నాపెపేరు 'మునుప ౪ నీకు ॥ 


యిశ్హై కొ(గిలించుకొం'కే యిలు విండీ సిరులెల్ల 
'మెట్టికే సవరణ శ! మెండుకొనీని 
నెట్టిన ్రీవే: ంకేటేళి నేండు మమ్ము నేలితివి 


వోటుక బుల్లి టముగా నుః డదగునయ్యా * నీకు ॥ 226 
అ 4 
కొంటోది 
ఇప్సు శ్రోతనిమనను యెటున్నదో తెలియరే 
ల త్‌ 
చెప్పినట్టు మీమాంట సేసే(గావి ॥1 పల్లవి 11 


వొనరినపొందులై తే వొడ(బరచుట(గాక 
మనసు రాకుండితేను మాటాడేదేమి 
కనువిచ్చి చూచితేను కానుక యీవచ్చు(గాక 
మమపే తలవంచితే ముందరికి వత్తురా ॥ ఇప్పు ॥ 


ఆసపడియుండితేను అశ్హై నఫ్వవచ్చుంగాక 
వేసం(గా( జెనకి తే వేడుకయ్యీనా 
వాసితోనే నడపితే వాడికై వుండుటగాక 
వేసాలకు వేండుకొండే “పనయమేమిటికి ॥ ఇప్పు ॥ 


కలసి కాంగిలీంది తే .కరంగ(గవచ్చుంగాక 
తలఃచి' గుట్టున నుంపే తవివయ్యినా 
అలరి శ్రీవేంక టేకు! డాదరించి నన్ను( గూడె 
నెలవై నిన్నటిరతి నేటికి వచ్చీనా ॥ ఇప్పు ॥ 227 


శృంగార -వంకీర్తనలు 158 


సాళంగనాట 
ఏమినేరుపే నీది యింటికి. బిలిచే వ5ని 
కామించినవారు వేళగాచియుండ(గాను 4 పల్లవి 1 


వొక్కెతెవే నీవతివి నొడిం బెట్టుకొనేవపే 
పిక్కటిల్లి యిల్లునిండా 6 బెండ్లాలుండంగా 
అక్కర. దేవస్టేవేమే ఆతనిముంజేతివే 
'పెక్కుకంకణదారాలు పె్టైండుండ6గాను జ ఏమి ॥ 


నెమ్మి నాతవిపై( ఐ్తి నీపాలికే వచ్చెనకే 

యిమ్ముల( గాంతలు మేడలెక్కిచూడంగా 

కమ్మి నే(డు నీచుట్టరిక మే చెప్పేసదేమే 

వుమ్మడి వావులవారు వూరెల్లా నులడ6గాను 1 ఏమి ॥ 
కలయ నతడు నీకే కాణాచియటవే 


చెలు లెందరై నా వచ్చినేవసేయంగా 
యెలమి శ్రీవేంక పీకు. డీఠండే నన్ను( గూడె 


వలప్పలెల్లా సీతనివాకిటి సుండ6గాను ॥ ఏమి ॥ 220 
రెకు [480 సాళంగనాట 
ఏమి పంళాలాడేవే యిటుపంటివాండు వీండే 
కామించి నే( గై కొంటిం గాదనంగంగలపవా ॥ పల్లవి॥ 


యెలయించనేరుతువా ఇన్నిటా జొణ( డితండు 
పిలువ(గనేరుతువా పెఐ చిత(డు 
పలికించనేరుతువా బలవంతు( డితఈడు 
కలయ'(గనేరుతువా గట్టువాయ ఇతండు ॥ ఏమి* 


154 థ్రీ కాళ్లపాక అన్నమాదొర్యుల 


నగ నీ వోపుదువా నాలికొండు యీతండు 
తగుల(గనోపుదువా దంట ఇతండు 
విగియ(గనోపుదువా ప్రియవాది యితడు 
జగడించనోపుదువా సరసు డిఠతండు 4 ఏమి ॥ 


చెనకగ(గలవా చిక్కనివా. డికండు 
తవిఇంచ(గలవా వుద్దండు6 డితండు 
యెననెను (శ్రీవేంక కేకు డిన్నిటా నన్ను 
'పెనంగంగంగలవా ముప్పిరి ఘను డితండు ॥ఏమి॥ 229 


బ్‌ొళి 


వనితకు నెంత మేలువాండవో కాక 
యేవపి నవ్వేవు తగ వెంచుకొనవద్దా ॥ పల్లవి ॥ 


పూపచన్నులు వట్టితే పోపోమ్మని జంకించంగా 
ఆపెతోనే మాటలాడే పస్పటి నీవు 
యేపున వేండుకొంటే యిందా౮కా బిగీనెను 
చేవట్టితి వంతలోనే సివ్చికై నా వలదా ॥వని ॥ 


పూవుల నీవు వేసితే పూంచి నిన్నానలువెచై 
చేవట్టి తీసే వాపెనే చెల్లంటో నీవు 
భావించి నీవు చూచితే పసయ్యద వె (గప్పుకొనె 
వావులు చెప్పవచ్చేవు వానెఆ(గవద్దా ॥ వని ॥ 


గుట్టునం గా(గిలించికే కొప్పువట్టి తీనె నిన్ను 
ట్‌ నే 
ఇప్టె మోవడిగేవు ఇంకా నీవు 
నెట్టవ శ్రీవేంక పేళ నేండు నన్ను నేలితివి 
జట్టిగొంటి నందరివి జంట సేయవలదా జనని ॥ 200 


శృంగార నఠికిర్తనలు 


శేసాళం 
సనీగుణ మెటింగేనంటా నే నుందానను 
యీగతి నూరకుండితే యెగ్గులు నేయకునీ 


మనను వేరొకతెపె మరిగి నీ కుండంగాను 
“'పెనంగ6గ(టో రేను (పియము గాదు 
పనివడి చూపు లాపెపై/ బారివుండ6గాను 
వినుకొలువు నేసితే వేసటలై వుండవా 


తేరకొని నీ వొకదిక్కున నవ్వంగాను 
చేరి యంత మొక్కి.నాను నెలవయ్యినా 
కోరి పరాకున నాముకొని తలపోయ:గాను 
సారె నిన్ను. బిలిచితే సందడిలో వినేవా 


సూటిగా నీ వవ్వలినుద్దులెల్లా వినంగాను 
మేటినాసరసములు మెచ్చులయ్యినా 
చోటిచ్చి నన్నేలితివి చొక్కుచు (శ్రీవేంక పేళ 
వాటముగా వి(కను నీవలపు లీడేరవా 


పాడి 
ఎప్పుడూ నావాండవే యెజు(గుదు నే నాసుద్ది 
చిప్పిల నన్నునీవు చేపట్టి వదలవు 


జంకించ నోవంగాని సరసమాడే నీతో 
మంకు చూపనోప.(గానవి మాటలాడేను 


కొంకి వూరకుండనోవ( గొనరి. జేతుల మొక్కే 


సంకెలేక మోహించి యేసతి. దెచ్చుకొన్నాను 


కేర్‌ 


॥ పల్లవి ॥ 
ఉం 


॥నీగు ॥ 


॥వ్‌గు ॥1 


జనీకు॥ 2601 


1పలవి। 
ఆ 


॥ ఎప్పు ॥ 


కక థ్రీ కాళ్లపాఠ అన్నమాచార్యుల 


పంఠతములాడ!గావి పాదాలనేవ సేసేను 
చింతతో నట్టగంగాని చెక్కునొక్కేను 
వింతగా మెల(గ(గాని వేడుకచుట్టమ నయ్యే 
వంతుకు నీ వేమగువవద్ద నుండినాను ॥ ఎప్పు ॥ 


తప్పులేమీ నెంచ(గాని తగిలి పొగడే నిన్ను 
వుప్పతించంగావి వీవాడి వష్లేను 
ఇప్పుడే శ్రీవేంక పేళ యేలితివి నన్ను నేండు 


చొప్పులెత్తనేల నీ వేనుదళి( గూడినాను 1 ఎప్పు ॥ 282 
రామక్రియ 
ఏమి నేసే సంటిలోనె యెప్పుడు వచ్చీ! దొను 
పేసుతో నున్నా(డ నేను పిలువరే మీరు ౪ పల్లవి ॥ 


మొనసి చెలియ నాముందర నిలిచినట్టు 
పెనంగి కాంగిటిలోన బెరసినట్టు 
తనివార మోఏయిచ్చి దప్పిదేరిచినయట్టు 
మనసున మెలంగీవి మాటలాడినట్టు ॥ ఏమి ॥ 


చెలరేగి నాయొద్ద సెలవుల నగినట్టు 
సొలయుచు నాదిక్కు చూచినయట్టు 
సలిగె మెరసి నాతో సరనమాడినయట్టు 
కలలోన( బొరసీవి కప్పురమిచ్చినట్టు ॥ ఏమి ॥ 


చెక్కునొక్కి. నామీంద నేశలు చల్లినట్లు 
క్‌ 
గక్కనః ఐబయ్యద న్శాపైె( గప్పినయట్లు 
యిక్కడ నే శ్రీవేంక పేళుండం; దానే వచ్చి 
విక్కముగా నన్ను6 గూడె నిండీ వింకా నాసలు ॥ ఏమి॥ 200 


శృంగార సంకీర్తనలు 157 


బౌళిరామ్యక్రి య 
ఎగ్గుపట్లం ఐపిలేదు యింతులతోము 
నెగ్గువిడ్డకామివి చెక్కు చేత( జేర్చును + పల్లవి ॥ 


పనిమాలినపనికి పంతముతో రనుడుని 
చనపుగలయా(టది సొదించును 
ెనగి బుద్దిచెప్పితే విగియుచు( జెలులతో 
వొనరవిసణఃగులు వూరకే రాలుచును ॥ ఎగ్గు ॥ 


పిలువకతొలుకే _పేమములు కానే చల్లి 
బలిమిక త్తి యైనది యటైకొనును 
వలదన్నా విడువదు వడ్డి(ద్రి?) నారు చూడంగానే 
కొల(దిమీర నతవి( గొంగువట్టి తీనును ॥ ఎగ్గు ॥ 


తడంబడ దెంతెనా తాలిమి విలుపలేక 
కడుందమకించినది కౌంగిలించును 
యెడయక (శ్రీవేంక పేళ నన్ను నేలితివి 


బఐడివాయ!కి(క దాను పాలుపడివుండును ॥ఎగ్గు॥ 204 
రేకు 1440 శద్ధవసంతం 
ఇన్నీ. జూచేవుగాక యేల వన్ను రట్టునేయ 
పన్ని సీత కొక్కెతకే బతిమి నేసుకోవా * పల్లవి ॥ 


చెంతల నన్నేకొని చెలుల౯ గైకొననంటా 
పంఠములాడుకొనవా పలుమారును 
మంకఠుకెక్కి. నీ వప్పటి మజచితివేమోకాక 
వింతసతుల బదారువేల( బేకొనవా 8 ఇన్ని( 4 


156 


థ్రీ కాళ్ల్షపాక అన్నమాచార్యుల 


నాకే మోపొంచితింగానీ నాతులం బెండ్లాడనంటా 
సొకిరులు వెస్హేవా సతులనెల్లా 
పై కొని యేకడ నీవు వరాక్రైతివేమోకాని 
కాకుగా6 బురాంగనల( గతల: గణపవా 


కమ్మి నాకొగిట( గూడి కాంతల నటంనంటా 
యెమ్మెలెల్లా నెజసవా యిప్పుడే నాతో 
పమ్మి శశ్రీవేంక'పేశ్వర భమసితి వేమోకాని 
కొమ్మలై నగొల్లెళల( గూడి చెలంగవా 


మాళవిగొళ 


అవియు నవియు మరునమ్ములే కావా 
వివరింప భావములు వేరువేరై తోంచెను 


చెలిమాటుననుండి వేసినతా మెరపుప్వు 
కలికి నీపతికిని కొనికాయమ 
మొలకగుబ్బలతమ్మి మొగుడ లంట(గ నీవు 
అలమి పైకొంపేను అవె పూజలాయను 


కోమలి దననపుచిగురుగు త్రి వేసిన 
చేముంచి సన్నతవికి. జేసుటాయను 
ఆమవి మోవిచిగురు అంతలో, జవిచూపిన 
వేమారు వలపులకు విందులాయను 


యీవేళ సీజాజిదండ యిదె మెడ వేసితేను 
(శ్రీవేంక పేశువికి మచ్చికలాయను 
కూవలై. నీమేన జాజుకొన్నపులిక విరులు 
'మోవ నిఠవి. గూడ(గా ముదమాయను 


॥ ఇన్నీ ॥ 


॥ ఇన్నీ6 గ 


॥పలవి ॥ 
ఛి 


॥ ఆవి ॥ 


॥ అవిక 


*అని॥ 2806 


శృంగార నంకీర్తనలు 


వరాళి 
'వేడుకకా(డ వౌందువు వెజసే(టికి 
పాడివంతా లెంచి నేను పచారించనే,టికి 


కొంకఠులేక నీవూ నాపె6 గూడినందుకు నీమేని._ 
పంకపు(/జెమపే చెప్పీ బానలే(టికి 
ఇంకనేమి నీవాపెను ఇంట బెట్టుకున్నందుకు 
అంకె( జెలులచే వింటి నాడనే(టికి 


కలికిచన్నులమీ(డిగందము నీమేన నం 
చెలులెల్లా నెరి6గిరి పిగ్గులే6టికి 
వెలయ న వ్నిండుకు వేండుకొనే విటు నీవు 
తల(చిన ఫ్రైల్గానాయ దా(చనే/టికి 


చెంతల నాచెల్లెలంటా( జెప్పేవు చుట్టరికళము 
వింళఠలు నీవల్ల గంటి వేసాలేంటికి 
ఇంతటా (శ్రీవేంక 'పేళ యేలితివి నన్ను నిఫై 
చింతలేదు యింక గుట్టు సేయనే!టికి 


పాళంగం 
సే విన్ను దూరేము యెజంగమా నే మంతేసి. 
* మేలు వీమ్న మెచ్చితిని మే/టిదొర వొదువు 


వాస్‌ నంతెరి(గి వీవు వరునతో నడపితే 
యాీనడీంచనచ్చేరా యెవ్వరై నాను 
'వేసవెట్టినట్లనే జశేవలు నేయించుకొంపే 
తోసి పోనాడేవారికి దోనముగాడా 


1050 


౫ వేడు ౫ 


* వేడు ॥ 


* వేడు 207 


* పలవి ॥ 
ళా 


౪ఏల॥డ 


180 (భ్రీకాక్షపాక అన్నమాచార్యుల 


తగువు దప్పక నీవు దండనే కాచుకుండితే 
యెగన క్కైము లాడుదురా యెవ్వరై నామ 
తగుల్టై నీ వందరివె దయగలిగుండంగామ 
సగటు వీపెం జూప సపంతమా యేమైనా * ఏల ॥ 


గుట్టుతోం గూడి నీమంచిగుణనము నెరపంగాను 
యిట్లునట్లు. గొసరరా యెవ్వరై నాను 
ల అ మా 
గట్టిగా (శ్రీవేంక కేళ తలసితి విటు నన్ను 
రట్టు నేయము రావయ్య యిఖై మాయింటికి ఏల 2088 


రామ్మకియ 
వెనక నీకు మొక్కి. వేండుకొనీ(గాని చెలి 
మున ప బంతములాడి మొబయకువనయ్యా * పల్లవి ॥ 


యెనసివుండినచోట నేమాం.టైనా నాడుదురు 
'పెనంగులాడేవేళ విగుతురు 
పనులు సేయ€గాను పాదములు చెయి సో€కు 
వనితల నెగ్గుపట్టవలదయ్య నీవు 4 వెన 


తస్పకచూచితేను తరితీపులెల్లా రేంగు 
కుస్పవడ నవ్వఃగాను కొవ్ప వీడును 
కస్పురము చవిగొంటే 5డునెంగిలి యంటును 
అప్పుడే యింతుల జరయఃంగం దగవుగాదు 4 వెన॥ 


వేడుకమాట లాడితే వెంగెములై తోంచును 
కూడీపానుపుపై ని సిగ్గులు “కారును 
యీడనె శ్రీవేంక పేళ యేలితి వీపె వింతలో 
జొడతో సతి నలయించకువయ్య యకను. ఇ వెన జ 280 


శృంగార నంకీ ర్తనీలు 161 


కాంటోది 
నిన్ను6 జూచి తవివంది నిలుచున్నది 
వున్నతి నీసతీవలె నుండవద్దా వలప్పు 1 పల్లవి ॥ 


వివివిని నీమా(టల వెరగుతోడ నున్నది 
ననుపు(జే(తలకును నవ్వుచున్నది 
చనవు నీవియ్య(గాను సంతోనముతో నున్నది 
యెనసి రతిసలుప నెణంగకపున్నది ॥విన్ను(॥ 


తస్పళ నీవు చూచితే తగులమితో నున్నది 
వొప్పగం జేయివేసితే వాగ్గుచున్నది 
కప్పిన పయ్యదంటితే కరంగుతా6 దా నున్నది 
దప్పికి మోవియడుగ6 దలపోయుచున్నది *నిన్ను6॥ 


చేరి నీవు చెనకితే చిమ్మి రేంగుతానున్నది 
యీరతి సీకా(గిట( బెంపెక్కివున్నది 
గారవాన నేండు (శ్రీవేంక కేకు. గూడంగాను 


నేరుపుతో సీవురాన నెలకొవివున్నది 6 విన్నుం॥ 240 
లేత 144! రామక్రియ 
చెలులాల మీతో జెప్పసిగ్గయ్యీ నొకు 
చలముతో మోవితేనె సారెకు నిచ్చీని * వల్లవి ॥ 


చూడవే యీత,డు నన్ను సుద్దువేమి యడిగినీ 
యేడలేనివారు తనయింట నుండగా 
ఆడ వేంగినంతా( దాను ఆపెవద్దనుండి. వచ్చి 
'వేడుకతో నావద్దివీణె వాయించీవి జచెలు ॥ 
“౫ వక 12 


102 


థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కంటినే యిష్పు డితనికతకారిచే(త లెల్లా 
వొంటి నేనుండ6గా నావొడి విట్టివి 
తొంటిపొందులవారెల్లా తోడనే కాచుకుండంగా 
ఆంటీనే నాపయ్యద అందరూ. జూడంగానే 


తగునే యీతనికి యీతరితీపునలపులు 
పగటురతుఆ( గూడి పెకొనీని 
జిగిమీర నవ్వుతాను శ్రీ వేంక కేశ్వరుండు 
మిగులా నావసమై మెచ్చులు మెచ్చీని 


శ్రీరాగం 
ఇప్పుడు నీవు వచ్చితి విది చూచి నా కదివో 
చొప్పుగా "రెండుభావాలు చూపిచెప్పరాదు 


తక్కక యెడసి విన్ను( దలంచ(గా(. దలంచంగా 
యెక్కడచూచినా నీవై యిదే తోంచేవు 
వెక్క-సపునీసుద్దులే వేమారు వినంగాను 
మక్కువ వీనులకు నీమాటలే వుండీవి 


వరునతో నీరూపు వాయంగా వాయంగాను 
అరుదై. చేతికి( జిక్కి నై తోంచీవి 
సరవి వీగుణములు సతులతో నాడుకో(గా 
తొరలీ నీపేరే! నాతుదన్తాలి కెకును 


కందువ నీకుగానే కల(గనఃగా( గన6గా 
అంది కౌ(గిటంగూడినయ టై తోంచీవి 
విందుగా నవ్నిపుడె (శ్రీవేంక కేశ కూడితివి 
చందముగా నాకన్నిటా సతమై యేలితివి 


॥ చెలు ॥ 


॥చెలు॥ 241 


1 పల్రివి॥ 
వ 


॥1 ఇప్పు ॥ 


*ఇప్పు॥ 


* ఇస్పు॥ 242 


1. “" నానాలిశెతుదకు” అనుట సహజము. రేకు సాఠము యతి నిర్బంధ 


ముతో 


శృంగార సంకీర్తనలు ' 169 


బౌొళి 


ముందు నిన్నెణ(గమా యేమూల నుంటిపే 
సందుసుడి నింతలోనే సవతివె తివే ॥ పల్లవి ॥ 


సతులనుద్దులు చెప్పి చనవరివైతివే 
౧ మును ఖు 
ఆతనికి పాదాలొ త్రి యాలనవైతివే 
సతతము నవ్వినవ్వి జాణకత్తె వైతిపే 
వతు చా 
పతితో. బెన(గులాడి బా(తివై తినే ॥ ముందు ॥ 


మెచ్చుగా వావులుచెప్పి మేనదానవై తివే 
తచ్చన చేసి యీకని తగులై తివే 
మచ్చిక గొలువు నేని మంచిచుట్టమవై తివే 
యిచ్చకము సనేసితవి కటు దొరవైతివే ॥ ముందు ॥ 


వట్టి సాంకిరులు చెప్పి వాడికదానవైతివే 
ఐట్లబ మలు మొక్కి. నేర్పరివైతివే 
ళు మ్‌ 
యిశ్రై శ్రీవేంకటేశు. డిన్నిటా నన్నేలినాండు 


జటిగొని నీవతవిసత మెతి వే ముకు 240 
_ వరాళి 

ఊర కె యిందరివలె నుంయముగాక 
మారుకొని నిన్నడుగ మాకేల యి(కను 4 పల్లవి ॥ 


యిచ్చకము లాడేవారి నిందు రమ్మందురుగాక 
యెచ్చుకుందులాడే వారి సియ్యకుందురా 
పచ్చిచే/తలు నీమేన( బాదుకొని వుండి కేను 
మచ్చికతోం జెప్పిచూప మాకేల ఇంకను ౪ ఊర ॥ 


164 భ్రీ కాళ్ల్షపాక అన్నమాచార్యుల 


మగువల. దెచ్చేవారి మన్నన నేతురుగాక 
తగుబుద్దిచె ప్పేవారి. దాము మెచ్చేరా 
ఆగడు సేవేచెలులు ఆండ(గాచుకుండ(గాను 
మగిడి నీ కడ్డమురా మాకేల ఇ(5ను 


వెలయాండ్రయినవారి వేడుక చూతురుగోక 
బలిమి నిల్లాండ్రమీ(ద వి త్రినే వేరా 
యెలమి శ్రీవేంక కేళ యేలితి విస్తుడు నన్ను 
మలసి మర్మములెకత్త మాకేల యి(కను 


శంకరాఠళరణం 
చలమో పలమో సతి వీకు 
పిలువ(గ(విలువంగ6 బెనంగేవూ 


తగిలి యతడు విను. దడవ(గనూ 
చిగురుంజేతులను చిమ్మేవూ 
ఆగపడీ సరసములాడ(6గనూ 
విగిడి వింకములు నెజసేవూ 


నంటున నాతడు నవ్వ(గనూ 
గెంటనంబులను కెలనేవూ 
అంటి యతడు విను నలమ౭గనూ 
యింటికి రమ్మని యెలయించేవూ 


శ్రీవేంక పేటండు చెనక6ంగనూ 
భావ మెటింగియు6 బదరేవూ 
యీవేళ విన్నిత. డెనయంగను 
పూవుల వేయుచు. బొదిగేవూ 


జ ఊర ॥ 


4 ఊర౪* 244 


॥పలవి ॥ 
ళా 


1 చలి॥ 


*చఆ॥ 


॥చల॥ 245 


శృంగార నఠికీర్తనలు 185 


మంగళకౌసిక 
మగవాని కేంటియెగ్లు మాప్పదా(కాను 
తగిలి భోగించినదే దక్కినదిగాక ॥ పల్లవి ॥ 


మునుకొని యాపెగుణములు నాతో. బొగడేవు 
వవిత( దెచ్చుకొనంగా వలదనేనా 
మనసొక తె. గోరంగా మాటలు నాతోనాడ(గా 
యెనసినట్టయ్యీనా యే65కరేది దోసము ॥మగ ॥ 


వెలి నాపె సీకిచ్చినవిదెము నాకిచ్చేవు 
వలపెంతగలిగినా వలదనేనా 
చెలిమి నీ కందుండ(గా చేయి నాపై( జాంచంగాను 
ఫలమేవంక వచ్చునో !పచ్చారేది దోనము ॥మగ ॥ 


జోడుగా నాపెంగలపి చుట్టరికాలు చెప్పేవు 
వాడికి నేసుకొన(గా వలదినేనా 
ఆడ నాపె రాగా నన్నుఃగూడితి (శ్రీవేంక టేళ 
వేడుక న్చై మొకము వేలించేది దోసము ॥మగ ॥ 246 


రేకు 1442 పొడి 


తలంచమైతిమి మీతగులాయము 
చెలినిన్నేమి సేసినా జెల్లునయ్యా నేడు * పల్లవి ॥ 
౧౧ ళా 


వలచివచ్చినవారు వాకిట( గాచుకుండ(గ 
తొలుతే నిన్నీకె యేల తొంగిచూచీవి 
పలిగె గలిగితేను సాదించక పోరాదు 
తలిరు(బోండీకి నిది తగునయ్యా నేడు "జతల ॥ 
1. వల్చి + ఆగేది. 


1౫ థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


తరి సతులెల్లా నీకుం గొలువులు నేయంగాను 
వూరకే వచ్చి తాను సీవాడివట్టీవి 
యీరీతి మీపొందులౌత యెజ(గమైతిమి నేము 
కూరిమికాంతకు నిదె గుణమయ్యి నేండు ॥ తలం ॥ 


నెట్టకొవి సవతులు నీపాదము లొత్తగాను 
గట్టిగా సీవద్దం ఐండి కాణగిలించీని 
ఇవై (శ్రీవేంక పేళశ యేలితిప్‌ మమ్మిందరి 


జట్టిగొన్నయింతి కిది సాజమయ్యి నేడు ॥తల౧|॥ 247 
ఆహిరి 
ఇంత80'పె నేమి నేతు యింతులాల చెప్పరే 
అంళటా నావోజలు తానన్నీ నెటు6గునే ॥ పల్లవి 1 


చెల్ల(వెట్రవద్దుగావి నేపినచే(త చెప్పితే 
ళా ల ౧ 
చల్లగానే అందుకి శై సంతోసించేనే 
కలకు నోరువ(గావి కాంత నెవ్వతె. దెమ్మన్నా 
ంంి 
యెల్లవారు. జూడ/(గానే ఇంటికి. దెచ్చేనే ॥ ఇంత ॥ 


దాంచుకొనవద్దుగావి తన మేనిగురుతులు 
పూంచి నాకుం జెప్పితే నిప్పుడు మెచ్చేనే. 
రేంచవద్దుగాని వాకరీతి. గుట్టుననుం కే 
వూంచకదా(చక నేనూ నొద్దిక్రై మొక్కేనే ॥ ఇంత ॥ 


వింత వనేయనద్దుగావి వెన నాకె( బెండ్లాడితే 
పంఠతములాడక సోబవాన వాడదేనే 
ఇంఠలోనె (శ్రీవేంక పేశుండు నన్ను€ గూడె 
బంతి నాపె దేవర(గా భావీంచేనే 4 ఇంత ॥ 240 


శృంగార సంకీర్తనలు 


గొళ 
ఇందుకు సిగ్గువడంగ నింత యేంటికి 
కందువై ననీవలపు కట్టిపెటినచ్చుసా 
యేకడ నెవ్వరిమన నెట్టుండినా నుండెంగాక. 
ఆకెకు నీవు విడమంప(దగదా 
వాకున నే మాడుకొన్న వారికే తెలిను(గాక 
ఆకడ నీ వాకెక6 _వియముచెప్పందగదా 


కంటగించి సవతులు కౌ6తాళింతురుగాక 
నంటున నీ వాకెతోడ నవ్వందగదా 
అంటి తాము సన్న నేసుకొంపేంగొవిరిగాక 
జంటతో నీ వాకెమోవి చవిగొనందగదా 


దూరి తాము నిన్ను కాలుదొక్కి తే( దొక్కిరిగాక 
ఆరసి సీవాపె6 బెండ్రియాడ(దగదా 
కూరిమి నన్నేలితివి గొబ్బున శ్రీవేంక కేక 
గారవించి నీ వందరి. గరుణించందగదా 


సొమంతం 


ఇందుకే వెరగయ్యీవి ఇటు నిన్ను(జూచి నాకు 
కందువ నీనేరుపెల్లాం గానవచ్చెనే 


పొదిగి నాపతతోను పొత్తుల మాటలాడేవు 
కదిసి చుట్టరికము గలసపేవు 
అదనం బేండ్రిపీంటపై నండ( గూచుండవచ్చేవు 
ఇదివో సీజోణఈన “మేమి చెప్పేదే 


187 


॥ పలవి॥ 
ళా 


|| ఇందు ॥1 


॥ ఇందు ॥ 


॥ ఇందు॥ 240 


జ ఇందు ॥ 


186 


ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆతనివదినెనంటా నశై వావులు చెప్పేవు 
కాతరాన వట్టివూడిగాలు 'సేసేవు 
చేతిలోనివిడేనకు చెజుఃగు నీవొగ్లేవు 
యేశరి నీయాసోద మేమిచెసప్పేదే 


యిద్దరము నుండ(గాను యేకతములాగేవు 
అద్దుక యితవికి పయ్యద గప్పేవు 
౧ 
వొద్దిక (శ్రీవేంక పేశు డొనర నన్నేలినాండు 
యిద్దెస సిమంచితన మేమిచెప్పేదే 


నాదరామ్మక్రియ 
ఎంత వేడుకోకావి యింతి నీపెని 
కాంత నేలుదు రావయ్య కొచుకున్నది 


చెలియకు నీసుద్దులు చెప్పినంతటిలోననే 
చెలపచెమట లవే చెక్కులని((నిం)దె 
అలరి నీవుంగరము అథ్లై పొడగంటానే 
మొలకనపవ్వులు విండె మోవిమీ(దను 


నీచెలినవి ముందట నిలచున్న యపుడే 
లాచి మోముననెల్లా( గళలుదేరెను 
చూచి సీకొనవాలునే( జూపేనని యడిగితే 
కాచుక మైంబులకలు కమ్ముకొని మించెన. 


సీరాక యొజింగి యి్రై నేం దలపుదెరచితే 
చేరి నీ కెదురువచ్చి సిగ్గువడెను 
యీరీతి (శ్రీవేంక పేళ యింతి నిస్టై కూడితివి 
కారుకాణ వచ్చికేను తగ నన్ను మెచ్చెను 


| ఇందు॥ 


॥ ఇందు 1 260 


॥పలవి॥ 
మ. 


॥ ఎంత | 


॥ ఎంత । 


॥ ఎంత ॥ 26! 


శృంగార సంకీర్తనలు 


శ్రీరాగం 
పడ్తచెలులకు నాతురదింధుడు తాను 


ఆసపడ్డ 
రాసికెక్కు వింతలోనే రావదా తాను 
ది 


"పెక్కుమారులు తను నేం బేరుకొవి పిలువంగా 
పక్కున నారమణు(డు సలుకవద్దా 
దిక్కులనెల్లా నేను తేరకొని వెదకంగా 
చొక్కంగ6 దనరూపము చూప6గవద్ధా 


అసురునురై తన్ను నటు నే( దలంచ(గాను 
వెస నాచన్నులపై( దే వేయవద్దా 
కొసరి తనపొందులు కోరుకొనివుండ(గాను 
'ముసిపిదీర మా6టలు ముంచియాడవద్దా 


వెలలేనిజవ్వనాన వేడుకపడి వుండంగా 
కలసి కౌా(గిట నన్ను6€గ్రై కొనవద్గా 
అలరి (శ్రీవేంక పేళు. డంతలో నన్నిదె కూడె 
మళ€సి యెప్పుడు నిపై మన్నించవద్దా 


కేకు 1448 (శ్రీరాగం 
గుట్టుతో నుండు పే మేలు గుణవంతురాలికి 
ఇబ సీవు వలెనం పే ఇయ్యకొనందగును 


పక్కువం జూచినచూపు భావించి చూచినచూపు 
'మొక్కలాన నింతికుచముల ప్రి నాంటె 
ఇక్కువలంటి నిన్ను యెవ్వతిె చఇెనకినామ 
మిక్కిలి నీకూళతనమే మీందమిక్కిలౌను 


160 


॥ పలవి ॥ 
ళం 


॥ ఆస ॥ 


॥ ఆస ॥ 


| ఆస॥ 152 


॥పలవి॥ 
గ 


॥ గుట్టు ॥ 
టి 


దను నచ చాచా మతమా 
శ, మువీమిజ(వ్రేమానుబంరము అని వా,ని. ఇది, దావివ్యావహారికము కావచ్చు. 


170 థీ ళళ్లపాక అన్నమాచార్యుల 


తగుల నాడినమాట తమితో నాడినమాట 
చ్‌ొగి నా పెకు(బిట్టినవుంకు వాయను 
జిగి విన్నెవ్వతె ఇ(క/ దెజు(గువట్టితీసిన్తా 
వెగమైై యెడ్డతనమే వెల్లావిరియొను ॥ గుట్టు ॥ 


సంతసించినట్టినవ్వు సరసమాడిననవ్వు 
ఇంతలో నాపెకా(గిటి కికంవాయను 
చెంతల (శ్రీవేంక కేశ చేరి నన్ను6 గూడితివి 


వంతడిగితే నాపెకు జంతతనమౌొను 1; గుట్టు || 2గ్ర3 
రామక్రియ 
జీరదీనేనా నీపై నాచిత్తమేమి యర సేవు 
చేరి నీ చెప్పినఫెల్లా సేవ నేవతు(గాక ॥ పలవి ॥ 
లగా ఉం 


కన్నుల జంకించితేను కాదనేనా నిన్ను 
నన్నల నీవు దిట్టితే సాదించేనా 
చన్నులు విసికితేను చలపట్రిపెనంగేనా 
అన్నిటా నీచేంతకు లోనై వుండుదుంగాక ॥ జీర ॥ 


కొప్పువట్టి తీపితేము కోపగించేనా విన్ను 
చిప్పిలః జెనకి తేను చేయివ్రేనా 
ముప్పిరి గోరనూ.దితే తప్పించుకోంజూచేనా 
యెప్పుడూ నీకిచ్చకమై యెనయుదు(గాక 1 జీర 1 


బలిమి నీవు పైకొంయే పంతములాడేనా 
వల పెఎతరేంచినాను వలదనేనా 
యెలమి (శ్రీవేంక కేళ యింతలో వన్నేలితి? 
తొలుతటివలెనే నంతోసింతు(గాక ॥జీర 1 254 


శృంగార వంకీర్తనలు 71 


కుద్దవసంతం 
లానెంత నేనెంత తలపోసి చూచికేను 
కానికిచ్చి తనమతి కరంగించేనా ॥ పల్లవి 


కేలుబాంచి నాగుబ్బలు గిలిగించీ నూరకే 
నాలికాండు; తనతో నవ్వేనా నేను 
పాలుపడి నన్ను నిశ్లై పాదాలు విసుకుమనీ 
మేలువాండు తను మెప్పించేనా ॥ లానెం॥ 


పలుమారు నాతోను పై కొని పెనంగీని 
చలపాదివాండు తాను; సాముసేనేనా 
తిలకించి యిటు నన్ను దిష్టించి చూచీలి 
బలిమికా( డన్నిటాను పంతమాడేనా ॥లానెం॥ 


జోడుగూడి నన్ని జై చొక్కించీని రతులను 
కోడెకాండు తన్ను నే గోరగీరేనా 
యీడనె (శ్రీవేంక టేకు. డిన్నిటా నన్నాదరించె 


పాడిగలవాండు తాను బాసగొనేనా ॥లానెం॥ 255 
దేసాళం 
ఇదియే నావిన్నపము యి(ఈ దనచి త్రము 
వదలక పైకొంటింటో వసమయ్యినా ॥ పల్లవి ॥ 


మగడు దా నియ్యకొంటే మంచిదౌ(గాక వలపు 

మగువకు. గలిగెబటో మంతుకెక్కునా 

తగులమితో వింపే తగనింపొంగాక మాటి 

జిగి. దవతో నాడ్వెంటో 'నెలవయ్యినా ॥ ఇది ॥ 
చా రళకంచూ ప్రసన్నరనొంది అని వా, 5. ఇదే ఇక్కడ స౦ిపోవువన్నది. 


172 (శ్రీ రాశ్లపాక అన్నమా చార్యుల 


చేర కా నాదరించితే చెల్లుబడౌంగాక్‌ నవ్వు 
వూరకే నాకు వచ్చెంటో వొద్దికయ్యినా 
గారవించి కై కొంటే కడునాటుంగాక చూపు 
యీరీకి నేం జూచితి/టో యితనయ్యినా ఇది ॥ 


తమకించి తా నంటితే తగులౌ(గాక కాంగిలి 


చెమరించి పొందితింటో సిగ్గుమావీనా 
నెమకి నన్ను. గూడె తానె శ్రీవేంక కేకుండు 


అమరె(టో పనులెల్లా నంటువాసీనా క ఇదిక 2656 
మాళవిగొళ 
సంగా మన్నించవద్దా సవతుల నందరిని 
సొరిది. దమమోములు చూచుకోనే రిందరు ॥ పల్లవి * 


సముకొన మండి యాపె సలిగెలు చూప.గాను 
తమితో నవ్వులు నవ్వ్‌ తనరంగాను 
జమళి( జేతులు వేసి సాము నీతో. జేయంగాను 
చెమటల తాము( జూచి సిగ్గువడే రిందరు ॥జసరి॥ 


తగిలి తగిలి యీకె తతిగొవి చూడ(గాను 
మిగులా పరసమాడి మెచ్చ(గాను 
పొగరునీచేంతలకు బొమ్మల జంకించగాను 
ఆగపడి కర(గేరు ఆనతో నిందరును 6నరి ॥ 


అలమేలుమంగ నిన్ను అంటి కాంగిలించ6గాను 
చెలరే6గి అట్టె సారె. జెవక(గాను 
యెలమి శ్రీవేంక కేళ ఇదె నీవోజ మెచ్చంగా 
సొలసి శామును( గూడి చొక్కి. రిందరును జసరిజ 257 


శృంగార నంకీర్తనలు 178 


బౌళి 
మీరిద్దరు నొక్క'పే మేమెంతటివారము 
కోరి మిమ్ము నిశై కాదుగూడదనంగలమా * పల్లవి ॥ 


సిగ్గువడియుండినా పె( జెజంగువట్టి తీసితే 
యెగులెలా నిన్ను నాపె యెంచకుండునా 
౪ శతా 
వెగ్గించి చెలులతో వేమారు నానతిచ్చేవు 
విగ్గన( బంతమిప్పించి పాడి దిద్ద(గలమా ॥ మీరి 8 


కొలువులో నుండ6గాను కొమ్మచన్ను లంటితే 
చలపట్లి నిన్ను నిష జంకించవదా 
ల ల 0౧ 
తలకొని నీవింరు కందరి సాకిరివెళ్తేవు 
పిలిచి మిమ్ము( గా(గిలింపించ(గలమా 1 మీరి ॥ 


మంతనమాడేయలమేల్మంగను( జెనకి తేన 
పొంత( జన్నుల విన్నా త్రి పొందకుండునా 
ఇంతలో శ్రీవేంక కేశ యెనసితి వీకెను 
వంతువెట్టి మీ కింకాను వాసిరేచంగలమా ॥మీరి॥ 250 


రేకు 1444 దేవగాంధారి 


అటుగాన బలిమి సేయ6గరాదు రమణువి 
యెటువలెనై నాను యిచ్చకమే మేలు ॥పల్లవి ॥ 


చనవుగలకొలందే సరసాలు 
నవిచినకొల(దే నగవులు 
వినయముకొల6దే వేడుకలెల్లా । పట్టి 
'పెనంగరా దింతులకు (ప్రియునితోను ॥ ఆటు ॥ 


[78 థీ తాళ్లపాక అన్నమాదార్యుల 


మన్ననకొల.దివే మాటలు 
సన్నలకొలందివే సంగాతాలు 
అన్నిటా మెచ్చుకొలందే ఆదరింపులు । పతిని 
మిన్నక కొసరరాదు మెలు(తలకు ॥ అటు ॥ 


చుట్టరికముకొలిందే సౌలిపులు 
పట్టినకొలంది'వే వంతములు 
అపె శ్రీవేంక పేళ అలమేల్మంగను నేను 
టబ 


జట్టుగా నన్నేలితి వాజడి సేయరాదు * అటు ॥ 258 
శంకరాభరణ 
తా నఆఅగ(డా యీతగవులెల్లా 
వీనులకు వింపుగాను విన్నవించంగదరే ॥ పల్లవి ॥ 


సేస వెట్టి పెండ్లాడి చెలియను మగవాండు 
వేసటతో. ! బెడవాడ వేయందగునా 
అసకొలిపి రప్పించి యాపె నంకలో మొజంగి 
పోసరించి వేరొక్కతెం బొందందగునా. తానె॥ 


చిట్టింటుచేంత చేసి చేతికి విడెమిచ్చి 
గుట్టుతో( బరాకళ నేసుకొనందగునా 
అక్లై సరసములు తా నాడుళా నేం జూడంగానే 
నట్టనడుమ నాపెతో నగందగునా జతానెః 


లాలిమితో నాకా(గిట( దగిలి పెనంగుతానే 
లాలించి యెవ్వతెనో తలంచందగునా 
ఆలించి శ్రీవేంక పేశుం డలమేల్మంగను నేను 
'మేలువాండు నాకు( దాను మితిమీరందగునా *జభానె॥ 200 


శ. పెడవాడ=జఇలువరుసమార్చు, లేక వరుసమార్చు? 


శృంగార పంకీర్తనలు 


ఆహిరి 


ఇదివో నావిన్నపము ఇ6కనేమి నననోప 
యెదలో వలపు నీవే యెరుంగుదువు 


చలపాదిదానం గాను సాదించేటిదాన( గాను 
తలకొవి విన్నుదూరేదాన€ గాను 
వలపులకాంకల వసివాడనోపక 
వెలినుండి నీకు విన్నవించేదాన! గాని 


పెనంగేటిదానం గాను బిగినేటిదానం గాను 
తనియక కక్కసించేదాన€ గాను 
మనసు నీకొప్పగించి మాటల నిన్ను. బొగడి 
' వినయముతో విన్నవించేదాన. గాని 


విరసపుదాన6 గాను వెక్కనపుదానంగాను 
'తరితీపుతో. గల సేదానం గాని(ను 
సిరతి (శ్రీవేంక చేశ నే నలమేలుమంగను 
వెరవుతో మొక్కి. విన్నపించేదాన6గాని 


కేదారగొళ 


మీరెజంగరటరే మెల(తలాల 
చేరి నన్నెంతేసి గరిసించేరే చెలులు 


వల పె-త గలదని వర్ణించి యడుగనేల 
తెలపెంతగలిగె నెంతయు నంతే 
చెలిమి కొలంది వెట్టి చెప్పిచూప(గవాదు 
కెలయు రాకొట్ల కిచ్చగించు కే కొలంది 


1౯5 


జ 
క 
౩౦ 
లా 
వ 


| ఇది, 


4 ఇది ॥ 


* ఇది. 261 


1 పలవి॥ 
ంం 


11మీరె।,। 


1/4, (శ్రీ కాళ్లపాక అన్నమాచాయ్యిల- 


సింగారము లెక్క వెట్టి చెలంగి వర్షించనేల 
అంగమెంత గలిగెను అంతానంతే. 


తోం(తొంబిగిచూపు లాసలకు తొడర నెందాకా గురి 


పంగెనలేక కలసి పాయకుండు పే గురి 


రతికాంక కొలవెట్టి రచ్చలో వర్జించనేల 
పతిఇత వెంత తనధావమూ నంతే 
తతి శ్రీవేంక పేకుండు తా నలమేలుమంగను 
సతమై కూడియుండేది సాజమే యిద్దరికి 


పాడి 
చెప్పరాదా నాతోను చెవులారా వినేగావి 
వుప్పతిలు(జెమట లే లూరీనయ్యా 'మేనను 


వాడిఠకమాట లాడి వచ్చేనంటాం జెప్పిపంపి 
యేడనుంటివయ్యా నీ విందాంకాను 
జాడదస్పక నాతోనే సరసములాడితివి 
వీడె మెవ్యతిచ్చెనయ్యా వేడుకతో నీకు 

బలిమి నన్ను. బెండ్లాడి బొాసలెల్లా నాకిచ్చి 
తలంచే దెక్కడనయ్యా తిమితో నీవు 
కలదెల్లా నామీందనే కందువవలపు నీకు 
చెలి మేడం గల్గెనయ్యా చెలులతో నేండు 


తామెరపువ్వున వేసి తగ నన్ను. గాంగిలించి 
యేమగువ( జూచేవయ్య ఇప్పుడు నీవు 
ఆముక శ్రీవేంక కేళ అలమేల్‌మంగనే నేను 
కామించి నన్నేలితివి కానీవయ్యా మెచ్చితి 


11మీరె ;1 


మీరె; 282 


॥పలవిః 
ళా 


॥1 చెన్న £ 


1చెన్న ॥ 


ఇ చెప్ప!॥ 2608 


శృంగార సంకీర్తనలు [77 


బౌళి 
నీముందరికి రారాదా నేండు వెలయాండ్రకు 
ఆముకొని సరసములాడ వచ్చేవ్ప ॥ పల్లవి ॥ 


చుట్టపువరుస నాపె సుద్దులు సీకు6 జెప్పంగా 
గట్టిగా. గాలుదొ క్కేవు కడనుండి 
గుట్టుతోడ నీవొద్దం గొలువు నేయంగాను 
చిట్టంటుచే(తలు చేసి చెక్కులు నొక్కేవు ॥ నీముం ॥ 


నెలంత వేడుకలకు నీమొగము చూడంగాను 
చెలరే(గి చన్నులవె6 జేఇ వే సేవ 
'నెలవుల నవ్వుకొంటా చెంగట నిలుచుండ6గా 
కలువవువ్వుల వేస కాంగిలించేవు * నీముం। 


సారె నీమాటలు వివి సంతోసాన నవ్వితేను 
గారవించి పచ్చడము గప్పి కూడేపు 
అరసి శ్రీవేంక పేశ అల మేల్‌ మంగను నేను 
సారె నన్నేలి యాపెను జ.టలునేనేవు * నీముం ॥ 264 


రేట్‌ 1445 బౌళి 
నీసుద్దులు వింయేను నిచ్చకొ త్తలు నీకు 
ఆస యెంత్రె నాం గద్ద ఆ(కవారిమీ(దను ॥1 పల్లవి ౪ 


యేడనుండితి విందా(కా నెన్వతె నీతో మాటాడె 
జాడతో నీపొందులెల్లా సాగివచ్చునా 
, వేడుకకా(డవు తొల్లె వేసారవు సీ వెపుడు 
వొడికగా మాఇంటికి వచ్చితివి నేండు * నీసు & 
౪0౫౪ 24- ద14 


1768 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


నేయవలసినదేమి చెంత నీకేమి [పియము 
కాయజశేలి నీమతి కా[కదేరెనా 
చాయ సేసుకో(గలవు జాణతనాలు నేర్తువు 
చేయిమీ(దుగా మము జెనకి నవ్వేవు 


యెట్టివి నీఠలంపులు యెన్న,డు నీకా(గిలి 
నెట్టకొన్ననీకోరికె నెర వేరెనా 
యిబ్లై శ్రీవేంక పేళ యే నలమేలుమంగను 
గుట్టున మమ్మేలితివి కోవిదు(డ వౌదవు 


హిందోళవస౦తం౦ 
ఎటువంటియాగడములు యీ పెసుద్దులు 
కటకటా నీవే యిది గయ్యాళి యనవా 
కిమ్ముల సతులెల్లాను కేరికేరి నవ్వంగాను 
తమ్ముల మొస(గేవు యీతరుణికిని 
యెమ్మెలకు నీవీపెను యేమేమి సేసినాను 
ఇమ్ముల సిగ్గువడని దేంటియా(టదనరా 


చెంత నున్నవారెల్లా చెవులు మూసుకొనంగ 
యెంతపచ్చిమాట లాడే వీపెతోను 
వింత నేసి నీ వెంత వేడుకకాండ వై నాను 
ఇంతలేసి జట్టడి యైతే నే(టియా (టదనరా 


చేరి వూడిగపువారు శిరసులు వంచుకో6గా 
సాఠెం గా(గిలించే వీసతివి సీవు 
యీరీతి (శ్రీవేంక పేళ యే నలమేలుమంగను 
యేరా నన్నేలితి వాసే 'నేంటియాంటదనరా 


*సీసు |; 265 


॥ ఎటు ॥ 


॥ ఎటు 4 


॥ ఎటు 8 2606 


శృంగార సంకీర్తనలు 170 


లలిత 
'చూతువు రావమ్మా నీసుతువి యశోదమ్మ 
బూతుల. దిటీ వదంటపే పొల(తులనెలను ॥పలవి ॥ 
ట ౧ ఉం న. 


పొడవాటివు శ్లైక్కి బుడుగులతోడి వెన్న 

తొడికి పెట్టీం దనతోడివారికి 

కడవలపాలమీగడలు దేవుకతిని 

రడకు( బాలెల్లా6 గార క్రంతలు నేపీని ॥ చూతు ॥ 
అక్క జపురో శ్లెక్కి అట్టుగవై దాంచిన_ 

చక్కిలాలు నురు(గులు6 జవిగొనీవి 

వెక్కసాన ఒట్లరాక వీదుల( బారాడుతాను 

మొక్కలాన నెత్తుకొంకే ముద్దులు వెట్టీని 4 చూతు ॥ 


సన్నారుదొంతు లెక్కి బానలపెరుగు నేయి 
చెన్నుమీర నారగి_చి చేరి నవ్వీని 
అన్నిటా శ్రీవేంక టేకు. డలమేల్‌మంగవిభు(డు 
వన్నెల! గిమ్జ( డింటింటివాకిట( బొంచీని ॥చూతు!। 26? 


దేసాళం 
ఇందరివినోదాననే యిట్లున్నాండు 
చెంది సొమ్ములెల్లా. బెట్టి సింగారించరే ॥ పలవి।॥ 
ళం లు ౧ 


మేడలోన నున్నవాండు మిక్కిలితమకమున 
పాడించుకొంటా నున్నా(దు భామలచేక 
వూడిగపుసతులాల వొద్ద నుండ(గదరే 
వీడెమీరే ఆడపమువెల(దులాల ॥ ఇంద ॥ 


1. ఇది ఆభ్యాశ్మకీర్తనలచాయలోనిది. 





180 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పరగ గద్దెపైనుండి పాత్రకత్సెలచేత 
గరిమ నాడించుకొంటా కడు(జొక్కీని 
సిరుల గట్టికవారు 'సేయరే బరాబరి 
వరుస నాలవట్టాలవా రెల్లా విసరరే  ఇ౦ద్‌ ॥ 


(శ్రీవేంకటాాదది నున్నా(డు జిగి నఅమేల్‌ మంగను 
యీవేళ6 గూడియున్నాండు యీ దేవుండు 
వేవేగం దెరవేయరే వెస( జనవరులాల 


బూవపుసవతులాల పొగడరే మీరు * ఇంద ॥ 2686 
మాళవి 
వేసాలెల్లాః చేసేవు వింతవానివలెనే 
పాసికూడి వలపించ పంతమా నాకు ॥॥ పల్లవి * 


వూని చెలులచేత నన్నాడ(బగ పించేవు 
బొనయ్య నీమాటకు నే నడ్డమాడేనా 
ఆనుకొనీ సొమ్ములు నా కంతలోనే వొసగేవు 
కొనీవయ్యా నే నాసోదక త్తెనా ఇపుడు ॥ వేసా; 


వరుసతో నూరతై నా వావులు నన్నడి గేవు 
వొరసి నీవంట(గా నే నోపననేనా 
గరిమతో వీడెమిచ్చి కడు నుబ్బురేంచేపు 
తరితీపుతోడి ! విదరవెల్లిదాననా? ॥ వేసా: 


అదరిపాటున వచ్చి అబ్లై కా(గిట( గూడేవు 
యెదుట నన్నేలంగా నిన్నెలయించేనా 
అదన శ్రీవేంక కేశ ఆలమేల్‌మంగనే నేను 
పదరి నీతో నేను పాసివుండ(గలనా ॥ వేసా! 260 


1. వేదురువెల్లి, వేదరుళట్టము వ్యావహారికముగ +“వేదర* కాగా “వే”కు 
బదులు “వి లేఖక (సమాదమేమో, విదురువెల్లిజవిచ్చిపొంగిన (దానన్ఫాఅని కావచ్చు. 





శృంగార వంకీర్తనలు 181 


నాగవరాళి 
ఈపాటివా(డవు మాయింటికే రారాదా 
యేపొద్దూ నీతమక మే యింత నేసీ(గాక ॥ పల్లవి ॥ 


సతులెల్లా. జూడ(గాను జార+దీసేవు పయ్యద 
రతికి వేళలేదా యీరవ్వ వలెనా 
పతివై తేనేమి మాకు( బాటించవద్దా సిగ్గు 
ఆతిజవ్వవము విన్ను నాడించీ(గాక 1 ఈపా ॥ 


ఐ 


కొలువులోపలనే సిగ్గులుమోవ మాటాడేవు 
వలపు పచ్చి సేతురా వాసివలదా 
యిలపై జాణ(డవై తేనేమి మాకు వద్దా గుట్టు 
పెలుచు(దనము నిన్ను "పెడ రేంచీ(గాక ॥ ఈపా ॥ 


వూడిగము సేయ.గానే వొద్దిక( గా(గిలించేవు 
యీడు జో డెజంగవద్దా యించుక్రై నాను 
యీడనె శ్రీవేంక టే? యే నలమేలుమంగను 


కూదితివి నీకరుణే గురి సేసీ(గాక ॥ ఈపా ॥ ౨78 
రేకు 1446 దేవగాంధారి 
కాదని వేసరేవా కరుణించినవా(డవు 
పాదుకొని వొద్దనే పాయకుందువుగాక ॥ పల్లవి ॥ 


నన్ను నింతగా నేలి నమ్మించినవా(డవు 
విన్నపము సేయనేల వేమారు నీకు 
సన్నలాచాయలా నాచనవులు చెల్టించి 
మన్నించి సీవే యెరి/గి మనిపేవుగాక ॥కాద॥ 


182 ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అరై నాచే సేవగొవి ఆదరించినవా(డవు 
దిటనె నాగుణములు తెలుపనేల 
౬౬. 
నెట్టన సనీమహిములు నీవే తలచుకొని 
రట్టుగా నను రక్షించే విశ్పె సీవేకాక 


పొత్తున నన్ను. బెట్టుక భోగించినవా(డవు 
దిత్తి నీకు. జేసిచూప(గనేల 
హత్తి (శ్రీవేంక పేశ నే నలమేలయమంగను 
అలాట్‌. 
సత్త్తుగా( గూదితివి మెచ్చ(గందగు(గాక 


బౌళిరామ్మకియ 
నేనిత(డు మాటాడితే నీవు అడ్డాలు రానేల 
ఆనుక నీవే నాతో నటు సన్న సేనేవే 


యేతులు నీకు గలితే యింటిలో. జేతువుగాక 
కాతరించి యిందరిలో గర్వమే(టికే 
నీతులు నేరుచుకొంజకే నీవే నడతువుగాక 
పోతరించి నీవు మాకు బుద్దిచెప్పనే(టికే 


తనివితోడ( జక్కనిదానవై తే నౌదుగాక 
యెనలేనిమురిపెములు యీడనే(టికే 
యెనసి చుట్టమవై తే నెట్టయినా నౌతగాక 
మొనసి మాకిటు నాయములు చెప్పనే(టికే 


సేయ నోపికగలితే నేవలు సేతువుగాక 
పాయపుమదముతోడి పంత మే(టికే 
యీయెడ శ్రీవేంక పేశు( డే నలమేలుమంగను 
పాయక నన్నుంగూడె నీవపస చెప్పనే(టికే 


॥$ కొద ॥ 


॥కాద॥ 27! 


॥ పలవి ॥ 
గా 


॥ నేని ॥ 


॥ నేని ॥ 


॥ నేని॥ 272 


శృంగార సంకీర్తనలు 188 


సామంతం 
చేరి నన్ను6 జూచి యేలసిగ్గువదేవు 
నేరుషు నీకెంత గద్లో నే నెరి(గేంగాని 11 పల్ల వి ॥ 


ఆస నీకు. గలిగితే నాతనిపాదా లొతత్తవే 
మూసిదాంచనేల నీమోహ మీడను 
నేసవెట్టవలసితే చేతులు చాంచవే 
'వేసాలేల వద్దనే వీండే వున్నా(డు ॥ చేరి ॥ 


మనసు నీకు వచ్చితే మాటలెల్లా నాడవే 
యెనలేక గుబ్బతిలనేలే లోలోను 
పని నీకు. గలిగితే పానుపుపై ౬ బండుండవే 
ఆఅనుమానించ(గనేల ఆడనే వున్నాండు ॥1 చేరి ॥ 


వేడుశై తే చేతనున్నవిడె మిప్పించుకోవే 
వాండుమోముతోడ నవ్వ(గవలెనా 
. కూడె (శ్రీవేంక పేకుండు కోరి యలమేల్‌ మంగను 


వాడిక మెచ్చవే నాకువలచివున్నాండు ॥చేరి॥ 270 
మాళవిగొళ 
చెలులాల చూడరే యీచెలిభాగ్యము 
అలి మేలుమంగ యీకె కబ్బెను యీభాగ్యము 4 పల్లవి ॥ 


పతిదయగలిగినపడ(తి దీభాగ్యము 
అతండు మాటమీరనీ దది భాగ్యము 
సతతము( బాయక జంమైవుండేది భాగ్యము 
అతివలెందరుగల్లా నది యేమిచెప్పేరే ॥ చెలు ॥ 


184 భీ కాళ్లపాక అన్నమాచార్యుల 


మగ(ండుమన్నించినమగువది భాగ్యము 
సౌగిసి యాతండు మోపొంచుట భాగ్యము 
వెగటులేవిరతుల వేసరనిది భాగ్యము 
మగువలవలపులు మరి యేమిచెప్పేరే *చెలు ॥ 


(శ్రీవేంక పేశు. డేలె మచ్చిక నీసతిది భాగ్య --- 
మావేళ నాతండు మెచ్చినది భాగ్యము 
శావుకొని యెప్పుడూ. దనవా(డౌ పే భాగ్యము 


యేవనితలనేరుపు లి(క నేమిచెప్పేరే ॥ చెలు॥ 274 
పొడి 
ఏ(టికి. గొనరవలె నీత( డిన్నిటా బొణ 
చాటువగా తానే నాకుం జనవిచీ,(గాక ॥ పల్లవి ॥ 


ఆలినేలేటివాండే అన్నిబుద్దులును( జెప్పు 
లాలించి థోగించనేర్చు లాగులుగాను 
మేలుగలిగినవా(దే మిక్కిలివేడుక చూపి 
పాలించి మేలములాడి పనిగొననేర్చును 1 ఏంటి ॥ 
నేనలు వెట్టినవాండే సిగ్గుతో పహించుకొని 
“వాసితో మనుపనేర్చు వన్నె కెక్కను 
_ఆనకొలిపినవాండే ఆదరానం గాలించి 
'వీసటలేక వలపు వెలయించనేర్చును 1ఏ(టి ॥ 


రతి. గలసినవాండే రమణతో మోవియిచ్చి 
మతికి సంతోసముగా మన్నించును 
ఇకండు (శ్రీవేంక పేకు( డే నలమేలుమంగను 
ఇతవెరి.గి సారెకు నెవయ(గనేక్చును 1 ఏంటి 8 276 


శృంగార సంకీర్తనలు 


త 


అఆపహిారి 
వేగిరించి చూవితేను :.రఏఎమొ ఎలపెలా 
గం 
బాగుగా నిచ్చకముతే పచగళిచవలెను 


పతిచిత్త మెరి(గి గొబ్బన మాటాడి(గవలె 
హాతపుచూచుక విడె మియ్యివలెను 
తతి దెలుసుకొని యఏత్తరి నేవ నేయవరెను 
చతురతతో మెల(గేటవరాలికి 


చనవివ్చినప్పుడే సరః,మాడంగవరె 
వానర జొంచితే పాదా రొత్త.లెను 
పిన నిలపుగలిగి తే విన్నపము నే.౫వకె 
'పెనంగి పెకొనరగాదు ప్రియురాలికి 


నాటినపొందులై తేసు నప్వులు నవ్వంగవలె 
యు 
చోటిచ్చితే పక్కనుండి చొక్కించవలె 
యీటున శ్రీవేంక పే; యిట్టి దలమేలుమంగ 
కూటము లిఫై చెల్లు గుణపంతురాలికి 


రెజు 1447 కాంటోది 


సంతోసించుకొందుగాక సతినైై నేను 
వింతలుగా మరి విన్నవించేటిదే(టిది 


యెందరు సతులుండినా యేరేటివా(డపు నీవు 
పొందేటివేడుకలభోగము నీది 
ముందే నేర్పులకెల్లా మూలపుగుణము నీది 
విందుల ని(క నేము విన్నవించేదేటిది 


185 


11 వేగి (| 


॥ వేగి ॥ 


॥1 వేగి ॥ 276 


॥ పలవి ॥ 
ఉలి 


॥ సంతో ॥ 


186 థ్రీశాళ్ళపాక అన్నమాచార్యుల 


వారివారివై పెరింగి వలపించుకొంటివి 
గారవించనేరిచినకరుణ నీది 
కోరికెరింగి లాలించుకొనేది నీకీరితి 
చేరి నీకు వన్నపము 'సేసే దింక నే6టికి ॥*నంతో॥ 


యిచ్చ యెరిం॥ *ఇంపులు నీచతురత 
మచ్చికరతులలోనిమహిమ నీది 
హెచ్చినథ్రీవేంక కేళ యే నలమేలుమంగను 


విచ్చనవిడి నీకు విన్నవించేదే(టిది ॥సంతో॥ 277 
సాళంగనాట 
ఆపెటు!గు నీ వెజబుంగు దాలోవిపనులెల్ల 
యేపున విన్నవించితి మిదిగో చెలులము ॥ పల్లవి ॥ 


యేమని చెప్పెంపుదువో యేవేళ వత్తువో యని 
కొమిని యాడ నీవేళ గాచుకున్నడి 
నీమన నెట్టువచ్చునో నీవూడిగ మబ్బు పెట్టో 
యీమేర నుందాననని యెంచుకొంటా నున్నది ॥ఆపె॥ 


యెప్పుడు మోము చూతువో యేసన్న నేతువోయని 
చొప్పుగా నీవంకే చూచుకవున్నది 
మెప్పించుకొందునో నీవు మేలమాడుదువోయని 
చప్పు డాలించుకొంటా నచ్చట నదె వున్నది ॥ఆపె॥ 


కందువకు( బిల్తువో ఇక్కడ( గూడుదువోయని 
పొంది నీపానుపుమీ(ద( బొంచుకున్నది 
ఆందపు(శ్రీవేంక పేశ అలమేలుమంగ యీకె 
చెంది నీకాంగిటం గూడి చెలరేంగుచున్నది 1ఆపె॥ 27/0 


శృంగార సంకీర్తనలు 


సామంతం 
ఏమిసోద్యమే యీవేళ సతి 
కామునిబలములు కైవళమా.కు 
సుదతి సీదుప((పం)జుల వెలు.” 6టా 
పుదయచందురుని కెదురే6గి 
ముదమున! గ శెలమోతలనుచు మరి 
కరొదమతుమ్మిదలకూ(6తల 8లరె 


తోడనె 'బకె, పుదొడ్డపవుంజులని 
సిడలతరుపులు నిక్కి చూ 
కేడించుగాలికి( గెరలిన పుప్పొడి 
చూడ ధూళియని వేడుకపడియి 

చిం(చిం)3దీర నీనేశపాలనుచు 
చె.తనె విరులకు శిరసొగ్గి 
యింతలో శ్రీవేం పేః నీవేలంగ 
సెంతినమున. దనచందిము దెలినె 


వరాళి 
కెసంది నీసంది నప డా 
చేకొన్నదాంకా గుట్టునే సేసీ నింతేకాక 


చెలినేలినవాండవు చెల(గువట్టంగరాదా 
కొలువులో సిగ్గుగాం గొంకీంగాక 


తం6పుసీ షత స దగ విన్నవించరాదా 


మలసి పరవశము మేసుణ నగగా ం 


1, ఎవి న్‌్‌ ఉనసదా. 


18? 


॥$ ప౦వి॥ 
నా! 


॥ ఏమి ॥ 


1 ఏమి ॥ 


॥ ఏమి ॥ 270 


; పలవి॥ 
ణ్‌ 


॥; ఈక3॥ 


186 థీ శాళ్లపాక అన్నమాచార్యుల 


నీవు వసంతమాడ(గా న్నీపె మారు చల్ల రాదా 
సోవల సాదుందనము చూపీ(గాక 
పూవుల నీవు వేయంగా పొంచి పట్టుకొనరాదా 
ఆవల మరుబాణాలని మానె(గాళ ॥ ఈశె॥ 
వొట్టి రతివేళ నీకె నుర మెక్కించుకోరాదా 
ముట్టి దోసము గాకుండా మొక్కీ0గాక 
అ బై థ్రీవేంక పేళ అలమేలుమంగ యీకె 
గట్టిగా సీ యిచ్చెరి(గి కాంగిలించీ(గాక ॥ 280 ॥ 


హిందోళవసంతం 
ఇందా€కా నేసున్నజాడ యేమని చెప్పదునయ్యా 
80దుప నాచెమటలు కమ్మి పుప్పొంగించెను 
మళచిమాట నీవాడ(గాను మనసాక్కటాయను 
పెంచినకోవిలకూ(తొ( (బియమాయను 
మించి నీవు నవ్వ(గాను మేను చల్లనాయను 
పొంచి ఇంటిలో వెన్నె లిస్పుడు చుట్టమూయను 


॥ పల్లవి ॥ 
రం 


॥ ఇందొ(6॥ 


సీ పవీడకు రా(గానే విర్మల ములాయను 
ఆవేళ నావూర్చుగాలే అలపార్చెను 
కైవళమై నీవు గాంగా కాంపురము లీడేరెను 


తాపుల నాకొలవిలో తామరపొందాయను * ఇందా6॥ 


కదిసి నీ వేలంగా నిక్కడ నిళ్హే చెలంగితి 
ఇదె నావనముతీగె లింపులాయను 
ఈదన (శ్రీవేంక పేళ ఆలమేల్మంగను నేను 
మొదలినాజవ్వనమే ముదము నొందించెను -॥ ఇందా6॥ 281 


శృంగార సంకీర్తనలు 189 


బౌళి 
వద్దనేమా తానే మాతో వచ్చి వొడంబరచితే 
ఇద్దరికి. దానే మూల మిన్నిటికి. గదవే ॥ పలవి॥ 


తెగరానిమంకులకు తెలిపిచెప్పుట మేలు 
తగులై నయెడకు నాదరించ. బాడి 
పగ సాదించరానిచో పక్కవం గూర్చుట దగు 
తగవులు మాలో మాకు తానే తేర్చందగునే ॥ వద్ద ॥ 


తదలించరానివారి నై వేండుకొంపే నీతి 
సుదతులవాదు దీర్చుట సంగతి 
వధలరానివారినెవ్వగ మాన్పుట పుణ్యము 
పొదిగి తానే మమ్ము టోదించ6దగునే ॥ వద్ద ॥ 


మచ్చరపుసవతుల మట్టు పెట్టుట మంచిది 
యెచ్చినవాసిక త్తెల నేలుట గీర్హి 
మచ్చిక నఆమేల్మంగమగ+డు (శ్రీవేంక పేశుం-_ 
డిచ్చ మమ్ము(గూడి తానే యీడేర్చందగునే ॥ వద్ద॥। లర్రిలై 


రేకు 1448 కన్నడగౌళ 


అతనితో నావిన్నప మదే యనవే 
కాళరపునావలపు కారుకమ్మీ ననవే ॥పలవిః 


యెప్పుడూ దా మన్నించేది యెటుంగుదుననవే 
యిస్పటినాతమి వోర్వనియ్యదనవే 
తప్పులేదు తనమాట దయగల(డనవే 
రెప్పలెతత్తి చూచుదా€కా రేంచీ నాసలనవే ॥ ఆత ॥ 


100 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తిరమైనన్నావైబ త్తి తెలిసితి ననవే 
సరి విరహాన( బడంజాల ననవే 
కరుణించి నన్నింకను కంటి నన్నీననవే 
మరిగించి వట్టిజోలి మరియే(టికన వే 


తగ నన్ను( గూడినాండు తలంతు నే ననవే 
తెగనిరతులం గాంక్ష దీరదన వే 
జిగి నలమేల్‌మంగను (శ్రీవేంక పేళండు తాను 
మిగులా నన్నేలినాండు మెచ్చితి నేననవే 


. ఆపారినాట 
అయ్యో తినకేల లోంగ నది నాసంతోసమే 
నెయ్యపువిభు(డు తాను నేః గాదనేనా 


ఘనుడు తా నెవ్వతెతోం గామించి నవ్వినాను 
యెనలేని వేండుకతో నిజ్లై చూచేనే 
మనసిచ్చి యాపెకు తా మాటప స్రేమిచ్చినాను 
వొనగూడి యందు కెల్లా నొడ(బజచేనే 
తలంచి యాపెపొందు తా€ గోరినా నీడకు 
పిలుచుక వచ్చి వొద్దంబెప్లే నే నేను 
చెలి నెంత పెద్ద నేయ. జిత్తాన: గలిగినాను 
కలకాల మాపె కూడిగమునేనే 


యిరవుగ( దా మిద్దరూ నెనసి వుండితేను 
పరగ6గ6౬ బఅచేనే పొనుపు నేను 
సిరుల నలమేల్‌మంగ (శ్రీవేంక కేళు(డు తాను 


॥ ఆత ॥ 


॥ అత ॥ 280 


॥పలవి॥ 
గు 


॥1 అయ్యోః 


॥ అయ్యో ॥ 


సరి నన్ను నేలినాండు చనవు చేకొంటినే ॥ అయ్యో ॥ 284 


శృంగార సంకీర్తనలు 


కొంటోది 
మెలు(త ధై ర్యమునకు మెచ్చవద్దా 
తొలుత నీవన్నిటాను దొడ్డవాండ వౌదువు 


తరుణికి నీమీ(దితలంపు గద్దుగనక 
విరహమైనా మేలే వెతలేదు 
మరిగి నీమీ(దిపేమ మనసు నిండెంగనక 
సరుగ6 జిత్తజునకు వెరవ దెంతె నను 


అంగన [పాణములు సీయాస నున్నవిగనక 
వెంగలివిట్టూక్పులకు వేసరదు 
వుంగరము సీది వేలనుండ(గా. జూచీ6 గనక 
కుంగదు తమక మెంత కొచ్చియెచ్చరించినా 


చెలఃగి పాయము నీకు సెలవునేనెంగనక 
తలకొన్నచింతలకు తఅ(5దు 
చెలి యలమేలుమంగ (శ్రీవేంక కేశుండవు నీ 
వలరి కూడితి వి(;క నందుకు జడియదు 


ముఖారి 
నే నెంతటివానను నీకేంటికి లోంగను 
తానక మై యంత మొకదాకిరి 'సేనేవు 


చెలులుగలవా(6డవు చెల్లును సరసమాడ 
వలచివా(ండవు నవ్వ(గ6జెల్లును 
తల(పుగలవా(డవు తమకించా! జెల్లును 
బలిమి( దార్కాణంచం బనియేమి నీకు 


101 


॥ పలపి॥ 
(వో 


1 .యఠలు(6 11 


॥మెలు(॥ 


॥ మెలు(॥ 2285 


॥ పలవి॥ 
ంం 


॥ నేనం 4 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


'వేడుకగలవా(డపు వినోదమాడ(గ. జెల్లు 
యీడ్రై నవా(ండవు చనవియ్యంజెల్లును 
వాడికె నవా(డవు వద బెటుకో(జెలు 

టాట్‌ ౧ లు ౮ 
పాడిచెప్పి నన్ను నొడ(బజచ నేమిటికి 


కరుణ గలవా(డవు కొంగిలించుకొనజెల్తు 
యె5బలేనివాండవు యెనయ, జెల్లు 
యిరవై ఛీవేంకపే? యే నలమేలుమంగను 
సరవిం గూడితి 'వెన్ని చనవు లిచ్చితివి 


దేసాళం 
సీయిచ్చలోదాన నేను నీయితవే చూతు(గాక 
ఆయింతిని మారుకొన నరుదా నాకు 


యెలమి నీచిత్త మెప్పు డెట్టుండునో అవికాక 
నెలంతతో. బంతమాడనేరనా నేను 
చెలికి నేమేమి బాసచేసితివో అనికాక 
తలకొని మట్టు పెట్టందడవా నాకు 

యీసతిపై నే(నీఫమోహ మెంతగద్దో అవి కౌక 
వూసివాసు లెంచి మీరనోపనా నేను 
వేసటతో నీమోము విన్ననౌనో అనికాక 
తోసి యాపెయెమ్మె మాన్సదొడ్డా నాకు 


చెలంగి నీవేడుకలు చెల్లింతు ననికాక 
యలయిం చాపెను గెల్వ నెదురా నాకు 
అలమేల్‌మంగనే నేను అక్లై శ్రీవేంక పేకుడ 1 
కలసితాపెను సాటిగలదా నాకు 


॥ నేనెం ॥ 


4 నేనెం॥ 186 


॥ పలివి॥ 
ల 


శీ! నీయి (1 


॥నీయి॥ 


॥నీయి॥ 28? 


శృంగార నంకీర్తవలు 1998 


గౌళ 
కొమ్మంటు విట్టివోజ కోటి నేసును 
సమ్మతిగా నడచు పే సంసారఫలము ॥ పల్లివి ॥ 


నమ పెంతగలిగినా నాయకునియెడాటాన 
వినయములే వన్నె వెలందికిని 
చన వెంతయిచ్చినాను సరసమాడేటి వేళ 
పెన(+)గకుండు పే కడు(బెద్దరిక ము * కొమ్మ * 


యెగ్గులేక వలచి కానెంత పచ్చిమాటాడినా 
సిగ్గు నెరపుపే వన్నె చెలియకును 
వెగ్గళించి యాత( డె౨త వేడుకకు నవ్వినాను 
వొగ్గి గుట్టుతో నుండు టొరపరితనము * కొమ్మ ॥ 


వొలిసి (శ్రీవేంక కేన6 డురముపై విడుకొన్నా 
లలి మొక్కు'పే మేలు యలమేల్‌మంగకు 
కలసి మెలసి యెంతకా(€పురము చేసినాను 


తలపులో మెలంగుపే తగవై ననేరుపు (కొమ్మ ॥ 288 
కేకు 140. సామంఠం 
చెలులు తన్నెవ్వ రెంతచేసినాం జేసిరిగాని 
వలవనిగర్వాలు వారే కట్టుకోనీవే జవల్లవి 4 


పొదిగి తనగుణాలు పొగడంగందగుంగాక 
ఆద నెజంగక వెంగెమాడందగునా 
వెదకి తానున్నచోటు విచారించందగు(గాక 


యెదుట బరాకుతో నెలయించ(దగునా జచెలుజ 
౪01 24-౯15 


104 శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


వైళము తా( జెప్పినటువలె, జే యమ(దగు(గాక 
నాలి నేసి తనతో బెన(గందగునా 
మేలు వేసినందుకు మెచ్చంగ(దగు(గాక 
కూళతనమున మరీ( గొపర(గ(దగునా ॥చెలు॥ 


వొక్కమై పొందునేసితే నొడందిడందగుంగాక 
చక్క-6గా నెడమాటాడించ(గ(దగునా 
ఇక్కడ (శ్రీవేంక కేశుం డే నలమేలుమంగను 
దక్కె నాకు నళండు నేం దమకించ(ందగునా ॥చెలు! 260 


ముఖారి 
నీవే నన్ను మన్నించేవు నేం గొసరే దేమున్నది 
యీవలనావల నిన్ను నెచ్చరించనేంటికి ౪ పల్లవి ॥ 


చక్కనివిన్ను. జూచి నతులు వలతురేకా 
మక్కువ నీవు వారి మానరాదుగా 
యెక్కువగా విందరిలో నేలేవవి వుందానంగా 
ఇక్కడ నాభాగ్యము యెంచంగనేమిటికి ॥వీవే॥ 


మదనగోపాలుండవై మర్మాలు గల(తువుగా 
పొదుగక ఇంతులకు( టోరాదుగా 
అదనం బట్టపుదేవి నయ్యేనని మొక్కితింగా 
పదిమారులును నీతో( ఐదారించనే.టికి ॥నీవే ॥ 


ఇదె (శ్రీవేంక కేశ్వర యిరవై వున్నా(డవుగా 
పదారు వేలుకాంతలపతివై తిగా 
ఆదన నలమేల్‌మంగనై ననే గూడితింగా - 
అదివో నీనుద్దులు నే నడుగ(గనే(టికి '4సీవే ॥ £00 


శృంగార సంకీర్తనలు 1906 


ఆహిరి 
చూడ మాకు వేడుకయ్యా సోద్యపునీచేంతలెల్లా 
వీడరానిపొందులై తే వెలవెట్టవచ్చునా 1 పల్లవి ॥ 


చెక్కు. చెమరించెనంటా చేనురటి విసరేవు 
యిక్కువ నాకెపై సీకు నెంతమోహమో 
చక్కవనివదనమని సారె సారె. బొగడేవు 
పిక్కటిల్ల నీ3 యెంతపియమో ఇపుడు ॥ చూడ ౪ 


కడు దిష్టిదాంకకుండా కసప్పేవు పెపచ్చడము 
లు మ... 
తడయక లోలో నెంత తగులాయమో 
బడీబడి గుబ్బలపై పన్నీరు చిలికించేవు 
అడరి నీకిది యెంత అపురూపమో * చూడ ॥ 


గాలి యెండా సో(కకుండా కా6గిట నించుకొనేవు 
యీలీల నలమేల్‌ మంగ యెంతచుట్టమో 
యేలితివి శ్రీవేంక కేళ నన్ను నింతలోనె 


బాలే నీమదితోన నాసోద మెంతో ॥ చూడ ॥ 201 
శ్రీరాగం 
సీవు నేసేటిమాయలో నే/గొన్నమరులు జాడో 
చేవమీర నే( జేసేనేంత నీకే నెలవు పల్లవి ॥ 


యేకతాన నుండి మాట లెన్నియైనా. దలపోతు 
యీకడ నీమోము చూది ఇ.ై మొగమోడుదు 
రాక నీవుండితే( గాతరాన కడు,జింతింతు 
చేకొని నీవద్దనుం కే చెలరే(గి నవ్వుదు ౫ నీవు ॥ 


శ్రీ తాళ్లపాక అన్నమాదార్యుల 


యేయింతిఇంట నీవున్నా యీనునం గడకు మ(వత్తు 


నీయాదకంపున జెంది నే సంతోషించుకొందు 
తోయరావిజవ్వనాన తొడికిపట్ట(గంజూరు 
చేయి నీవు ీసితేను చిత్తము గరంగుదు 


కోరి విన్ను నంతలోనే కూడి మందెమేళమౌదు 
సొరె నీవు దెజపంగా చనవున మొక్కుదు 
యీరీకి శ్రీవేంక ఓే। యే నలమేలుమంగను 
నేరుపున నీ వేలంగా విన్నే నే నమ్ముదును 


బౌ 
ఏల నాతో నావతిచ్చే విచ్చకపుమాటలెల్లా 
ఆలకించి లి(విశ్రినంగాక ఆవు(గాదనేనా 


మగువకు( దొల్లే నీవు మూట యిచ్చినవాండవు 
విగిడి పొందుసేయక నీవు మానేవా 
చిగిరించి పూచికాచినయట్టిమామిడి 
తగ( బండ్లు పండక తా మానీనా 


కేరకొన నీఇంటికి. దెచ్చుకొన్నవాండవు 
గారవించి కూడక ఇంక మజచేవా 
ఆరనార మేవిమీ(ద నలందినకస్తూరి 
కోరి పరిమళము చేకొనసనం పే( టోవునా 


వొద్దం బెట్టుక నీపొదా లొ త్తించుకొనేవాండపు 
వొడ్డికమగ(డవై నీవుండకుండేవా 
కద్దులే శ్రీవేంక పేళ కలనె నలమేల్‌మంగ 
అద్దములో నీడవలె నంటువాసీనా 


౪ సీవు ॥ 


॥* నీవు * 202 


*పలవి* 
ు! 


* ఏలజ 


౪ ఏలి ॥ 


జ ఏల॥ 290 


శృంగార సంకీ _ర్తనలు | [107 


పాడి 
ఆడకేల మమ్ము( బీల్చీననరే వోచెలులాల 
'వేపుకమాటలాడ వెస మీరు చాలరా * పల్లవికి 


కందువ నాపె( దాను కా(గిలించుకుండ(గామ 
చెంది సతు లెవ్వ రెట్టు సేవ సేనేరు 
యిందుకు రమ్మనవే యేపనులు గలిగినా 
అంది సేవేము సిగరిఆ(డువారము ॥ ఆడ ॥ 


మునుపు పాన్పుపై( దాము ముసుగు వెట్టుకుండ(గా 
యెనసీ యెవ్వరు విడమియ్యవచ్చేరు 
చెనకి మావద్దికి జేఇ చాంచుమనవే 
ఘనమైనవాపివన్నెగలవారము 1 ఆడ ॥ 


మేలి మల మేల్‌ మంగను మెడ(గట్టుకుండ(గాను 
కాలుదొక్కి. యెవ్వరెట్లు కల నేరు 
యేలినాండు థ్రీవేంక పేక, డింఠతలోనె మమ్ము 
వోలి( దాము(ను మన్నించంగా నుండేటివారము ॥ఆడ॥ 204 


రేకు 1450 మంగళకొనిక 


అతిరాజసపువాండు అన్నిటా( దాను 
సతులచే( జెప్పిపంపీ సారె వచ్చేనంటాను ॥ పల్లివి ॥ 


చెలులతో మాటాడితే చిగిరించు వలపులు 
కలసి మెలసి వుంపే కొంక రేంగును 
మలసి నవ్వు నవ్వితే మర్మములెల్లా( గరంగు 
వొలిసి తా వింలేసి కోవ(గల(డటవే ॥ అతికి 


108 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


చెనకితే( జెమటలు చెలమలవలె నూరు 
వనిచి మోము చూచికే నాటు జిత్తము 
"సెనంగితే. దమకము సెరుగు( గోటికొండలై. 
వొనరి యిట్టిపొందుల కోప6ంగల(డటవే 


పొనంగం జేయి చాంచితే పులకలు మోసులెత్తు 
కొసరితే కోరికలు కుస్పలై నిండు 
యెసంగ (శ్రీవేంక కేకు డే నలమేలుమంగను 
వొసపషరె కూడె నింత కోప(గలండటపవే 


ముఖారి 
ఏమినేసే విక్కడను యెంతపని గద్దు నీకు 
కోమలి నీరాకలే కోరుకొని వున్నది 


ఇచ్చకమాడేనవి నీ కితవరి నయ్యేనవి 
కొచ్చి చెలులతో నెంచుకొంటా నున్నవి(ది?) 
ముచ్చటాడేనని సతి మోముచూచి మొక్కేనని 
విచ్చేనే వాడకునని వేళగాచుకున్నది 


చనవరినయ్యేనని నరసమాడేనని 
మనసులో సంతోసించి మరిగున్నది 
'పెనంగులాడేనని పప్రియములు చెప్పేనని 
తవివోవిరతులకు దమకించి వున్నది 


చిత్తము దెలి నేనని చేకొని కూడేవని 
హత్తి పాన్ప్నుపై నాయిత్రమె వున్నది 
ఇత్తల శ్రీవేంక పేశ యీకె యలమేలుమంగ 
_ కొత్తలుగా నేలితి విక్కువ నింకా నున్నది 


॥ అతి॥ 


8 అతి॥ 205 


॥జపలవి॥ 
ఉం 


4 ఏమి *॥ 


* ఏమి ॥ 


* ఏమి ॥ 206 


శృంగార సళిక్తీర్తవలు 190 


భైరవి 
9ప్పటి నాతో మాటా(డీ నదివో శాను 
యిప్పుడు తనగుణాన కెనవత్తు నటవే ॥ పల్లవి ॥ 


$లుమారు సొలపితి పెపె ( దన్ను దూతి 
కలువల వేసితిం గాంక చల్లితి 
వలపు నన్నింత నేనె వానులు పంతము రేంచె 
మళలసి తనకు నేను మంచిదాననటవే ॥ అప్ప ॥ 


నొమ్మల జంకించితి పొదుగ(గా( బెనఃగితి 
చిమ్మితి గో శ్ల గుంపించితి సారెకు 
నెమ్మనము చలపైై విక్కించె మందెమేళము 
యిమ్ముల6 దనకు నేను హితురాలనటవే ॥ అప్ప ॥ 


చన్నుల నొ త్తితి మోవి చవిగొంటి. దమితోడ 
కన్నులనే మెచ్చితి కాంగిలించితి 
అన్నిటా శ్రీవేంకటేశు. డలమేల్‌ మంగను నేను 


వున్నతి నన్నేలినాండు వుపకారినటవే ॥ అప్ప॥ 28? 
దేసాళం 
వాడివో తాం గొసరంగా వద్దనేన కే 
నేండు నాముందర వచ్చి నిలుచున్న దిపుడు “4 పల్లవిః 


పలుకుతే(టికే నాతోం ఐంతగత్తె తే( ఐతివి 
వలపించుకొనంగాను వద్దనేన శే 
యెలమి నాతండు విడెమియ్య6గా( జూడంజాలక 
వెలి నుండి తానేల వేసాలు నేసీనే ॥వా(డీ 


్రీశాళ్షపాఠ అన్నమాచార్యుల 


'పెద్దరికా లింకయేలే (ప్రియముచెప్పి యతని 
వద్దికి రస్పించుకోంగా వద్దనేన పే 
అద్దు కాతిండు నాచన్ను లంట6గా యేపురే(గి 
గద్దించి చూడంగా నందు. గలిగే దేందే 


వేడుక్రై తే నొ(గాకేమి విచ్చనవిడి వితని 
వాడిక్రై కలయణగాను వద్దనేనటే 
యీడనే (శ్రీవేంక కేశు. డే నలమేలుమంగను 
కూడె నన్ను ని6€క6 దాను గొసరేదే6టిదే 


ఆహిరి 
తా విళక నెప్పుడు నాపై దయదలంచీనే 
ఆనవెట్టి యాతవినే యడుగరే చెలులు 


కలువ లేమిటికి( గారింపులాయశే 
తలపోంత లేంటికిం దరవాయనే 
చిలుకపలుకులేల చిరుచేందులాయునే 
అలరినరమణుని నడుగరే చెలులు 


కా సటివెన్నెలలేల కడ వేండులాయనే 
ఆసలు జిగురుల్లై యే లంటుకొనెనే 
వాననై నగాలి యేల పడ చల్ల/జొచ్చెనే 
ఆసుద్దులెల్లా( దితి నడుగరే చెలులు 


పొదలతుమ్మిదలేల పొంచి శమిరే(చీశే 
అదరుంజన్నులేల ఆముకొనినే 
ఆదన నలమేల్‌మంగనై ననన్ను తా గూడె 
అదె (శ్రీ వేంక పేళ్వరు నడుగరే చెలులు 


జవా(డి 4 


4వాండి॥ 206 


॥1పలపఏి॥ 


1 లొని6( 1 


1 లౌనీ(॥ 


॥ తావిం॥ 2! 


శృంగార సంకీర్తనలు 


రాష్ముకియ 
ఎట్టు దస్పించుకోనవచ్చు యెంపంతము లాడినా 
పట్టరానిజవ్వనము బయలీ./శలు 
చెలిచూపులు పతిని చిక్కించేఆడియాసలు 
తలవంచుకొనుటలే తరితీపులు 
కలికిసన్నలు మ:చికంకణదారములు 
సొలపులసిగ్గులే చొక్కుమందులు 
ముద్దులపలుకులే మునుకొన్న చిలుకలు 
ఆద్లలింపుణం కెలు పాయనిఐం కెలు 
చద్ది వేండి కౌసయల జారవియెలఇఐపులు 
అద్బుక్‌*శ్నతిట్లవి మచ్చు మేపులు 
వినయపుసరసాలు వీడరానిజిగుులు 
చనవులకాంగిళ్లు సరబేసులు 
యెససితివి (శ్రీవేంక పేక యలమేల్‌మంగను 
పొనుగనిమీరతు లెప్పుడు నీడుజోడులు 


రేవ 1451 గౌళ 
కానీలేవే చెలియా క0టిమి నీగుణాలెల్ల 
కానవచ్చె నీవు పొత్తు గలసితివేమో 


వాడికతో రమణుండు వచ్చితే రానీ/గదవే 
వేడుకగా నేనే విన్నవించేంగాని 
ఆడుమన్నమాటలు నీ వాడవేమో యతనితో 
ఆడునుండాత(డు పర్గాకె వూరకుండునా 


మ 


॥1 పల్లవి ॥ 


॥ ఎట్లు ॥ 
ళ; 


॥ ఎట్లు ॥ 
టి 


॥ ఎటు ॥ 800 
మ 


॥ పల్లవి ॥ 
ల్‌ 


॥కొనీ ॥ 


202. శ్రీ తాళ్లపాక అన్నమాబార్యుల 


ముప్పిరి నేనున్నదిక్కు మొగమైతే/ జాలునే 
చొవ్చులె త్తి నేనే అన్నీ. జూపేంగాని 
యెప్పుడూ నీమొగమోటా లేమిగలవోకాక 
తస్పక యేపొద్దూ నన్నే తలంచకవుండునా ॥ కానీ ॥ 


యెలమి శ్రీవేంక 'పేశుం డిటు పవ్వళించనీవే 
అలమేల్‌మంగ(గనక అలమే(గావి 
కలపితి వీవతని( గదిసి వచ్చితివేమో 


మలసి తా విన్నాళ్లు మజచి యట్టుండునా _ ॥ కానీ ॥ 301 
రామ్మకియ 
సీ వెప్పడూ నావా(డవే నీమన్నన నాకు( గడ్డు 
'వేవేలు భావించకుమీ వేడుకిది చాలును * పల్లవి ॥ 


విన్నవించితినంటా విచారాలం బెట్టకుమీ 
పన్ని నీచిత్తాన. గలపాటే చాలును 
సన్నలు సేసితినంటా సారెప నలయకుమీ 
నన్నెల నీయ:త నీవు వచ్చినదే చాలును .॥ నీవె ॥ 


వలచి వుందాననంటా వంతల దొరలకుమీ 
తల(చుకొన్నప్పటినీకగులే చాలు 
సొలసి మొక్కితినంటా చూచి వగవకుమీ 
కలసి యేలేనంటి నీకరుణే చాలును ॥నీవె॥ 


ముందర నుందిననంటా మొగమోట బౌంకకుమీ 
చెండి నన్ను6 గూడితివి (శ్రీవేంక పేళ 


అందపుటలమేల్‌ మంగ నంటినవి నవ్వకుమీ 
సందడి రతిపరవళము లివె చాలును జనీవె ॥ 002 


శృంగార సంకీర్తనలు 


శంకరాభరణం 
వాసులురేసులు వద్దింకను 
"సేనలు చలుండు చెలును మీకు 
ళం ఉం 


చనవున€ బొరలీ సలిగెలం జెనీ 
ననుపున6ం గొనరీ నలినాడి 
'పెన(గకు నీవి.క పెంచకు చలములు 
మనవి చేకొనుము మగండవు నీవు 


నగవున సొలసీ నంటున( బొదిగి 
తగవున నొారసీ తలోదరి 
వెగటులు నెరపకు వింతలు సేయకు 
విగియకు చేకొను పియు(డవు సీవు 


ముచ్చటలాడీ ముద్దులు చిలికీ 
మెచ్చీ నిను నలమేలుమంగ 
ఇచ్చల (శ్రీవేంక టే కూడితివి 
మచ్చిక (జెలంగురమణు(డవు నీవు 


సామంతం 


వాకిట నేల వున్నాండు వద్దికి రమ్మనవే 
“చేకొని నేంజెప్పినట్టు సేనేటిదానను 


తన కితవై తేను కాలిమితో నుండు(గాక 
వనితలతో నవ్వంగా వద్దనేన కే 
చన వెవ్వతె కిచ్చినా సమ్మతించి వుందు(గాక 
వెనకనే తెచ్చుకోంగా వెంగెమాడేనటవే 


ఏ0 


॥ వాసు ॥ 


* వాసు ॥ 


॥వాసు॥ 800 


॥4వాకి॥ 


204 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆంగన తనకు బా(తియైతే నియ్యకొందుంగాక 
కొంగువట్టి పెనంగంగా( గోపించేన కే 
సంగడి( బెట్టుకున్నాను సారె మెత్తుంగా కాపెు 
సింగారించుకొమ్మనవే చెల్లదనేనటవే 


వాడిక(గా నడపితే వావి సేసుకొందుంగాక 
వూడిగపుకొంఠకు(గా నొర సేనపే 
యీడనే ఫ్రీవేంక కేకుం డే నలమేలుమంగను 
కూడె నన్ను నీకెంకుగా. గొనరేనకే 


రామ్మకియ 
కంటిమిగా నేండివెల్లా కన్నులారాను 
ఇంటనే నీతపములు యీడే రెంగా 


చెఇరేంగి చెలరేగి చేసీ నీకు నూడిగాలు 
చెలికి నెంతచన విచ్చితివో నీవు 
కొయివులోపల నుండి కొప్పు నీకు దువ్వీని 
వెలయ నదెటువంటి వేడుకో నీకు 


కొనరి కొనరి నీకు. గూరిమితో వీడెమిచ్చీ 
పొనంగ నెంకచవులువుకైనో నీకు 
మునిముసినవ్వుశో నీమొగమే తన్పకచూచీ 
సునరానం గళలెంత సోకినో నీకు 


చెనకి చెనకి విన్ను( జేరి చేరి కొంగిలించీ 
తవి వెట్టు గలిగెనో తగిలి నీకు 
యెనసితి (శ్రీవేంక పేళ యలమేల్‌ మంగను 
మన సొక్కటాయ నేమిమర్మ్శ్మమో నీకు 


౪4 వారకి ॥ 


*వాకి॥ 804 


॥ పలవి॥ 
ళం 


॥ కంటి ॥ 


॥ కంటి. 


॥ కంటి ॥ 805 


శృంగార నంకీర్తనలు 


(దావిళశలై రవి 
ఏమమ్మా యీపంతములు యెన్న(డూ నెజ(గము 
/ యవేమతో మీఇద్దరికి ్మవియములే కలవి 


మనను లెనపి నీతో మంచిమాటలాడ(గాను 
వివి వూంకొనంగవద్దా విభువితోను 
కొనగొంగు వట్టుకొని కూరిములు చల్లంగాను 
కని సంతోసించవద్దా కమ్మటి నీవు 


చెలరేగి నీతోమ చిరునవ్వు నవ్వంగాను 
తలయెల్తి చూడవద్దా తగిలి సీవు 
మొలకచన్నులు సారె ముట్టిముట్టి 'పెనంగంగా 
లలి గాంగిలించవద్దా లావున సీవు 


వురముపై నిడుకొని వూడిగాలు గొనలగాను 
సిరుల మెచ్చవద్దా శ్రీవేంక పేక 
అరుదుగా( గూడితివి అల మేలుమంగవు 
సరస మాడ/గవద్దా సారె విటువలెనే 


కేకు 1452 కాంటోది 


నేనేమి నెజ(గను నిన్నేకొవి 
మోనాన నాలోనున్న మోహమెల్ల సీది 


కన్నెదానవై ననన్ను కలికి. తేసితివి 
పిన్నచన్ను లింతేసిగా. బెంచితివి 
తిన్నవినామోవివిండా తేనెలే వూరించితివి 
సన్నిననాజవ్వనభారమెల్లా వీది 


విగ 


1 ఏమ ॥ 


॥ ఏమ ॥ 


జ ఏను॥ 0060 


॥ పల్లివి ॥ 


॥నేనేజ 


206 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కందున నామోమున. కళలెల్లా రేంచితివి 
పొందుగ చూపుల వాండి పుట్టించితివి 
చిందేటిచెమటతోడ సిగ్గువడ నేరిపితివి 
అందపునాపింగార మదియెల్లా నీది 


మలసి మా(టలలోనిమర్మము. దెలిపితివి 
కలసి దేవులంగా6 గై గొంటివి 
అలమేల్‌మంగను నేను అన్నిటా (శ్రీవేంక పేళ 
తలంచుకో నాచక్కందనమెల్లా నీది 


నాదరామ్మ్యక్రియ 
సీచిత్తమే యెటు/గు నే నెంతదాన 
కాచి నన్ను నేలి యిస్టై కనుంగొనవయ్యా 


మచ్చిక సీతోడిది మా(టలు చెలితోడివి 
కొచ్చివచెమటలు చెక్కులమీ.దివి 
కచ్చుపెట్టి కోరికలు కౌంగిటికి లాచినవి 
యిఛ్చట నావిన్నపము లేమిచెప్పేనయ్యా 


తలపు నీమీ(దిది తనువు పానుపుఫెది 
లలి విట్టూర్పులు గుబ్బల నొరనేవి 
యెలమి చూపులు నీకు యెదురులు చూచేవి 
ఐలమి నాయాస లెంతపచారించేనయ్యా 


నవ్వులు వెలవులవి నాకూటమి నీరతిది 
చివ్వన నాకొంపురము సిగ్గుమీందిది 
యివ్వల (శ్రీవేంక పేళ యే నలమేలుమంగను 
నివ్వటిల్లం గూడితివి నిన్నేమనేనయ్యా 


॥,నేనే 4 


॥నేనే॥ 007 


॥పలివి ॥ 
న్‌ 


౫నీచి ॥ 


ఇనీచి ॥ 808 


శృంగార సంకీర్తనలు 207 


ముఖారి 
మూసి మంఠనములేల ముసిముసినవ్వులేల 
చేసినచేంతలెల్లా. జెప్పించుకోరాదా ॥ప 


నెలవుల నవ్వీ చెలి యేంటికో కాని 
నెలకొన్నసింగారాలనిన్ను( జూచి 
వెలి నేమివేసితివో వెస నీకెం బిల్చి నీవు 
కలిగిన వెల్లాం దారుకొణించుకోరాదా ॥ మూసి ॥ 


వొద్ద- బాయకున్నది వువిద యేటికో కావి 
పొద్దువొద్దు గాచుక నీపొంత నెపుడు 
సుద్దు లేమిగలవో ఆచొప్పు లాపెనే యడిగి 
ఐద్దులు తెలిసి నింద పొపుకొనరాదా కమూసి4॥ 


మెచ్చి నన్న సేసీ యలమేల్‌మంగ యే!టికో కావి 
కొచ్చి (శ్రీవేంకకేళ నీకొలువులోన 
ఇచ్చల బానుపుమీ(ద యిద్దరు€ గూడితి రిదె 
హెచ్చి యీకెచే విడె మిప్పించుకోరాదా *మూసి॥ 800 


_.రామక్రియ 
ఎంత కెంత చలములు యేల 'రే(చేవు 
చెంతల6 జనవులిచ్చి చేకొనంగరాదా ॥ పల్లవి ॥ 


వద్దనున్న కాంతలను వానులు పుట్టించి తేను 
పెద్దరికాల 'కెంక్రై నాం వెనంగుదురు 
బుద్దిచెప్ని తగవులు దిద్దదొరకొం కేన 
ఇద్దరూ. దమమాట లెన్నైనా( జెప్పుదురు 4 ఎంత ॥ 


208 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నవతులై నవారి సారె. బంకా లెక్కించితే 
జవళితో సణంగులు చల్లుదురు 
తవిలి వొద్దవి మరి తగం జేతంబిట్టితేను 
తిపురుచు మీ(దమీ(ద దీకొన(గంజూతురు 4 ఎంత ॥ 


యెట్టనెదిటివారి నెడమాట లాడి తేను 
“పెటరానీవొపెలా(€ బెటుకొందురు 
ల త్రాగి లు 
ఇచై శ్రీవేంక పేళ యే నలమేలుమంగను 
గుట్టున నన్నేలితి వాకొమ్మలా( గూడరాదా  *ఎంత ॥ 810 


హిందోళం 
ఇంకకం"చు వేడుక లేమి చెప్పేది 
కాంతల కెప్పుడు వివి గలుగ(గవలయు *పల్లవి॥ 


పడ(తికి నెంచిచూడ పాయమే సింగారము 
జడియవివారపే చక్క(దనము 
విడువనితనగు'జ్టై వింతవింత విలా_స్ప(స?)ము 
చిడుముడిమురి పెమే చెలఃగు వి(ళభమము ॥ ఇంత 4 


మునుకొన్నపెనువిగ్లే మోవానాకొారము 
తనలోవియణ(కువే తరితీవు 
చెనకేవాయ్యారము చెప్పరానిచెలునము 
వినయమె యెప్పుడూ వెలలేనిగుణము ఇ ఇంత ॥ 


చిట్టకపుంజే(తే' చిమ్మి రేంచేటిసొఐగు 
నెట్టకొన్నవోరుపే నేరు'పెల్లాను 
ఇట్టి (శ్రీవేంక పేళ ఇన్నిటా నలమేలుమంగ 
పట్టపుదేవియాయ నీభావమే నొప్పిదము 4ఇంత ॥ 81! 


శృంగార సంకీ _ర్తవలు 200 


వేళావళి 
ఘను( డన్నిటాం దాను కంటి తనగుణమెల్లా 
మునుపనే పాదాలకు మొక్కితి నే ననవే ॥ పల్లవి ॥ 


సరసము తా నాడుకే చనవిచ్చివట్టుగాదా 
శికసు వంచుకొంటేనే చేకొంటగాదా 
తెరవేయిమం పేనే వద్దికి బిలుచుటగాదా 
యిరవాయ దనమేలు యేల చెప్పీ నావను 1ఘను( 1 


మాటలు తా నాడికేనే మచ్చిక చల్లుటగాదా 
చోటిచ్చినదే వలపు చూపుటగావా 
నాటంగ మోముచూచు పే నమ్మిక లిచ్చుటగాదా 
వా(టముగా తనపొందు వా((వాిసిపంపు నేంటికే ౪ ఘను(౫ 


మెచ్చి కాంగిలించితేనే మించి కలయుటగాదా 
ఇచ్చగించు కే రతికి నెగుకగాదా 
యిచ్చట శ్రీవేంక టేకు, డే నలమేలుమంగను 
తచ్చి నన్ను( గూడె నింకా. దలఃపించవలెనా * ఘను* 812 


రేకు [450 దేశాడి 


కాముకులై నవారికి కల్చ్పవృకమువంటిది 
గోమున( బెంచికే నెలకొను సంతోసములు * పల్లవి ॥ 


మొగములు చూచితేనే మొలచును వలపులు 
చిగిరించు మాటలాడి చెనకికేను 
ఆగపడి విలిచితే నల్లుకొను( వియములు 


నగినంతలోననే ననలెత్తు నాసలు * కొము॥ 
౪0 24-516 


210. థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


"'కోయములు సో(కితేను కల(గు మకరందము 
ఆయము లంటితే ఫలమందు నప్పుడే 
చాయలా సన్నలా సరనములనె పక్వమౌను 
దాయక పాయకుండితే తరిరీపులెక్కను * కొము ॥ 


తమకప్పరకులను తతి యెన్సుడైనా నొను 
జమళితలపో(తల చవులు వుట్టు 
అమర (శ్రీవేంక టేకు! డలమేల్‌ మంగ: గూడ(గా 


మమతలనే వసంతమహిమలు విండెను * కాము ౪ 018 
+ పొడి 

మాకేలే ఇటువంటిమం దె మేళాలు తనతో 
మేకొవి వేవలు నేసి మెప్పించుటగాక * పల్లవి ౫ 


వేడుకళ త్రెలకు వేసాలు నేయవచ్చు 
చూడంగానే యెంతెనా సొాలయవచ్చు 
పాడిపంకా లెంక్రై నా. ఐదారించ(గవచ్చు 
యేడను/(నుం?)డై నా తన్ను నెలఇంచవచ్చును ॥మాకే॥ 


కన్నులను జంకించి కొ(తాళించ(గవచ్చు 
సన్నలు సేసి వూరకే సాదించవచ్చు 
విన్నపాలు సేసిసేసి వేడుకలు రే(చవచ్చు 
ఛన్నుల నొత్తుచు లోలో జరయ(గవచ్చును *మాకే॥ 


చేయరానిచే(త సేసి చెక్కులు నొక్క/గవచ్చు 
వేయిమాటలై నా నాడి వేండుకోవచ్చు 
యీయెడ శ్రీవేంక పేశు( డే నలమేలుమంగను 
చాయతో నన్నేలె నిక నమ్మతించవచ్చును ॥మాకే॥ 814 


శృంగార సంకీర్తనలు వ! 


ఎంత గుణవంతురాలు యీనసతి నీకు 
చెంత నిన్ను మెచ్చుగాని చిడుముడిసడదు ౫ పల్లవి ॥ 


యేమి నీవునేసినామ ఇచ్చక మే ఆడుంగాని 
కామిని యెంత్రైన పీతోం గాంతాళించదు 
జాము వోయి వచ్చినాను సంతోపించుకొనుంగాని 


'మోము చిన్న(బుచ్చుకొని మొక్కలాన దూరదు  *ఎంత ౫ 


నిగిడి పరాక్రినా నిన్ను నెచ్చరించుఃగాని 
మగువ నీనేరాలెంచి మరి పాయదు 
మిగులా వీ వెవ్వతెతో నగినాః జెలంగు. గాని 
యెగసక్కెమున విన్ను నెరపులు సేయదు ౫ ఎంత ౫ 


సిలువళ నీ వండినా పెనంగి పైకొనంగాని 
చలములు నీతోను సాదించదు 
యెలమి శ్రీవేంక పేశ యీశె యలమేలునుంగ 


మెలగి నీవగూడినమేలు మరవదు ॥ ఎంత ॥ 815 
తెలింగుగాంటోది 
ఇంతవిరహాగ్నిచేత నేల వెరగందితివి 
చింతదీర మాదిక్కు చిత్తగించంగదవే ౫ పల్లవి ॥ 


మానిని నీరమణు(డు మాటలాడినట్లయ్యి 
వీమల సీ వాలకించి వినంగదవే 
పానువుపై నాతడు నీపక్కనే వున్నాండోయోమో 
చేనంటి నీ విప్పు డినై చెనక(గంగదవే జ ఇంత ౫ 


12 థ్రీ కాళ్లీపాక అన్నమాచార్యుల 


కచ్చుపెట్టి వాకిట: గడుచప్పుడయ్యాని 
వచ్చీ. బేరుకొవి పిలువ6గ౯గదవే 
చొచ్చి పోరణగండ్తం జూచుకొంటాపున్నాండేమో 
తచ్చి నెలవుల సీవింతట నవ్వ(గదవే ॥ ఇంత ౪ 


గక్కన యెందుండోవచ్చి కాంగిలించి విమ్న( గూడె 
చొక్కమననసున వింశ నుండంగదవే 
అక్కరో (శ్రీవేంక పేక. డలమేల్‌మంగవు నీవు 
చక్కంగా మావిన్నపాలు సరివచ్చెంగదవే ॥1ఇంత॥ 016 


మధ్యమావతి 
బలిమి వేయ(గరాదు పడ(తులా( బురుషులా 
చెలులాల యిదెరి(గి చేరి పొందునేయరే * పల్లవి ॥ 


మనసొక్కటైతేను మాటలూ నొక్కే యౌను 
తను వోరుచుకుంటేను తల(/వూ నోరుచును 
కను(గవ కింపైతేను కడుపున కింపొను 
వనులకు మెచ్చేవారు పాటలకూ మెత్తురు *బలి* 


చేతికి లోనై తేను చేంతలకూ లోనౌను 
ఆతుమకు( దగులై తే ఆనలుకూ. దగులు 
నీతులు సమకూడికే నిజములూ సమకూడు 
కాతర మొల్లనివారు కపటమూ నొలరు జబఐలి॥ 


పిన్ననాండు గుణియైతే పెద్దనా,డూ గుణీయౌమ 
నన్ను( దా గూడెంగనక నవ్వు లొనగూడెమ 
ఇన్నిటా (శ్రీవేంక పేక. డే నలమేలుమంగను 
మన్నింపించుకొన్నవారు మరిగించుకొండురు ॥బఐలి॥ 81? 


శృంగార సంకీర్తనలు 218 


బ్‌ొళి 


ఇంతు లే మెరుంగుదురు ఇన్నీ నోరుచుకోవయ్య 
యెంతెనా నీకు(టోదు యేరేటివాండవు జపల్లివి ౫ 


సవతులజగడాలు సారె దిద్ద(టోతేను 
రవళితో దూరుదురు రమణునిసీ 
వివరముగా మరి వే(డుకొన(టోతేను 
చివుకురంటా( టైవి చేతులు చాంతురు ॥ ఇంతు। 


కచ్చుపెట్టి విడేలిచ్చి కలప(గంటో తేను 
యెొచ్చుగుందు లెంతురు యొగ్గులు వట్టి 
గచ్చులు వేసి యజ్టై కాంగిలించంటోతేను 
పచ్చారుతా మంచాలపై( బవ్వళించివుందురు ॥ ఇంతు। 


అంతలోసీ విద్దరి నండఃబెట్టుకోంటోతే + 
పంతాన నొట్టువెట్టి పచారింతురు 
బంతినే యలమేల్‌మంగపతివి (శ్రీవేంక కేళ 
కొంతల6 గూడితి వి;క6 గడు నిన్ను మెత్తురు * ఇంతు ॥ 011 


రేకు 1451 సాళంగనాట 


ఇవ్నిటా నేర్పరి దావి కిదే బుద్గి. 
సన్నెటింగి మెలంగితే చవులౌను పొందులు ॥పల్లి వి ॥ 


యేలినవానితో సతి యెంత చనవరియైనా 
వేశెరి/గి మాటాడితే వేడుకలౌను 
వీలుచు నొక్కొౌకవేళ వేనరుకొం'పీః దాను 
శాలిమితో నుండితేనే దయపుట్టును ॥ ఇవ్ని ॥ 


214 థ్రీ ఠాళ్లపాక అన్నమా దార్యుల 


కలసినయడాటాన. గడుంజక్కనిదైై నాను 
తల((పెరింగి వవ్వితే/ దమిరే(గును 
అలి/గిననమయాన నాత(డే మన్నించి 
పిలిచిన బలికితే పియము గలుగును ॥ ఇవన్ని ॥ 


శ్రీవేంక పేళుతోడ జిగి నలమేల్‌మంగవు 
సీవైనా విచ్చకమైతే విల్చు౯ గాంక్షలు 
ఆవటించి సమరతి నాత( డలయించితేను 


కివళమై కలసితే కరంగును మనసు *ఇన్ని ॥ ౧10 
లు! ల. 
వసంతవరా€ 
చేరి నన్నుంజూచి యేల పిగ్గువడేపు 
మారుకొని యాపెతో మాంటాడవలదా 4 పల్లవి ॥ 


కొనరి కొనరి విన్న( గొంగువట్టితీసీ నాపె 
బొసంగి చేతికిలోనై పొంచదవయ్య 
ముసిముసినవ్వుతో నీముందర( జెమట గార 
ఆనురుసురయ్యినేలో అడుగరాదా ॥ చేరి॥ 


ముద్దు ముద్దువలె నాపె"మోము( దవ్పక చూచీ 
కదో యేమెనా మీలో. గనుసన్నలు 
య చలు 
దిద్ది కస్తూరినామము దీర్చీ నీనొనలను 
అద్దుక మెచ్చంగవద్దా అపెపేసేబత్రికి ఇ చేరి ॥ 


తనివారా(. దనివారా తా నిన్ను( గా(గిట/ గూడీ 
ఘనుండవు వీయప్పణగా(టోలును 
యెనసితివి (శ్రీ వేంకటేశ యలమేల్‌మంగను 
నను; విదె ఆకె యున్నది సంతోసించెను జచేరి॥ 020 


శృంగార నంకీర్తనలు 215 


వరాళి 
ఎటువంటివా(డవు ఇంకపొందైనచోట 
తటుకన€౬ ఖై కొవక త డవులు సేతువా * పల్లవి ॥ 


పడతి చెక్కులవాంకా పయ్యదగప్పుకొంటా 
'పెడరే/చి ఇంటిదా(”. విలిచె నిన్ను 
వుడివోనిజవ్వనాన నూరికే మలసుకొంటా 
వొడివట్టి తియ్య(గాను వోపనందురా * ఎటు జ 


ఇరవైనఆనలతో నెప్పుడు వత్తువోయంటా 
సురటి మాటువెట్టుక చూవీ నిన్ను 
మురిపేన నీతోను ముద్దులు గురుసుకొంటా 
గరిమ సన్న నేయంగా గక్కన బిగుతురా ॥ ఎటు ॥ 


సారెశారె మోవితేనెచవులు చూపుకొంటా 
నేరుపుతో గా౭గిట నించీ విన్ను 
యీరీకి శ్రీవేంక చేశ యీకె యలమేలుమంగ 


చేరి యెదురుచూడ౦గా సిగ్గున నవ్వుదురా ౪ ఎటు ॥ 821 
దేసాళం 
కా(ళల నొకటొకటె గడించుకొనేవు నీవె 
సోంకించి సీమేను నేసోదించవచ్చితినా ॥ పల్లవి * 


వేడుకకు నీతో నవ్వితి/గాక యేమైనా 
తోడనే కేరడాలు నీతో( దేసేనా 
యీడ నీ వాంటి నుండగా ఇటు తోడుండితింగాక 
*జాడతో నమ్మక నీనంగడికి వచ్చేనా ౫ కొంకణ 
1. జాడతోన్‌ + అమ్మక " 


2186 ః థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చక్కవిసీరూపు నే నాసలతో( జూదితి(గాత 

"చెక్కులకు చూపులు నాటించవచ్చేనా 

మక్కుూవగలిగి నిన్ను మాడిలాడీంచిళింగాక 

వెక్కసపు సీసుద్దులు వెల్చుకొనేనా ॥కౌయ! 
కందువల నీన్నుమెచ్చి కాంగిలించుకొంటి(గాక 

సందడి. బెనలగి న్నీపె 1ఎక్వె చూపేనా 

ఇందునె శ్రీవేంక కేళ యే నలమేలుమంగను 


అంది కూడితివి నిన్ను నాజడి/ బెపేనా ॥కాంక॥ ౫22 
మాళవిగాళ 
ఇటువంటివోజగల దిందరిలో నెక్కుడు 
. తటుకన రతులకు( దగుులెనదానికి ॥ పల్లవి ॥ 


చలము గలుగవలె సరసమా డేయందు 

పలుకులు నేరవరె బజడినుంపేను 

తెలివి చూప(గవలె తేటగా మొకమునను 

చలివాసి పతివద్ద జాజైై నదానికి ॥ ఇటు; 
యిచ్చగించి చూడవలె యేకాంతమైనప్తుడు 

విచ్చనవిడి గావలె వేడుక వేళ 

కొచ్చి నవ్వవలె(6 దను( గోరి యెవిరించితేము 

పచ్చిగా విభునివద్ద( (బౌడ్రె ((ధ7నదావికి ॥ ఇటు 


చేరి యలమేలుమంగ నేవచేనేసమయాన 
కూరిమి నంట(గవలె కొంగువట్టితే 
యీరీతి. గూడె శ్రీవేం పేళ నన్ను నలమేల్‌ మంగ 
మేరతో నీవద్ద నిట్లై మేలుగలదానికి ఇటు 1 820 





1. సత్తువకు సం[గ్రహరూసపము 
నాటీ. 


శృంగార సంకిర్తనిలు లి? 


ఆమరసింధు 
ఏ నెంత నీవెంక యేల గొంబుసేసేవు 
పూని నన్ను నింతేసి పొగదేపు నీవు * పల్లవి ॥ 
వింతవింతచేంతలకు వేడుకకాండవు నీవు 
సంతసుద్దుళు నేర్చినజాణ కొ(డి వు 
సంతోసపునగవులజాజ3 డవు నీవు 
యెంత్రెనా నే నిన్ను నెలయించంగలనా ॥ఏనెం ॥ 


వూరివారినెల్లా మెచ్చేవుబ్బరి కాండవు 
క'రణములేకి వచ్చేగండికా(డవు 
గోరగీరి యేరు సేసేకొనబుకాండవు నీవు 
కేరడములాడి నిన్ను గిలిగించ(గలనా , ఏనెం ॥ 


ఆలయక రతి(గూడేఆసోదకా(డవు సీపు 
కొలందిమీరినయట్టికో దె కౌండవు 
యెలమ్‌ శ్రీవేంక పేశ యే నలమేలుమంగను 
కలసితి వి౦క నిన్ను గరిసించ(గలనా 4 ఏనెం ॥ 8024 


రేకు 14055 సామంతం 
ఎటువంటిభాగ్యమో యీపెకు నేడు 
తటుకన( దాను దొరతనము మెరనెను ॥పల్లవి జ 


చద్దికి వేండికి నీవు సారెసారె వేంయకోంగా 
ెద్దరికమున కా:పె బిగిసీ వీతో 
యిద్దరు విద్దరేయవి యీడనున్నసతులు మీ- 
సుద్దులు వాగడుకొంటా చూచేరు మిమ్మును 4 ఎటు! 


218 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


వుమ్మగిలు(జెమటతో వొడివట్టి తియ్య(గాను 
యెమ్మెలకే పెశంగీ నై నీతో 
అమ్మరో సీ వాకెకు ఆరవి(య?) ' సమత్తువేమో 
చిమ్మిరె(గి తరితీపు చిందీ మీవల్లను * ఎటు ॥ 


నెట్టన. దమకమున నీవు గాంగిలించుకోంగా 
బట్టిబియలీ(ది యాకె [ళమసే నీతో 
ఇపై థ్రీవేకపేళశ యే వలమేలుమంగను 
గట్టిగా నిన్నే లితివి కంటిమి మీపొందులు * ఎటు4 825 


సామవరాళి 


వెలలేని మవామల వేసాలవా6డు 
పలుకు లీడేరె వింశ భావించనే(టికి తి పల్లివి ॥ 


చెలిమి చేసివవా(డు చేతికి లోనొ(గాక 
పిలువ(గానే నాతో పెనంగనేలే 
కలువల వేసినాండు కా(గిలించుకొనుంగాక 
యెలఇంపు(డజే/తలతో నెక్కడ చూచీనే ॥ వెల ॥ 


తగులనాడీినవా(డు తనివి నొందించు(గాక 
జిగి( దేఇ వట్టంగానే సిగ్గులింతేలే 
నగినాండు మొదలనే నాటుకొని వుండు(గాక 
మొగమెదుటనే యేల మోహము దాంచీనే * వెల 


చెనకి కూడినవా(డు చిత్తగించి మెచ్చు(గార 
పనివడి మొక్క(గానే వరాకులేరే 
యెనవె శ్రీవేంక పేక. దే నలమేలుమంగను 
చనవిచ్చి మరియేమి దాయలు దిద్దీనే ౪4 వెల॥ 020 
1. "సమర్థః సంస్కృతము, - ళమత్తు" రమళము. ఆకెండిటీతదృవమై = నేళ్చరో 
అనునర్థమున (మోగించినట్లున్నది, 


శృంగార సంకీర్తనలు ౭10 


బటౌళి 
ఇంతి యేమినేసీనంటా యేల వేళ యడిగేవు 
చెంత నీకెదురుచూచి చిమ్మి రే/గీనయ్యా * పల్లవి ॥ 


చిలుకల. జదివించీ( జెలలం గూడీ 
కలువదండలు గట్టి గందువ నుండి 
మొలవ€ బెట్టీ జాజులు మునుకొని 
వెలంది పూండోంటలో విహరించీనయ్యా + ఇంతి ॥ 


గుదిగుచ్చీ తామరలు గుట్టుతోడను 
కదిమి తుమ్మిదలమూ.కలు రేఃచీని 
సదరానం బన్నీరు చల్లులాడీని 
వుదుటున గేళాకూళి నోలలాడీనయ్యా 4 ఇంతి * 


పొంచి పొంచి చల్లిగాలి పొందు నేసీరి 
కొంచక వెన్నెలలెల్లా. గూడపెట్టీని 
నించి (శ్రీవేంకటేశ్వర విన్నలమేల్మంగ గూడె 
మంచముపై గా(గిట నెక్ముది నున్నదయ్యా ॥ ఇంతి*॥ 827 


ముఖారి 
మట్టుతోనే సౌలయవే మగవితోను 
దిట్టవై వదరిలేమ దిద్దుకొనరాదు ॥ పల్లవి ౪ 


మాంటలాడవచ్చు(గావి మర్మములు నా(టితేను 
గి(టించి మీ/దట బెల్ల గించంగరాదు 
కాటుకకన్నుల సవ్న గావించనచ్చు(గాని 
పోటివెట్టి మయడిగితే పోఅ టొంకరాదు ॥మట్టుః 


220 శ్రీ రాళ్లపాక అన్నమాచార్యుల 


నవ్వు నవ్వవచ్చు!గాని నడుమ నెగ్గవట్రితే 
వువ్నిళ్తార మందువోసి వుడుపరాదు 
వవ్వళించి వుండంగాను పాదా లొత్తవచ్చు.గావి 
చివ్వనం గా(గిలించితే సిగ్గువడరాదు 1 మట్టు ॥ 


మొక్కు. మొక్కవచ్చు.గాని మోములంటుకొం పేను 
కక్కసించి సీరువోసి కడుగరాదు 
అక్కున శ్రీ వేంక టేకు కలమేల్మంగవు నీవు 


ఇక్కడ నన్నేలినాండు యెలయించరాదు ॥మట్లు : 828 
ల 
భైరవి 
నీమోహముకొల.దివే నే(జేస్మేపియము లివి 
చేముంచి ఇన్నిటికి వీచిత్తము నాభాగ్యము | పల్లవి ॥ 


కతలెల్లా విన్నవించ(గలదానలగాక నీకు 
హతవైయుండిన దింక నెట్టు 'దెలుసు 
తతి నీకు విందుచెప్పేదాన( గాక కూరాకులు 
మతి కింపులమ్యేవి మరి మెట్టు దెలుసు ॥1నీమో ॥ 


ఆడుమంపే నీతో జూజ మాడ(గలదానగాక 
యీడ్‌ నీకు వేడుకౌత యెట్టు దెలును 
కూడిమాడి నీగుణాలు కొవయాడేదాన(గాక 
జాడతో సమ్మతించేటిదంద మెట్టు దెలుసు ॥వీమో * 


చేరివుండి వూడిగము వేయ(గలదాన(గాక 
యీరీతి నీవు మవి((న్నిం?)చే దెట్టు దెలును 
ఆరయ శ్రీవేంక పేళ ఆల మేల్మంగము -నేను . 
గొారవించి యేలితివి గతు లెట్టు దెలుసు *సీమో॥ 089 


శృంగార సంకీ _ర్హనలు 1! 


పొడి 
నీవు వేసినచేంతలు నేండు మామీద మన్నవి 
యీవల నప్పటి మమ్మునేల దూరేవు ॥ పల్లవి ౪ 


పెదవిపై "కెంపులు వీగువులు వట్టుండ(గా 
యెదురుమాటలు నీతో నేటి “కాడేము 
1కడలు(గన్నుల నిద కడు. గమ్ముకొనంగాను 
ఇదివో నిన్ను( గసరి యేల, చూచేము ౪ నీవు ॥ 


పట్టగానే గరివడి పాలిండ్లు వుండంగాను 
బెట్టి యేలపెన(గేము వీరాన నీతో 
గుట్టునం జెమట మడుగులు గట్టుకొన(గాను 
జట్టిగొవి ఇకా నెంత సరసమాడేము ॥ నీవు ॥ 


పిగ్గువడ్డచి త్రము చిమ్మి రే6గి వుండంగాను 
వొగ్గిరతులకు నెట్టు వాడిగశ్రేము 
విగ్గుల(శ్రీవేంక పేళ నే నలమేలుమంగను 


యెగ్గులేక కూడితివి యెంత మెచ్చేము * నీవు 800 
రేకు 14564 దేసాళం 
ఇందుకొరకే నిన్ను వింశేసి కొవరితిమి 
సందడి( వింతాన విన్ను జరయమునుమ్మీ ॥ పల్లవి ॥ 


మలసి సొలసి విన్నమాటలాడించకుండితే 
తలపు దెలసునా తరుణులకు 
పిలిచి వివ్నింటికి రప్పించళుండితే నీ- 
వలపుకొలం దెజఃగవచ్చునా మాకు * ఇందు * 


కే కదలుంగన్నుల, కన్నులకడ అనుట సహజసు, 





222 ఫ్రీ కాళ్లపాఠ అన్నమాచార్యుల 


చెనకి చెనకి విన్ను చిమ్మి రేంచకుండి తేమ 
ఘను(డవు నీగుణము కానవచ్చునా 
తనువు సో,కించి నీకు తమి వుట్టించకుండితే 
అనిళము నీగుట్టు ఆరయ(గవచ్చునా ॥ ఇందు ॥ 


కరః€గించి మరిగించి కా(గిలించకుండితేను 
సరి నీవేడుక చెల్లించంగవచ్చునా 
ఇరవై. (శ్రీవేంక పే॥ యే నలమేలుమంగను 
పరగ నన్నేలితివి పాయ ని(క వచ్చునా ॥ ఇందు ॥ 881 


ముఖారి 
ఎవ్వరూ నేమి చెప్పేరు ఇంతటి నాయకుండవు 
రవ్వగా నీవే తెలిసి రక్షింతుపుకాక జ పల్లవి ॥ 


వలచితినంటాను వవిక చెప్పుకొనునా 
సలిగె ఇచ్చితివంటా సాదించునా 
తలం పెరు౯గుదునని తఈమకించి కొనరునా 
చెలియ నేలేది నీచేతి దింతేకాక 4 ఎన్వ ౫ 


కాయము సో(కినంతనే కాంత గర్వించునా 
పాయపుదాననవి పంతమాడునా 
చేయి నీవు వేసితేనే చిరునవ్వు నవ్వునా 
ఆయింతివేడుకలు నీయాస యింతేకొక & ఎన్వ॥ 


చక్కవిదియైతేనే సతి విన్ను జంకించునా 
వెక్కసాన మెచ్చితేనే విజ్ఞవీంగునా 
యిక్కడ (శ్రీవేంక పేళ యీ3ె యలమేలుమంగ 
వొక్కటైతి విదెల్లా నీ వోపి కింతేకొక ॥ ఎవ్వ ॥ 880 


శృంగార సంకీర్తనలు 


ఇ వరాళి 
ఇంత పేయకుండితేనీ విచ్చగింతువా 
సంతోసించేదానివలె. జవిచూపె మోవి 


ఐచ్చెనమా6టలు వీతో. ఐచరించి 


కొచ్చి కొచ్చి సొలసీవి కోమలి విన్ను 
'మెచ్చేదానివలెనే మేకులు నేసి 
"= శాంగిలించుకొవి కుమ్మరించీ వలపు 


ననుప్పసేనుక నీతో వవ్వు నవ్వి 


చనవులు నెరపీని సారెకును 
చెనకేదావివలెనే చెక్కులు వట్టి 
“పెన(గుకానే యింకా (వియములు రే!చీవి 


జంకెనచూప్పులు వీపె: జాచి చాంచి 

+ అంకెల. జన్నుల నొతత్తీ నప్పటి. దాను 
లంకెల (శ్రీవేంక పేళశ లావున నలమేల్మంగ 
తెంకి రతులమః: గూడి తెమలించీ సిగ్గులు 


దేశాకి 


కడలేవిగుణములఘను: డాతండు 


వెడవెడగా నే/టికి వెరగువడేవే 


గా(టముతో నాతడు గారవించి పిలువంగ 


చీటికిమాటికి నేల సిగ్గువడే వే 
చోటిచ్చి యాతడు నీతో చుట్టరికము చెప్పంగ 
జూటవె మనగులేల సోదించేవే 


228 


॥పల్లవి ॥ 
ళా 


॥ ఇంత ॥ 


) ఇంత ॥ 


॥ ఇంత ॥ 880 


౧కడ॥ 


బి4 (భ్రీశాళ్ళ్లపాక అన్నమాచార్యుల 


పెద్దరికములు వేసి పెనంగ(గ నాతవి_ 
“వద్దనుండి శిర సేరి వంచేవే 
నుద్దులు నిన్నడుగుకా సోగకన్నుల జూడ6గ 
కొ ద్దైతింగియునునేల గుట్టు సేనేవే ॥కడ॥ 


క్రైవఃమై యాతడు కాంగిలించి విన్ను. గూడె 
వేవేగ మొక్కుచు నెంత వే/డుకొనేవే 
నీ వలమేలుమంగవు శ్రీవేంక కేశుండు తాను 
యీవేళ నిన్ను మన్నించె యెం(యెంిక కొనరేవే ౪కడ॥ 884 


శంకరాఠరణం 


కన్నచోటనే నీకు !కందికుడుము 
విన్నప మిదె యింటికి విచ్చేయవయ్యా ॥ పల్లవి ॥ 


పున్నమవెన్నెల లవె పోగులాయను 
సన్నజాజిననలు జాజుకొనెను 
చెన్నుమీరె వింతటాను చిరుముత్యాలు 
వన్నినసంసారను ఫలమందెను ॥కన్న ॥ 


పదారువన్నెలపైండి పరిమళించె 
సదరాన తరితీపు జాలువారెను 
పొదలె మరురాజ్యము పొద్దువొద్దున 
ముదిరి పువ్వులవాన ముంచుకొనెను *కన్న ॥ 


"పెరిగి పూపలెల్లామ విందెలాయను 


యిరవై వచుష్టరిక మిల్లు నిండెను 
అరిది ' శ్రీవేంక పేళ అలమేలుమంగ యీాశి 


సరుస వీ వెనయంగా సరిబేసులాయను ॥కన్నః 885 
1: “ కందికుడుము ను, మంగళకరమ్రైనవిందు అమ నర్థమన వాచ్తేనా? 


శృంగార పంకీర్తవలు 225 


శేదారగౌాళ 
ఇటులానే సీసుద్దులు యేమైనా నంటుకొందువు 
కటకటా యిటువలె( గాకు నేయవచ్చునా ॥ పల్లవి * 


కోమలిచన్నులమీది కుంకుమగందపు( బూత 
ఆముకొని పచ్చడాన వంటుకున్నది 
గామిడితనాన నాపై( గప్పితి వెగసక్కేన 
యేమి సేతు విన్ను నిందు కెవ్వరికి. జెప్పుదు ॥ ఇటు ॥1 


తొయ్యలికొప్పువిరులు తొరలినసవరము 
కొయ్యతనాన ముడుచుకొంటివి నీవు 
యియ్యెడ నేమరిపాటు ఇటు నాకు ముడిచితి 
*నియ్యంత సీవెణ(గవు విన్నింక నేమందును ॥ ఇటు ॥ 


చెలివట్టుకుండి న చేతిలోలివీ డెము 
లలి గైకొని సీతమ్ములము వెళక్షేవు 
యెలమి శ్రీవేంక పేళ యే నలమేలుమంగను 


కలసితి విక విన్ను గరిసించనే(టికి ॥ ఇటు ॥ 80060 
రేకు 1457 కుద్దవసంతం 
వేసరనివలప్పలవిభు( డాతండు 
'వేసపాలు మీ4ందం జల్లి చెనక6ంగరాదా పల్లవి ॥ 


ఆరజాన దూరనేల ఆతని వేండుకోనేల 
వూరకే దొరతనాన నుండ(గరాదా 
మేరమీరి నవ్వనేల మిక్కి లిపంతమీనేల 
సీరువంక తుంగవలఠతె నెలకొనరాదా ్గ ॥ వేస ॥ 


క సీ(అంత. వింత(తికసంధిం 
౪701 2కు క్‌ 17 


246. థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యెగసక్కేలాడనేల యిచ్చకము సేయనేల 
నగుతాః జుట్టరిక మే నడపరాదా 
వెగవై మెళయనేల వినయము చూపనేల 
చిగురులో చేంగవలె చెలువాందరాదా ॥ వేస ॥ 


మనసు సోదించనేల గుర్మములు చెప్పనేల 
ఎవొనగూడి రతులలో నోలాడరాదా 
అను(గు్థ్రీవేంక కేళుం డలమేలుమంగపు నీవు 
నినుపులో నీడవలె నెలకొనరాదా ॥ వేస ॥ 8874 


ఆహిరినాట 
నావిన్నపను వినవే నలినాక్షి 
'జీసమీర సీకు బుద్దిచెప్పితింజుమ్మీ 


డ్రై ॥ పల్లవి ॥ 
*చనవరితనమున సాదించుకం పేను 

పనయుముతో వభున వేండుట మేలు 

ఐమిచూపు నాటంజూఎ హొంతాళించుగం పేను 

మనసు రంజిల'గ ఖభూటాడుపే మేలు ॥ నావి ॥ 
పంకిమ ఒ. సరపుచు బయలి:దించుటకంటే 

చె.8ను;ండి వప్రిటంవటు చెప్పట "మేలు 

వ.తుల నొట్లువెట్టి వశలంబెట్టుటకం టె 

పెంతదీర నూడిగాలు సేయుట షులు * నావి ॥ 
పల్లదానం గాంగిలింది సన్చిగాంజేయుటకం పె 

చల్లంగా పంపు సారం జల్లుటమేలు 
ప్త కొల్లంగా నలసమేల్‌. సంగ రూడె ్రీవేం! 'పేశుండు 

చృల్లరిసిగ్గుంవంచె వనకట మేలు ॥నావి॥ 86 


ఇ 





శే. ఎనిపువలసరొనడదులి లప వాని 


శృంగార నంకీర్తనలు 


ముఖారి 
మథి యే(టివిన్నపము మాపుదా6కా( జే నేము 
గుజిగా నీవే తెలునుకోవయ్య ఇపుడు 


కచ్చుపెట్టి సీరూపము కన్నులంజూచి యింతి 
అచ్చపుమోవి తేన(నెకు నాసపడీవి 
కొచ్చి కొచ్చి వీనుల నీగుణములు వివివిని 
ఇచ్చలో నీపొందులకు నే(కరీ( దాను 


సనుపున ,నెలవుల నవ్వుతానే అప్పటిని 
చెనకి యిళ్లై నీవవై చేయివేసీవి 
వొనర సీవద్దః బాయకుండివుండి తమకించి 
పెనంగులాడుచు సారె వియముచెప్పీని 


ఇందు నందు విందా(కా నెడమాటలాడించి 
కందువతోం దానే వచ్చి కా.గిలించీని 
ఆందపు శ్రీవేంక పేళ ఆలమేలుమంగ యీకె 
మందలించి సీయెదుట మచ్చిక చల్లీని 


వరాళి 
ఇటువంటిదౌత వల 'పెర€గ నిన్నాళ్లును 
తటుకన రా6ంగారాంగా త6ంతీపులాయను 


వెలినున్నయంకవడి విరహమునై యుండి 
కలసినమీ(దట కలమై తోంచె 
తలంచినయంతవడి తమకముల్రై నిండి 
సులభాన( దనువులు సోకితే వేడుకాయ 


॥ మటీ॥ 


॥ మటీ॥ 


॥మటీ॥ 000 


॥$పల్రవి॥ 
ఉరి 


౪ ఇటు ॥ 


థీ కాళ్లపాఠ అన్నమాదార్యుల 


'వనుకలియంతవడి వెడయాసలైై ముంచి 


కనుకలి( దవివందె కాయమెల్హాను 
"పెవంగినయంతవడి వీరములు నాటుకొని 
చవవిచ్చితే/ గడుచవుల్లై మెరనెను 


చెంగటనున్నంతవడి సిగ్గులు మిక్కిలి రేంగి 
ముంగిట గౌలగిలించితే ముచ్చటలాయ 
రంగుగ నే నలమేలుమంగను (శ్రీవేంక పేళ 
అంగవించి నీ వేలితి వపందాలాయ రతులు 


మంగళకౌొసిక 


దయవుట్టీ నీకునీకె తమకించి చెప్పనేల 
నియతాన నీకెమేలు నెరచీర్చవయ్యా 


చెక్కునజా రేచెమట నెలవులః జిలునవ్వు 
చక్కనిమాటలలోనిసాదింపుఖు 
పిక్కటిల్లుంజన్నుల_పె పెడ(దాసినపయ్యద 
అక్కరతో నీవే చూడ నవధరించనయ్యా 


వీడినవెన్నుపై కొప్పు వేమారులు నిట్టూర్పులు 

వా ల 
వీడెపుమోపిమీ(దివింతసన్నలు 
వాడుదేరే మేనిపై జవ్వనమదముసొంపులు 
వేడుకతో నీవె ఇన్ని విచారించవయ్యా _ 


మనసులో తలపోత మర్మములబయలీ(త 
తవివోనిచూపులలో తరితీపుల 
యెనసితివి (శ్రీవేంక కేశ యల మేల్‌ మంగను 
చనవిచ్చి ఇంకా నీవే సరసమాడవయ్యా 


॥ ఇటు ॥ 


॥ ఇటు ॥ 040 


॥జదయ ॥ 


॥4్కదయ ॥ 


॥దయ॥ 04! 


శృంగార నంకీ ర్తనలు 


సామంఠతం 
ఎటువంటివోజ యీ'సపె కెటునంటివొడికము 
కుటిలకుంతలి సీకే కోమలి గాందగును 


మగువ నీవు రా6గాను మంచముపై నుండి లేచి 
నిగిడి చెక్కుచేతితో విలుచున్నది 
తగులమి సేసి నీవు దండ(6 గూచుండుమనగా 
పగటున మెల్లనె నీపాదా లొత్తీవి 


సీవు మోము చూచితేను సీచేతికి బాగాలిచ్చి 
కొవించి యాకుమడిచి కాచుకున్నది 
ఆవేళ మోము చూచి అటు నీవు నవ్వితేను 
“* పూవులు నీకు ముడిచీ బుజముమాటునను 


'పెన(ంగులాడ6గా విన్ను బెరసి కా(గిట నించి 
మునుప దమ్ములానకు మోవి చాంచీని 
యెననె శ్రీవేంక చేశ యీకె యలమేలుమంగ 
తవిసి నీరతులను దై లువారీని 


రెకు 1456 సామంతం 


ఎటువంటియా(ట దైనా ఇంతకోపునా 
తటుకున నిది చూచ్చి దయవు పై మాకును 


వెలినుండి యాపె నీవేళలు గాచుకండంగా 
చెలితో మాటలాడేపు చెల్లునా నీకు 
సొలవక ఆపె నీసుద్దు లాలకించ€గాను 
కిలకిల నవ్వే వీడ కేరడముగాదా 


॥ పలవి ॥ 
ఉం 


॥ ఎటు ॥ 


॥ ఎటు ॥ 


* ఎటు ॥ లీ? 


॥ పలవి॥ 
ళు 


*జఎటు॥ 


ః80 భ్రీ తాళ్లపాక అన్నమాచాఠక్యుల 


గాంటముగా నాడ నాపె కానుక వట్టుకుండ(గా 
పాటలు వినే విక్కడ( బంతమా నీకు 
సూటిగా నీరూపము సోరణగండ్రం జూడంగా 
జూటవై పరాకయ్యేవు సోద్యముగాదా ॥ ఎటు ॥ 


తలుపు. దెఅచుకొని తానే వచ్చివుండ(గాను 
చలమున( జెనకేవు సంగతా నా(నీ;ఫపు 
అలమె (శ్రీవేంక పేళ అలమేలుమంగ యీకె 


తలంపెరింగి యేలేవు తగవేకాదా ॥ఎటు ॥ 848 
పాడి 
వెంగెమాడేనా నిన్ను వినవా నాజాడ మున్ను 
సంగతిగా బుద్గిచెప్పి చవివుట్టించే/గాక * పల్లవి ॥ 
ది లబ రిం 


ఆందమాయ నీమాటలు ఆపెతో మొగమోటలు 
పొందుసేసే వప్పటిని పూ(టవూ(టలు 
నిందలాడేమా నేము సీవికై చూచేవు మోము 
విందులుగా నీసుద్దులు విన్నవించేంగాక ॥ వెంగె॥ 


తొల6కీ మోవినవ్వులు తురుము నిండె. బువ్వులు 
యెలమి వింకానేల యెడదవ్వులు 
చలము నీపై లేదు సరవి. జెప్పకపోదు 
వలపు సూడి దెవట్టి వాసిరేంచేంగాక 1 వెంగె॥ 


కంటిమి నీచేంతలు కరుణ కివె పూంతలు 
దంటతనములకు యీ౭తలు మోంతలు 
ఇంటనె (శ్రీవేంక కేళ యేలితివి నన్ను నిప్పై. 
నంటున నీవిచ్చినమన్నన చూ'పే(గాక * వెంగె 1 841 


' శృంగార సంకీర్తనలు 201 


ళీ 


లలిత 
వెనకతియ్యనేంటికి వేసారంగనేంటికి 
పెనంగంగనద్దా నీపం (బియమైనదాాను ॥ పల్లవి ॥ 


పనివ్‌డి నీపు నాతో పచారించి చెప్పంగాను 
వినవద్దా నీమాటలు వేడుకతోను 
కను(గొన్‌ నీపు నాతో కాంపురము నేయంగా 
కొనియాడవద్దా నిన్ను కోరిక లీడేరను 4 వెన 1 


నుంతనాన నీవు నామనసురా మెలంగ6గా 
సంతోపించపద్దా నిన్ను సానెసారెకు 
చింతదీర నీవు నాకు చేతికి లోనై వుండగా 
ఇంత బత్తి సేయపద్దా ఇంపులు మీఠంగను ॥ వెన ॥ 


తగవు దప్పక నీవే దయతోడ నేలణగాను 
తగం గాంగిలించవద్దా తమితోడను 
మగిడి (శ్రీవేంఠ పేక మన్నించి నన్ను గూడంగా 
పొగడంగంద్దా నిన్ను బూమెల్లా నెజగోను ॥ వెన ॥ తీ 


దేసాళం 
ఎజంగమా నీగుణము ఇంతవింగవారమా 
మెఅసి ఇన్నిటా నిన్ను మెచ్చుటింతేకాక ॥ పల్లవి ॥ 


చనవుగలుగువారు జడియంగనేమిటికి 
మననెరింగినవారు మండాడనేల 
కనుసన్ననుందేవారు కా(తాళించనేమిటికి 
నవిచి సీచేంఠలకు నవ్వుటింతే కాక ॥ ఎలి( ॥ 


22 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


తగులాయమైనవారు త త్తరించనేమిటికి 
మొగమోటయినవారు మొరయనేల 
త గవునడ పేవాగు తప్పించుకో నేమిటికి 
సౌగిసి నిన్ను. దప్పకచూచుటింతేకాక ॥ ఎటి( ॥ 


గుట్టుకో 'మెలంగేవారు కొసరఃగనేమిటికి 
చుట్టములై నవారు జుణు(గనేల 
యివి శ్రీవేంక పేశ యేలితివి నన్ను నేండు 
లి 


చిట్టకముబేక సంతోసించుకొంటగాక ॥ ఎఅ6॥ 846 
కురంజి 
చెక్కుచెమటలతోడ సిగ్గులకు లోనై తి 
తెక్కలివలపులకు( దెర(గేది యింకను ॥ పల్లవి ॥ 


మనసిచ్చి నీవు నాతో మాడాలాడంగా నేను 
నర నేమని నీకు నుత్తర మిత్తు 
చెనకి వేడుకతోడ చెయివట్టి పెనంగంగా 
యెనసి సీయెదుట నేనింక నేమి సేతు ॥చెక్కు. 


సొక్కుచు నామోము నీవు సూటిగా€ జూడ6గాను 
తక్కక నేనేమవి తల(చుకొందు 
పక్కన నీవు నేండు నాపై. జేయివేయంగా 
దక్కి నే నేరీతి నీచిత్తమురా మెలంగుదు చెక్కు ॥ 


ముచ్చటతో నీవు నామోవితేనె లానంగాను 
ఇచ్చగించి యేరీతి నింపు వుట్టింతు 
ఇచ్చట శ్రీవేంక కేళ యేలితివి నన్ను నేండు 
మెచ్చండేసి నీభావ మేమిట( ఐభారింతును ॥ చెక్కు! 047 


శృంగార సఆికీ ర్తనలు 203 


ఆహిరి 
సుదతి వున్నభావము చూడంగరాదా నీవే 
పదిమారులును నొడ(బరచ(గనే(టికి ॥ పల్లవి ॥ 


'సేసపాలు దైవారె చిప్పిలింగ6 జెమరించె 
ఆసలు లోలో నిండె ఆయాలు గరంగె 
రాసికెక్కె6 దమకము రచ్చంఐడె వలపులు 
'వేకరక యెందాంకాను విన్నవించే మింకను ॥ సుద ॥ 


కోరిక లీరికె లెత్తె గుంపులాయ. బులకలు 
వూరెను మోవితేనెలు వొదగె విట్టూర్పు 
నాకుకొనె. గూరిములు ననిచె. జిణునవ్వులు 
తారుకాణగా నెంత తలపించే మి€కను ॥సుద। 


కళలు మోమున ముంచె కన్నుల. జెంగావి మించె 
పలుకుల. బచ్చిదేరె ఫరగె వేడుకలు 
యెలమి శ్రీవేంక కేశ యీకె యలమేలుమంగ 
సలిగేం గూడె నిన్నెంత సాదించే మింకను ॥సుద॥ 148 


రేకు 1450 వరాళి 


చెలి యి(క నేమినేసు నేయ(గలనేవ నేనె 
నెలకొన్నవిభుండవు నీ వెజంగవా జపల్లవి ॥ 


చిగురుఃబెదవివంచి చెప్పినయట్టిపియాలు 
తగిలి నీతో గొసరేతలపోంతలు 
మొగము చూచిచూచి మొక్కినట్టి మొక్కులు 
నిగిడి నే. జ(జెబ్గప్పనేల నీ వెజ(గవా *చెలి॥ 


204 థ్రీ కొళ్లపాక అన్నమాచార్యుల 


. యిచ్చకముగా నీకు నిచ్చినయట్టికానుక 
కొచ్చి నీపై. జల్సినకూరిములు 
ము ళం 
విచ్చనవిడిస నిన్ను వేండుకొన్న వేడుకలు 
నిచ్చ నెచ్చరించనేల నీ వెజ(గవా ॥ చెలి! 
సన్నల మోవిచూపిన జాణవారేతేనెలు 
కన్నుల నవ్వి చేకొన్నకాంగిలింపులు 
యెన్నంగ శ్రీవేంక పేళశ యీకె యలమేలుమంగ 


నిన్ను గూడె నిన్నియును నీ వెజ(గవా *చెలి॥ 840 
కన్నడగౌళ 
ఏమని విన్నవించేము యింక నీకను 
కామినిభాగ్యము మరి కలది నీచి త్తము ॥ పల్లవి ॥ 


చెలికి సీపు బత్తి నేసినచేంతలు 

తలకొని యేపొద్దూ, దలపోంతలు 

చెలరేగి మరుందువాసినవ్రాంశిలు 

కొలందిమీరిననీకొనగోరిగీంతలు 4 ఏమ ॥ 
ఆకెతోడ నీవు సారె నాడినీయట్టిమాంటలు 

కెకొని నమ్మెనవె బంగారుమూ(టలు . 

జోకలుగ మోవికేనెసోనవూటలు 

నీకు నేండు గలిగె నన్నిటా. బూ(టవూ(టలు ॥ ఏమ ॥ 


చిత్తగిం చిద్దరూ. గలసినపొందులు 
హ త్తినలోలోని మోహపువిందులు 
యిత్తల (శ్రీవేంకటేశ? యీకె యలమేలునుంగ 
కొత్తలుగాల గూడినసిగ్గుల కవె సందులు * ఏమ ॥ 050 


శృంగార సంకీర్తనలు బ్ర 


మాళవిగొళ 
చిమ్మి రేంగినటువలె నేసినదే చేంతగాక 
దొమ్మిసరసములోన తొలగ జోటున్నదా ॥ పల్లవి ॥ 


'నెలవుల నష్వ నవ్వ చెంగలిచూపుల6 జూచి 
పలుకుల. దరితీపు పచరించి 
నిలుచున్న దిదె చూడు నీవేల సిగ్గువడేవు 
వలపులజొజరకు వాసివంతు లెంతురా ॥ చిమ్మి ॥ 


చన్నులు కానుకచూపి సంగడిం గొలువునేసి 

సన్నలనే [పప్రియములు చాలా! జెప్పి 

యిన్నిటా విన్ను. గొసరీ యెక్కడ పరాకు నీకు 

పున్నమవెన్నెలపొళ్లు పూంచి కుప్ప సేతురా ॥ చిమ్మి ॥ 
తనువున నిన్నారసి తమకము పెడరేంచి 

వినుకలి. గనుకలి పింత నేసి 

యెశనె శ్రీవేంక కేశ యీకె యలమేలుమంగ 

మనసులో. బాలు దాగి మరి లెక్క సేతురా 1 చిమ్మి ॥ 851 


ముఖారి 


ఎట్టునేసినా నమరు ఇంతటిదొరవు నీవు 
గట్టువాయతసమేల కరుణించరాదా ॥ పల్లవి॥ 


చెలి పవివడి నీతో చెవిలోన విన్నవించ౯గా 
మలవీ వేరొకతెతో మాటళాడేవు 
యెలమి నాపె నిన్ను నేమీ నన(జాలక 
'వెలవుల నవ్వు నవ్వీ( జిత్తగించరాదా ॥ ఎట్టు ॥ 


జి భీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


చివ్వన నీసతి నీచేతికి. గానుకియ్యంగా 
అవ్వలియాపె నుంగర మడిగేవు 
నివ్వటిిల్ల విందుకుంగా నెమ్మి నందాలు సేసుక 
పువ్వలవేసీ నిన్ను. బొందుచూపరాదా ॥ ఎట్టు ॥ 


ఆసల నలమేల్మంగ అళై కాంగిలించుకోంగా 
నేసవెళ్లే విందరిపై శ్రీవేంక పేళ 
యేసుద్దులూ. దడవక యిన్నిటా( బొగడె నిన్ను 


లాసి నీరతులకు లాలించరాదా ॥ ఎట్లు| 852 
సౌరాష్ట్రం 
ఇంచుకంతా నలయిక యెజ;గ విదేమయ్య 
వంచీ శిరసు నీవు వద్దనుండ:గాను ॥ పల్లవి ॥ 


చెలరే6గి చెమటల, చెంపలవెంట జారీ 
బెళకుచు. జెలి నీతో. బెనంగంగాను 
మెలుపువ నొండొంటితో మ్నీవె చన్నులు రాసీ 
చలపట్టి నీతో సరసమాడంగాను 11 ఇంచు || 


వైపై/ బెదవులను పలుకుందేనెలు చిందీ 
మాపుదా6కా( జనవిచ్చి మాటాడ(గామ 
రాపునం బెనంగువడీ రమణిహారములెల్ల 
దాపున నీచెనకులు తప్పించుకో(గాను 1 ఇంచు ॥ 


మునుకొని నొసలిపై ముంగురులు జారీని 
ఘనమైనరతి నిమ్నుం గలయంగాను 
యెనవె (శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ 
వినుపాయ నిట్టూర్పులు నిన్ను( గాంగిలించ(గా 1 ఇంచు 18058 


శృంగార నంకీ _ర్తనలు 


శ్రీరాగం 
ఏమని తలంచితివో ఇందా౯కొను 
యేమరంజుమ్మీ నేను యిందా(కొను 


తచ్చితచ్చి యిష్రై నీచిత్తము రావలెనంటాను 
యిచ్చకములే యాడితి నిందా€(కాను 
పచ్చినీచేంతలు చూచి పదరంజాలక నే_ 
నెచ్చరికతో నుండితి నిందాంకాను 


మదిలోన నీవు నన్ను మన్నింతువంటాను 
యెదురెదురే చూచితి నిందా6కాను 
కదిసి నిన్నుమాయింటికడకు. బిలిచేనంటా 
యిదివో కొచుకుండితి నిందా(కాను 


నెట్టన (శ్రీవేంకటేశ నే నలమేలుమంగను 
యెట్లు విన్ను సొలసితి విందా(కాను 
గట్టిగా నన్నేలితివి క వళమై నీవు నాకు 
లు న. యా 
యిట్టిట్లని 'తెలియను యిందా€కౌను 


రేకు 14600 'దేశాక్నీ 


అదివో నీదేవులు నీయక్కున. జెలువొందీని 
యెదుట నీకు నాపె ఇన్నిటా6 దగును 


భామ నీకు నేపొద్ద పరతం్యత్రము 
ఆమనిరతులలో మోపానయంతము 
దామెనపలుకుల మదనమం[తము 
* _ పాముసే సేనీకాంగిటిస్వతం్యతము 


2? 


॥పలవి ॥ 
ఠా 


॥ ఏమ ॥ 


॥ ఏమ ॥ 


॥ఏమ॥ 804 


॥ పలవి ॥ 
ఉం 


॥* అది॥ 


288 ఫ్రీ కాళ్షపాక అన్నమాచార్యుల 


నెలకొన్ననీకు మాణిక్యము 

పొల నేచూపుల కెల్లా పుష్పచాపము 

కలిగె నీ కింతటి శం(శృంబగారరూపము 

యిల సీమహిమ్ల 'వెలయించే.ప్రతాపము 1 అది ॥ 
తన్ను(దానే నీకును చిత్తరంజవము 

నిన్ను6€ గూదేకళలతో సరంజనము 

యెన్సంగ (శ్రీవేంక పేథ యీకె యలమేలుమంగ 


చెన్నగు నీవనేటినికేపాన కంజనము ॥ అది ॥ 853 
దేవగాంధారి 
అనతియ్యవలె నాకు నడిగే నిదివో నిన్ను 
వూనినవలపు నాకు నుంకున లిచ్చితివా ॥ పల్ల ది 


ప్రేయములు నీవుచెప్పినయట్టయ్యింగాని 
సయగారినీచేంతలు నమ్ముదునా 
దయదలంచితే నిన్ను(దగిలి మెచ్చేంగాని 
వియతపునీగుణాలు నే నెరింగేదాననా ॥ ఆన ॥ 


దినదినకొ త్తలెల్లా. దెలుసుకొనే(గాని 
యమెనసిన నీపొందిక నియ్యకొందునా 
చనవున మోవిచ్చేవు చవులుచూచేంగాని 
ఘనమైననీమా టకికడచేటిదాననా ॥ ఆన ॥ 


సరసములాడేవి సమ్మతులయ్యీి(గావి 
పురిగొన్ననీనేరుపు పొగడుదునా 
యిరవై (శ్రీవేంక కేశ యే నలమేలుమంగను 
'గరిమ నన్నేలితివి కడు సంతోసింతునా ॥ ఆన ॥ 850 


శృంగార సంకీర్తనలు 


పొడి 
ఇన్నాళ్లపలె. గాపు యివే నీమోముకళలు 
తన్ను6దానే మీందమీ(ద దైలువారీ నిపుడు 
చెలంగి గోూక-ను నీకు. జెప్పిపంపినమాటలు 
వెలందిరో వీనులారా వింటివటవే 
సౌలపక నీకిచ్చిససురటిలో తనరూపు 
నిలుకడై నభావము సీవతి నిల్చెనపే 
జా 
ననిఎ సీదిక్కు చూచి నవ్వినయ ట్రినవ్వులు 
'పెనంగి సంతోసాలై. పెరిగెనకే 
చెనకి విన్నెచ్చరించి చిమ్మి రెంచినసిగ్గుఐ 
తనివొందించి నిన్నింగాం దణంపించెనటవే 


గుదిగొన నిన్ను6 దా గూడినకూటమి 
బదిసి నిన్ను నేర్చ్పరింగాం జేనెనటే 
యిదె (శ్రీవేంక పేజకుండు యే నలమేలుమ-గను 
వెపకి నస్న3 నీరు వేశుకాయనటవే 


ముఖారి 
ఇంతేస్తి నేరుతుమా నే మిల్లాండ్రము 
సంతోసాన వారి నన్నూ సరిగా. జూచేవు 


కన్నుల నన్వ(గందగు కడు(జే(తలాడికి 
చన్నుల నొత్తంగందగు( జలపొదికి 
విన్నపాలు సేయందగు వెస మాటకారికి 
సన్నలు సేయంగందగు చనవరిదానికి 


పైఫ0 


॥పలవి ॥ 
౧0౧ 


11 ఇన్నా (1 


19 న్నా (1 


ఓఇన్నా॥ 807 


॥ పలవి ॥ 
లం 


॥ ఇంతే ॥ 


140 థ్రీశాళ్ళ పాక అన్నమాచార్యుల 


సిగ్గులువడ(గందగు చిన్ని పెండ్ర్తికూ6తురుకు 
దగ్గరి వుండ(గందగు దంటదానికి 
వెగ్గళించి నవ్వందగు వెజపులేవియింతికి 
వొగ్గి చెనకంగందగు నుదుమై నదానికి ॥ ఇంతే ॥ 


"పెన(గి పిలువందగు చీరపుతరుణికి 
పనిగొని కూడ(దగు పంతగత్తికు 
విను (శ్రీవేంక కేశ్వర నే నలమేలుమంగను 


యెనసితి; నాకు6 దగు నిచ్చకపుదావికి ॥ ఇంతేః 8058 
సాళంగనాట 
ఇప్పుడుగాక నీపగ టింకనెన్నండే 
చెప్పరాదు నీసేంతలు చెలెంగా నేండు । పల్లవి ॥ 
౧౫ ౮ 


+ వంతులకు! బెనంగేవు వాసులకు జునిఃంగేవు 
యెం3లేదు సీయెమ్మె లేమిచెప్పేదే 
పంతములు మెఅ నేవు పైకొని జఆ నేవు 
కాంతు( డిచ్చినచనవు గద్దుగా నీకు ॥ ఇప్పు ॥ 


చెక్కు చేత మో పేవు సిగ్గులెల్ల నాంపీవు 
అక్కజపుదొరవు నీ వాదువే మేలు 
కక్కసించి సొల సేవు కాంకల మలసేవు 
నిక్కి జవ్వనమదము నిండెంగా నీకు ॥ ఇప్పు! 


సన్నలనే మొక్కేవు సారె గాలుదొక్కేవు 
పన్నిననీవుదు టి.క6 బట్ట(గరాదే 
యెన్నంగ శ్రీవేంకశేళు డే నలమేలుమంగను 
నన్ను౯ గూడె వేడుకలు నవిచెంగా నీకు ॥ ఇప్పు ॥ లీ 


శృంగార సంకిర్తనలు 241 


వసంతవరాళి 
కన్నులు చల్ల ౧గా మిమ్ము. గను/గొంటిని 
సన్నలా చాయలా ని౯క జరయంగనేంటికి ధు పలవి॥ 


అనుమానమెల్లం దీరె ఆకె నీవూ గూడితివి(ర?) 
మనసొక్కటాయ.గా మాటలే.టికి 
చెనకులు గరివడె చెక్కుల. జమట నిండె 
వెసకముందర లెంచి ఒచారించనే(టికి ॥కన్ను ॥ 


మొగమోట లొనగూడె ముందర నున్నారు మీరు 
తగవాయ బనులెల్లా దాంచనేంటికి 
జిగి. గళ లెదురెక్కైె సిగ్గులు ముంగిట బడె 
తగలె( జుట్టరికము తిడ(బాటులే(టికి ॥ కన్ను ॥ 


తారుకాణాయ రతులు దక్కైె సంతోసములెల్లా 
= చేరె. బంఠములు నే డె చింకలే6టికి 
యీరీతి (శ్రీవేంక పేశ యే నలమేలుమంగను 


కోరి నన్ను నేలితివి గుట్టుసేయనేంటికి ॥కన్ను ॥ 860 
రేకు 14601 లలిత 
మనసిచ్చి యాతనితో మాటాడరాదా 
యెనసినమీ(6దట యెరవులు గలవా ॥ పల్లివి ॥ 


చెప్పరావి్యిపియములు సేయరానిబాసలు 
అప్పుడే వింటివిగదే యతనిచేత 
కొప్పుమీ6ది నేసలో గోంకొనగురుతులు 
ఇప్పుడే నింపించుకొంటి విళకనేలే సుద్దులు ౪ మన జ 


౪0 2 రి 





242 (ఫ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


'పెట్టరావిఆనలు సెన(గరావిచేంతలు 
గట్టిగా ౯ గంటివిగదే కాంతువివల్ల 
చుట్టరికపుందనాలు చూపులలో నవ్వులు 
గుట్టున( జేకొంటివి కొంకనేలే నీకును 


తల(చరానిపొందులు తనియ వానిరతులు 
కలిగెంగదే విభువికొంగిట నేండు 
_ అలమేల్ముంగను నేను ఆతండు (శ్రీవేంక పేశు( 
డెలమి నన్నేలినా,డు ఇయ్యకొనవలెనే 


రామ్మకియ 
ఓపమయ్యా నీతో నవ్వ నూరకే వుండేముగాని 
చేపట్టి నీవే యేలితే సేవ నేసేంగాని 


కూరిమిలేనిచోట కుమ్మరించి కుమ్మరించి 
సారెసార నవ్వినాను చౌకలౌను 
మేరలు మీరేయస్పుడు మేనవారికై నాను 
గోర గిరితేంజాలు గొప్పయేర్రై వుండును 


యెగ్గులువ ప్రేవారు యెచ్చరించి యెచ్చరించి 
వొగి సరసమాడినా నొల (ఐబిటొను 
లై య టబ్‌ 
వెగ్గళంచవలసితే వింతలేవివారిక్రై నొ 
దిగ్గన( గొనరిలేను తీగెసాగు మాటలు 


ఆయమెటి(గినవారు ఆదరించి యాదరించి 
చేయివట్టి తీసినాను చెమట లూరు 
యీయెడ (శ్రీవేంక పేశ యే నలమేలుమంగను 
పాయక నన్నేలితివి పంతమాడేవారవా 


॥ మన ॥ 


॥ మనః 860! 


॥ ఓప ॥ 


॥ఓప ॥ 


॥ఓప ౪ 8062 


శృంగార సంకీర్తనలు 


ఆహిరి 
చెప్పవే నీవే బుద్ది సిగ్గయ్యా నాకు 
చిప్పిలీ వలపులెల్ల చిత్తములో నాకు 


మాటల! దేనెలు గారీ మచ్చికల నోరూరీ 
యీటువెట్టి యాగ డివి యేడ నేర్చునే 
కోటినేయ నవ్వు నవ్వీ కొంగువట్టి పెనంగీవి 
గాంటపువభునితో నేం గమ్మటి నేమందునే 


పిలుపులం దమి నిండీ [పియముల( ఐంట వండీ 
చలమరి యెటువంటిజాణ(డే తాను 
తలపో6త గడురేంచీ దప్పిదీర మోవిఇచ్చీ 
బలిమికా( డితనితో పంత మెట్టాడుదునే 


కన్నుల సన్నలు చూపీ కాంగిట నానలు రేంపీ 
పన్ని ఇన్నిటా6 దాను పంతగాండౌనే 
యెన్నంగ శ్రీవేంక పేళు. డే నలమేలుమంగను 
నమ్ను( గూడె యెప్పుడు నాకే మోహించునే 


బౌళి 
వటిపరాకులు నేయవద్దు నీకు వి(కనేల 
గుట్టు నే మెటుంగుదుము కొంక నీకే(టికిని 


వేసరక వూడిగాలు వేమరు€ జేసీ నీకె 
పూనగుచ్చినట్టు వీకు బుద్దిచెప్పీని 
వాసులునంతు లెంచక వద్దనే కాచుకున్నది 
పీసముకాొన వదిగో నెల౧త( జూడరాదా 


248 


॥చెప్ప (1 


॥ చెప్ప * 


॥ చెప్ప ॥ 868 


౫ పలవి ॥ 


య. థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తై వసము వేసుకొని కన్నుల విన్ను నవ్వీవి 
వావులు నీతో. జెప్పి వలపించీవి 
పూవులు ముడిచి నీతో పొందులు నటించీవి 
'దేవులాయ విన్నిటాను తెరవేసుకోరాదా | వట్టి ॥ 


పానుప్పుపైం గూచుండి పాదాలు విసికీవి 
మేనిపై గందము వూసీ మెల్లనే తాను 
అనుక (శ్రీవేంక పేశ అలమేలుమంగ యీకె 


పూని విన్ను. గా(గిలించె పొగడ(గరాదా ॥ వట్టి ॥ లికి 
మాళవిగౌాళ 
ఊరకే నన్ను మెచ్చీవి వొద్రికైెనదాసనంటా 
దా 
యీరీతి నన్ను( బొగడె నేపనికి వత్తునే ॥ పల్లవి ॥ 


చనవుగలుగువారు సంగడి నుండ(గందగు 
మనసునమ్మినవారు మాటాడందగు 
పనీగలిగినవారు పట్టిపెన(గంగందగు 
యెనవీ నన్ను మన్నించె నెందులోనిదాననే ॥ ఊర ॥ 


తగవెరి/గినవారు తరితీపు సేయందగు 
మొగమిచ్చలాడేవారు మొక్కంగందగు 
నగనేరిచినవారు నయము చూప6గ(దగు 
యిగురుమోవి ఇచ్చె నేమన(6గ(గలనే ॥ ఊర ॥ 


మేనరిక మైనవారు మేకులు నేయంగందగు 
పూని పాయరానివారు భోగించందగు 
యే నలమేలుమంగను యీత,డు శ్రీవేంక పేశు(_ 
డీనెపాన నన్ను( గూడె నేమని చెప్పుదునే ॥ఊర॥ 860 


శృంగార సంకీర్తనలు 


శంకరాభరణం 
శిరసు వంచకు మి(5 (శ్రీనరసింహా 1నీ_ 
సిరు లెన్నైనా( గలవు (శ్రీ నరసింహా 


చెలి నీతోడపై నెక్కె (శ్రీనరసింహా 
చెలరేంగె నీమోము (శ్రీనరసింహా 
నెలవుల నవ్వుదేరె శ్రీ నరసింహా । నీమై 
చెలప చెమట లుబ్బె (శ్రీనరసింహా 
చేరందేసికన్ను ల(శ్రీనరసింహో 
చీరుమూరాడీ వలప్పు శ్రీనరసింహా 
చీరకొంగం పేవేమీ శ్రినరసింహా 
చేరె నీకు నామేలు (శ్రీనరసింహా 


చేవల్ల ఎ వచ్చితిని (శ్రీ నరసింహా నా 
'నేవలెల్లా మెచ్చితివి శ్రీనరసింహా 
(శ్రువేంకటాదిమీందిశ్రీనర సింహా 
చేవమీరె సీవిడుక శ్రీనరసింహా 


రేకు 1402 సాళంగనాట 
ఎదురు(గొండ లెక్కి ఇందిర గాంగిలించంగా 
'పెదపెదచన్ను లెంత పిసికేవు నీవు 


ముసిముసినవ్వు నవ్వి మొక్కుచు విన్ను( గూరిమి 
గొపరంగాం జెలినేల కొంగువ ప్రేపు 
నుపరానం జెమటార నురటి చేంబట్టి నీకు 
విసరంగా నీకె నెట్టు వేనేవు పూవులను 


245 


॥శిర | 


జళర ॥ 


॥శర ॥ 800 


జ పల్లవి ॥ 
ళ్‌ 


జ ఎదు ॥ 


టీ థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
కన్నులను జంకించి కమ్మటి వీచెవిలోన 
విన్నవించగా నేమి విజ్ఞవీ(గేవు 
నన్నలనే వలపులు చవిచూపి నీవొద్ద 


కిన్నెర మీ/(టంగా నెట్టు గిలిగించేవు ॥ ఎదు ॥ 


పానుప్పపై( విన్వళించి పయ్యద నీకు గప్పి 
వూనవి చెనక(గా నెంత బుజ్జగించేవు 


ఆనుక శ్రీవేంకటాద్రి నొభళాన విన్ను6 గూడి 


కానకమై తొడెక..గా తగమన్నించేవు ॥ ఎదు! 807 


రామ్మక్రియ 
చెన్నలర భూపతిచెరువుకాడ నున్నాండు 


వెన్నెలబాయిట నాడీ వేంక పేశుండు ॥ పల్లవి ॥ 


వాడలవాడల వెంట వనితలపొందు చేసీ 
వేడుకకాండుగదమ్మ వేంక కేళుండు 


జొడలు మీరి యప్పటి జాణతనాలాడీవి 


వీడెపుమోవితోడ వేంక టేళుండు ॥ చెన్న ॥ 


సాదువలె నందరిచన్నుల పై జేయిచాంచీ 
1 వీదర వెల్లితనాల వేంక పేపండు 
ఆదిగొని గొల్లెతల నాసలంబెట్టీం దొను 


వేదవేద్యు.డై నట్టివేంక కేశుండు ॥చెన్న ॥ 
ఒా ఉట 


నన్నుపైనసతులెల్ల నంటున. గానుకియ్య6గా 
వినయాలు(న?) చేకొనీ వేంక కేకుండు 
యెనసి నన్నునేలి యిప్పుడు నావిన్నపాలు 
విన నవధరించె (శ్రీవేంక కేళుండు 


చెన్న ॥ 800 
శ. చూడు 269 పాట, 


శృంగార నంకీర్తనలు 


ఆహిరి 
నామన నెజు(గు. దొల్లె ననవిచినదాననౌత 
కామించి యేంచంగవద్దు గక్కన రమ్మనవే 


యెడమాట లాడించి యెంకపొద్దు జరపీనే 
అడియాసలనే యెంత అలయించీనే 
వుడివోవిచూపులను వురులొడ్డీ నిది యేమే 
చిడియనివలపుల. జిమ్మి రే/(గేదానను 


మొగమొగా లెదుటను మోవా మెంతరే(చీనే 
నగవునం గౌంక లెట్టు నటియించీనే 
పగటుంజే(తలు చూపి బయలేల యీందించీనే 
మిగులా( దమకముల మించివున్నదానను 


మన్ననలు నాకు నిచ్చి మద మెంత యొక్కించీనే 
కన్నుసన్నలనే యేమి గారవించీనే 
వున్నతి శ్రీవేంక వేళు, డుద్దగిరికృష్ణుండ్రై 
వన్ను.( గూడె తనపొందు నమ్మికై నదానను 


సామంతం 


చూడ( విన్నవా(డుగాని జూటు(దనాల నెక్కు(డు 
యేడ చూచినా. దాను ' యీవిట్టిలు(డే 


గోవులలో విహరించేగోవిందుండు | పెక్కు- 
వావుల గోపికలకు వల్సభు(డు 
చేవమీరి ముద్దుల శ్రీకృష్ణుండు 
యేవల్లం జూచినాను యీవిట్టిలు(డే. 
1. *విర్ధ్ణలుండు రేకు, 


డ(? 


॥4పల్తవి ॥ 
గ 


నామ 


నామ ॥ 


॥నామ॥ 000 


॥ పర్షవి ॥ 
ళం 


౪౫ చూడ. ॥ 





248 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రాన[క్రీడలలోనిరాజీవాశుండు 
ఆసన ఐబదారువేలం బెండ్లాడినవాండు 
బాసతో రుక్మిణీసత్యభామాస మేతుండు 
యాసుద్దుల వెలసీ సీవిట్రలుండే | చూడ(6॥ 


వింతమధురాంగనల వేడుకకాండు 
చెంత. గొలవిసతులసిగ్గులవాండు 
కాంత లక్ష్మీపతి (శ్రీవేంక పేశ్వరుండు 


యింతటా వినోదించీ నీవిట్టలుండే ॥; చూడ6॥ 870 
ముఖారి 
ఎలు(గుదు నే నీమోహ మింతి( బిలుచుకోరాదా 
మొజ(గి వేసా లింత నాముందర నే(టికి ॥ పల్లవి ॥ 


'వెలందిమాటలు నీకు విన నింపులౌంగాని 
చలముతోడుత మొగచాటు గాదు 
తలకొని మొక్కి తేను దయ వుట్టు(గాని మరి 
యెలమి( బరాకు సేయ నెంత్రైనా గొలుపదు ॥ ఎయిం ॥ 


ఆపెనవ్విననవ్వులు ఆందములై యుండు6గాని 
రాపుల నెగసక్కేలై రచ్చ కెక్కవు 
చూపుల. దరితీపులు సోద్యములై తోంచుంగాని 
కైపుల్లై యెంత్రై నాను కడు జప్ప(గావు ॥ ఎయి( ॥ 


నీదేవులు చెనకితే నేరుపుల్లై మిందుంగాని 
ఆదిగొని చేసటలై యలపు గాదు 
యీదెస శ్రీవేంకటేశ యిటు నన్ను నేలితివి 
పోది నెంతై నా తనపొం దెప్పుడు వీడదు. ॥ ఎం. 81! 


శృంగార సంకీర్తనలు 


వరాళి 
ఎంత నేరిపితివో యీపెకు నీవు 
చెంతలః దొల్లి నేరదు చిమ్మి రేంగి నివ్చుడు 


బత్రిసేసి రమణి నీవై( చేతులు వేసి 
సత్తుగా వీంపునం దనచన్నులు రాసీ 
మొత్తమున వలపులు ముచ్చటల నెగపోసి 
కొ_త్తవుపాయాల నిన్ను. గొసరీ నదివో 


చనవులు నెరపీని సారెసారె నదివో 


చెలరే6గి నీమీ6దిచిందు లిన్నియును. బాడి 
బలిమి నేసి నీతో. బంతములాడీ 
యెలమి నన్నేలితివి ఇై నిన్ను నాపె గూడి 
అలరి (శ్రీవేంక పేళ యందిమెచ్చీ నదివో 


కేకు 1480 కాంటోది 


కాదనేవారెవ్వరు కడుంజలి వానె నీకు 
యీదెస ముందువెనక లెంచనేల ఇకను 


పొందు నీకు గలిగితే పోందోయవచ్చునా 
అందుకోవయ్యా విడె మాపెచేతను 
కందువ నాపెకో పొత్తుగలసినవాండవు 
విందలకు వెజవంగ నీకేల ఇ6కను 


240 


॥పలవి ॥ 
ణా 


౪ ఎంత ॥ 


॥ ఎంత ॥ 


॥ ఎంత ॥ 872 


॥పలవి॥ 
ఉం 


కాద ॥& 


20 థీ శాళ్టపాక అన్నమాచార్యుల 


వొడ(బాటు గలిగితే వోపననవచ్చునా 
కడ(గి యాపెతో. బెనంగకునయ్యా 
వొడిగట్టుకొని యాపె నొద్దంటెట్టుకున్నాండవు 
లు స! ల 
వెడ విచారాలు సేయ వేరేయేల ఇ6(కను 4కొద ॥ 


వావి నీకు( గలిగితే వలదనవచ్చునా 
'వేవేగ( బెండ్లాడి నీవు వెలయనయ్యా 
యీవల శ్రీవేంక టేళ యిటు నన్ను నేలితివి 


కై వసమయినమీ(ద కడమేల యింకను 1కాద॥ 870 
భైరవి 
నాపై బ త్తిగల(డే నావిభు(డు 
యేపొద్దూ నాసంతోస మేమని చెప్పుదునే ॥పల్లవి॥ 


చెనకక తనతోను సిగ్గువడి నే నుండంగా 
మనసిచ్చి తానే నాతో మాటలాడీనే 
తనివొంది నాలో నేనే తలవంచుకుండ(6గాను 
చనవిచ్చి యప్పటిని సరసములాడీనే ॥ నాపై! 


చాయసేసుక కంబముచాటున నే నుండ(గాను 
చేయివట్టి తీసి నాచెక్కు నొక్కీనే 
కాయమెల్లా సయ్యదను కప్పుకొని పుండ(గాను 
ఆయములంటి నన్ను నాదరించీనే జనాపై | 


వేడుకతో. ధనవొద్ద వేళగాచుకుండ(గాను 
వాడుదేర నింత నన్ను వలపించీనే 
యీడనే (శ్రీవేంకటేళు. డెదుట నే నుండంగాను 
కూడి నన్ను విందరిలో కొంకళ యీడేర్చెనే ॥నాపై॥ 074 


శృంగార సలికీర్తనలు ల్‌1 


పాడి 
సీవారై నవారి నేము గారవించవద్దా 
కే యిీరీతిం(యీవిధాన?)నే మోరిచినదింతా నీకే నెలవు ॥పల్లవి॥ 


ఇత్తల నీచెలులను యెకైనం బొగడేము నీ_ 


చిత్తము వచ్చితేంజాలు చింతయే.టికి 
బద తతో నాపెచేనిమ్మపండు కిందికి జారితే 
యెత్తి నే మిచ్చితే నది హీనమూం గాదు 4 నీవా ॥ 


మంకతనాన నీదేవులమాటున బదికేము నీ_ 
పంతము వచ్చితేంజాలు పదరనేలా 
బంతి నాపె కెచ్చరిక పరాకులు చెప్పికేను 
యెంత్రెనా మా కందువ నెగ్గులూం గావు ॥ నీవా ॥ 


యీడ నీసతిసలిగె నిశ్హై విన్ను. గూదేము 
వేడుక నీ కై తేంజాలు వీ(గనేంటికి 
పొడితో నన్నేలితివి పక్కన (శ్రీవేంక పేళ 
ఆడ నా పెచెల్లెలన్సై నది వొచ్చెము గాదు ॥నీవా॥ తీ75 


సౌరాష్ట్రం 
నే నెంతటిదానను సీ విన్నిటా ఘను(డవు 
మోనముతో నీన్ను( జూచి మొక్కు. టింతేకాక పల్లవి ॥ 


అమరంగ నాయకుండు ఆదరించితే/గాక 
తఈమకించనచ్చునా తరుణులకు 
మమకారమునం గొంత మన్నించితే/గాక | 
. నముకాన జంకించి సాదించవచ్చునా ॥నేనెం॥ 


1. (పపానభంగము, 


262 థీ కాళ్ళపాక అన్నమాచార్యుల 


మక్కువతో మగవాండు మాటలాడి తే(గాక 
కక్కసించవచ్చునా కామినులకు 
చక్క6గా సివ్పితివాపి చనవిచ్చికేంగాక 
పక్కనుండి పంతములు పచారించవచ్చునా ॥ నేనెం 


(శ్రీ వేంక పేశ్వర నీవే చిత్తగించితేంగాక 
సోవలకే పనంగవచ్చునా మాకు 
యీవేళ నన్నేలితివి యిటువలెనై తేంగాక 
దేవులనై కొంగువట్లి తెమలించవచ్చునా  ౫నెనెం॥ 876 


హిందోళవఫంతం 
తల(చుకో యింకా నీవే తగవులన్నియు నేండు 
సిలుగులాండిసుద్దులు చెప్పలేము గాని ॥ పల్లవి ॥ 


చేతికిలోనై నసతి చెప్పించుకోదు (ప్రియము 
సీతియెలి(గిన దెందూ నేర మెంచదు 
ఆతుమలో మెలగేది అవుంగాములు చూడదు 
యేతరిక తృెగుణాలే యెజ(గముగాని ॥ తల(॥ 


ఇతవరిమైనకాంత యెరవులు 'సేయదు 
సతమెన దేమవినా చలపటదు 
యు లు 
మతి నమ్మిక్రై నది మర్మములు దడవదు 
కతకారిదానిమాయ కానలేముగావి ॥తల(॥ 


తగులై నమావిని తరితీపు నేయదు 
నగనేరిచినది యెన్నండు. దిట్టదు 
అగపడి (శ్రీవేంకటాధివ నన్నేలితివి 
యెగసక్కెపుదానిజా డెట్టుండునోకాని అతలం॥ 07 


శృంగార సంకీర్తనలు 258 


కుంతలవరాళి 
ఎలు(గుదు నీగుణములేల చెప్పేవు 
మజంగ్లై నప్టే వుండు మర్మములు సో/కును 1 పల్లవి ॥ 


పన్ని నీవెంతేసి మాతో, బంతములాడినా నాపె. 
గన్నుల జూచితే నీకుం గళ రేంగును 
యెన్న(గ నే గుట్టుతో నెంత వోరచుకుండినా 
సన్న లాపె 'సేసితే సారెం దమివుట్టును ॥ ఎటు( 1 


చఇెలరే€గి నీలోన సిగ్గులెంత నెజపినా 
లలి నాపె నవ్వితే నెలకొను నాస 
చలపట్టుకొని రాజనమున నూరకుండినా 
వెలలేని వేడుకలు వెలవిరినేసును ॥ వయి(॥ 


వట్టిసటలకు నీవు వలపులు దా(చినాను 
గట్టిమాంట ' లాపేడితేం గాయ మలరు 
యిశై శ్రీవేంకశేళ యేలితివి నన్ను నేంయ 
చుట్టరిక మెంచితేనే సొౌంపులెల్లా. గలుగు 4 ఎయు(॥ 876 


రేకు 14604 , (శ్రీరాగం 


పతికి విన్న వించరే సడ(తులాల 
నతమై తా ని(క నాకు చనవు లిమ్మనవే ॥ పల్లవి ౪ 


వెలలేనివేడుకకు వేవ పెంటత్రెనా. గాదు 
తలపో(తరతులకు( దనివి లేదు 
మొలకనవ్వులకును మొగచాటు చెప్పరాదు 
యెలమితో నామోహ మెంతని చెప్పుదునే ॥ పతి ॥ 


లలు 





| 1. ఆపె - అడితే. ; 


వ్‌ థ్రీ కాళ్లపాక అన్నమాదార్యుల 


తగుల్లై నమీ(దట తనపొందు విడునదు 
జిగిమించేతమకమఘు చెప్పంగూడదు 
మొగివిచ్చకుందేసిగ్లు మొలచి వసివాడదు 
యిగిరించె నావయసు యెటువలె దాతునే పతి ॥ 


కూడియున్నభావము గుదిగొని పాయదు 
వీదడెపుమోవిగుజుతు వింత నేయదు 
యీడనె ఛ్రీవేంక పేక, డింతలో నన్ను నేలె 


యీడుజోడయినథోగ మెంతె నాం గలదే *పతి॥ 070 
కాంటోది 
రాకంకే దోసమునుమ్మీ రమణివొద్దికి నీవు 

జోకగా నేరీతి నాపె6 జొక్కులంబెట్టితివో ॥ పల్లవి ॥ 


సంతోసాన నున్న దిదె సారె, జిరునవ్వులతో 
మంతనాన నేమంటివో మగువతోను 
వింతవింతసింగారాల విజ్ఞవీంగ్‌ నింటితోన 
అంతరంగమున కెన్ని ఆనలు వెట్టితివో ॥ రాకుం॥ 


గుత్తపు(జెమటలే కుమ్మరించీని సతి 
చిత్తగించి యెట్లా. జూచితివో నీవు 
బొత్తుగా( బాన్పుపై నీపొందులే కోరుకున్నది 
ఇత్తల నమ్మిక లెన్ని ఇచ్చితివో సీవు ౪౫ రాకుం ॥ 


ఆముకొని తమకించి అట్టె నీకాంగిటం గూడీ 
యేమినన్న నేసితివో యీఇంతికి 
యీమేరనే శ్రీవేంఠపేశ నన్ను నేలితివి 
నేమముతో నెంతేసి నేరుచుకొంటివో 2౫ రాకుంణ 080 


శృంగార సంకీర్తనలు £55 


ఆహిరి 
వట్టియలుక లేలే వద్దే సీకు 
గుట్టు తెరిసితి వింళ6 గూడరాదా యితని 4 పల్లవి 1 


వొడ(బడ6జెప్పితేను వొక్కుమనవై వుండు 
కడునమ్మ మెల గిలే( గాదనరాదు 
ఆ(ఆ్రిడియాలాలు చూపితే ననుమానమే లేదు 
తొడరి విభుని సీవు దూర జోజశే ది(కను ॥ వట్టి ॥ 


తగవులు నెరపికే దాకొను సంతోషము 
చిగిరించ నవ్వితేను చింత దీరును 
మొగమోట. టైకాండపే మోహములు దైవారు 
మగని నొంగాదన మరియేలే ఇ6(కను ॥ వట్టి ॥ 


యి((యిం)టికి విచ్చేసితేను యియ్యకోలౌ( బొందులు 
జంట వాయకుండితేను సతమౌ (బేమ 
నంటున శ్రీ వేంకటనగపతి విన్ను6 గూడె 


అంటి నీవితని జరయ/(గనేలే ఇంకను ॥ వట్టి॥ 081 
ఆపహొరినాట 
ఆంటది గర్వించితేను అంతట !మ్రైరంగదు 
పాటించి యాతడు నీకే పాలుపదె నటవే ॥ పల్లవి ॥ 


వంతు వెట్టుకొని పతివద్ద( గాచుకుందానవు 
యెంతగడద్దే సీచనపు ఇందరికం టే 
ఇంతలోనే చెవిలోన నేకతాలూ నాదేవు 
చింతదిర నీమాకే నేసునకే యీతఃడు ॥ ఆంటి ॥ 


న 





కం మట్టు శఎర6గదు 


256 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పరగ నాతనికి సీపచ్చడము గప్పేవు 
పొరుగున నెన్నటిపొందులే నీకు 
తెర నేసుకొనుచు చేతికి విడెమూ నిచ్చేవు 
సిరులంబినులు నీకు. జెప్పెనకే యీతండు ॥ ఆంట ॥ 


కలసిమెలసి సీవు కందువలు చెప్పేవు 
చెలరే(గి నీకు బాస సేనెనటవే 
యెలమి (శ్రీవేంక పేళుం డిన్నిటాను నన్ను. గూడె 


తెలిపి నిన్నిట్లానే దిదైెనపే యీతండు 6 ఆంట ॥ 882 
న యట 
దేవగాంధారి 
తా నెరగ6డా యూతగవు రెల్లెడలను 
నేనేమైనా తనమీద నెపాలు వేసేనా ॥ పల్లవి ॥ 


రతివేళమా6టలు రచ్చలకు నెక్కవు 
యితవై నవారికి యెగ్గులేదు 
పతికిని సతికిని పాయదు చుట్టరికము 
ఆతిమోహములకును అడ్డాంకలేమ 4తానె॥ 


సిగ్గువడ్డయంతలో నే చేరదు తమకము 
వెగ్గళించినా నవ్వులు వేసటగావు 
వ్‌గ్గి వేండుకొంటేనే వోదు గదు(డు?)బీరము 
కగ్గవిపొందులలోన కపటము లుండవు ఇతానె॥ 


చ:వరిచేంతలు సాదింపులు గొవు 
యెనసినకూటమికి నెర వేడది 
ఘన,శ్రీవేంక కేళుండు కద'నె నన్నింతలొనె 
విన యముగలచోట వెగటై తోంచదు ॥ తానె ॥ 880 


శృంగార సంకీర్తనలు 


తెలుంగుంగాందోది 
ఎన్నేసివిద్యలు నేర్చె నీరమణి 
చెన్నుమీరె నిన్నిటాను చిత్తగించవయ్యా 


వనితచెమటలనె వానలు గురిస్‌ నదె 

. వినుపునవ్వులనె వెన్నెలగాసీవి 
పనులు సే సేవూర్చ్పుల పయ్యరగాలి విసరి 
చెనకీ నీదేవులు చిత్తగించవయ్యా 


విరహపువేడుక వేస6గియెండలు గాస్‌ 
సొరింది సిగ్గులనే మంచులు గప్పీని 
వరుస మోవితేనెల వసంకకొలము చూపీ 
సిరుల నీవేడుకలు చి_త్తగించవయ్యా 
ఖ్‌ 


కండువచూపులనే కడుమెజు(గులు చలీ 
ఆందపురతులనే వియ్యము లందీని 
యిందుకే (శ్రీవేంక టేశ యేలితి వీకెను నేండు 
చిందీ నదె తరితీపు చిత్తగించవయ్యా 


రేకు 1485 వేళావ? 
ఎవ్వరు నేరుతురు నే6 డిటువంటి నేరుపులు 
నివ్వటిల్లుందే[తలను నిన్నే మెప్పించెను 


వెక్కుచెమట దుడిచె చెలి సురటి విసరె 
వెక్కసమై నీ కెంత వేడుకాయనో 
చక్క వదంగూచుండి జారినతురుము దిద్దె 
ది 
మక్కువ సీవలపులు మానుప(గవనసమా 
౪01 24-౯19 


ల? 


జ్‌ 
భా 

ఏ౦ 
లా 
ణి 


॥ ఎన్నే ॥ 


11 ఎన్నే 


॥ ఎన్నే॥ 084 


॥ ఎవ్వ ॥ 


జః _... థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


' వొంటినే కొలువు నేనె వొయ్యనే పాదము ల్‌ొత్తె 
"పెంటలుగా నీకెంత [పియమాయెనో 
అంటిముట్టి పెనంగుతూ నాయములు గరగించె 
వెంటనే యీవోజ లి(క విడపించవసమా 

సారేకు పయ్యదం గప్పె సంగడినే మాటలాడె 
కోరిక నీకెటువలె. గూడెనో నేండు 
గారవించి (శ్రీవేంక పేళ నన్నేలితివి 
తారుకాణనీసుదులు దాచ ని; నసమా 


గళ 
ఆత డేమిసేసినాసు అదియు నాథాగ్యమే 
కాతరించి నేనెట్లు గరిసింతు 3 


కలువపూవుల వేసి కడంగి యాచేంనే 
కులికి విభుని నెట్టు గోర నంపేనే 
వలపులు చల్లిచల్లి వరుస నప్పటి నేనే 
చలపట్టి యెటువలె జంకింతునే 


సరనమాడుచు నవ్వి చక్కగా నానోరనే 
యిరవుగా పలుసోంకు లెట్టు సంతునే 
గిరికుచముల నొ త్రి కినిసి యంతటిలోన 

- విరహము రే(చి యెట్టు వేరెవేరె వుందునే 


కందువరతుల. గూడి కమ్మటి నాకాంగిటనే 
విందువలె సారె నెట్టు వేసరింకునే 
అంవి శ్రీవేంక పేశుండు ఆదరించి నన్ను నేఠె 
మందెమేళమున నేట్టు మాంటల మెప్పింకునే 


॥ ఎవ్వ ॥1 


11 ఎవ్వ గ 580 


॥పఠలవి 1 
౧౧ 


॥ ఆత (4 


॥ ఆత(॥ 


॥ ఆత(॥ 8806 


శృంగార సంకీర్తనలు 


పాడి 
మీవలెనే వుండవద్దా మేటియైనజాణ రెల్లా 
భావించి తెలియలేక పదర(6గ నేలా 


మొక్క లము లే6టికి మోహము/లవా€కి 
మిక్కిలి వివేకాన మించుట ఇక 
వెక్కసప్తందమకాన వేంయకొనె నిన్నాతలడు 
తక్క-క నీ వందుకు( దగ నియ కొంబివి 


కోపగించనేమిటికి కూటమిగలవారిక 
వోపికతో నిన్నిటికి న. 

టి నిన్నాతండు చెనకి నివ్వులు నవ్వె 
ప. యొసంగితివి నీ వి౨నికి 


ర్జు 


వింత సేయ నేమిటికి వేడుకగలవారికి 
ఆఅంతరంగాన సంతసమందుటగాక 
యింతలోనే శ్రీవేంక పేశుండు నిన్నేలినాండు 
కాంతవు నీ వాతనిం. గాంగిలిందుకొ.టివి 


ఖైరప 


మేలుమేలనుచు మిమ్ము మెచ్చే6 గాన 
సోలి మీవద్దం గూచుండేచో టియ్యవ-మ్య 


విందముగాని నీవు వేడు5లెల్లా మెంసి 
అందముగా జెప్పవయ్యా ఆ'పెసుద్దులు 
చెంది సిగ్గులువడక శిరసు నంచుకొ నక 
మట. నిణచుండి నీమోము చూపవయ్య 


260 


॥ మీవ ॥ 


॥మీవ ॥ 


ణి మీ్‌వ 11 న్‌గ్రి 


॥1 పల్లవి ॥ 


జ మేలు జ 


280 ్రీకాళ్ళపాక అన్నమాచార్యుల 


చూతముగావి యాపె సోయగపుగురుతులు 
యీతరి. బిలువవయ్యా యెటువంటిదో 
యేతుల కోపననక యింతటిలోనే నగక 
సీతల(పు( దెలసుకొనే నిందు రావయ్యా 


ఇయ్యకొందముగావి యీసతిజాణత నాలు 
ఇయ్యెడం బచారింపించనీవయ్యా నీవు 
నెయ్యపు శ్రీవేంక పేళ నే(డు నన్ను నేళితివి 
వుయ్యాలమంచము మీంద నుండ(గదవయ్య 


ముఖారి 
ఏకతానకు రారాదా యిప్పుడే కావలెనా 
కాకు సేసి యిందరిలో( గత లడిగేవు 


కను(గొనలనే విన్ను కొమిని జంకించ(గాను 
చెనకేవు సారెఫారెం దేయి చాంి 
వనితలు చూడ6(గాను వట్టిసిగ్గున నుండక 
- గొనకొవి యాపెనేల కొంగువశ్లేవు 


చక్క(గా వీమోము చూచి సన్నలు నేయంగాను 
జబ్‌ 
చెక్కిలి నొక్కి యిప్టై వేసవె ప్టేవు 
తక్కక నీ వింతలోనే తగ గుట్టుసేయక 
వొక్క-.మె చన్నులనే వొరసుకొనేవు 


తీవుగారేమోవి చూపి తెరవేసుకొనంగాను 
చేపట్టి కొంగిట వించి జీరదీ సేవు 
రావుల(శ్రీవేంక టేళ రతుల జంకించితివి 
పెపె నింకా నెంత పసలు చూపేవు 


॥ మేలు 6 


* మేలు ॥ 088 


౫ ఏక ॥ 


॥ ఏక్‌ ॥ 


* ఏక ॥ 080 


శృంగార నంకీర్తనలు 


పూర్వగాళ 
వట్టియనుమాన మేల వద్దనున్నా( డిళండు 
చుట్టమైనవాని నెంత సోదించేవే 


చెలిమి నేసినవా(డు చేతిలోనివాండు కాడా 
తల(పులోపలివాండు తగులేకాదా 
పిలిచినవాండు కడు(బియములు చూపండా 
సౌలపి యాతనినేల చూచి జరసేవే 


యింటికివచ్చినవా(డు యియ్యకానిమాటాడండా 
ఆంటిముట్టి పెన6గేవా( డాదరించండా 
చంటిపై గోరొ త్రేవాండు చనపు లొస6గండా 
జం టఉనపతితోనేల సాములు సేసేవే 


కూరిమిచూపినవా(డు కూడినవా(డే కొండా 
సారెకు నవ్వినా. డింక సమ్మతే కాదా 
యీరతి (శ్రీవేంక పేక. దిన్నిటా విన్ను నేరె 
గారవించి యింశకనేల కతలు నేనేవే 


రేకు 1466 సామంతం 
ఇటువలె నుండవద్దా యేకమైనవలపులు 
తటుకన( దరితీపు దైలువారీవి 


మవను నమ్మికయైతే మంతనము లింపులౌను 
కనుసన్న మెలఃగితే కడువేడుకౌను 
తనివి గలిగితేను తాలిములు నిలుచును 
యెనసినమీపొందులు యేమని మెచ్చేమే 


21 


॥;పలవి॥ 
ళా 


॥వట్రి॥ 
టి 


'॥ వట్టి 


॥ వటి ॥ 800 
ల 


॥పలవి॥ 
కు. 


॥ఇటు॥ 


2802 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మాట లొడంబడి క్రై తేవ పుచ్చికలు సమకూరు 
కూటము లొద్దికరై తే గుట్టు చెలుసు 
పాటించి మొగమోడితే పనులన్ని (6 జక్కనాను 


యీటులేనిమీగుణాలు యొన్నెని చెప్పేమే 


నగ నేరుచుకొంకే నాంటుకొను( బియములు 
తగులాయమైతేను తిమి రే(గును 
అగపడి (శ్రీవేంటాధిపుండు విను( గూడె 
ఇగురుంటోండి మీలీల లేమని నుకించుమే 


౪* ఇటు ।॥॥ 


॥ ఇటు ॥ 80! 


గౌళ 
చూడవయ్యా ఇంకా నాపెచొక్క. పుంజక్క 6దనాలు 
వేడుక కాండవు తొల్లె వెలయకుండుదువా 


మాటల. దేనెలు గారీ మక్కువల నోరూరీ 
తేటలువారీ నాపెతెలింగన్నుల 
ఆ(టదాని. గంపే నీవు ఆసోవకాండవు 


పాటించి నీ విది గంకే [భమయకుండుదువా 1 చుడ : 


నవ్వుల వెన్నెల గాసీ నంటున వి-తలు చూపీ 
రవ్వలు శేసీవి సింగారపు(జేలశ్లల 
జవ్వనమదము సంతసమునకు ౬ బుట్టిపిల్లు 


వ్విళ్తూర వింత గలితే వోర్వంగంగలవా ౪ చూడి + 


చెనకులు దుదిముట్టీ సిగ్గులను( బాలకట్టీ 
వినయములే తొట్టీ వెస రతుల 
యెనసితివి (శ్రీవేంక ేళ యీకెనూ నన్నూ 


'పెన(గిలి విందువంక( (బియ ముదకుందువా ॥చూడ ॥ 082 


శృంగార సంకీర్తనలు 


పాడి 
వలపు మొగచా_టెనవారికి నిశ్లేకాదా 
నెలకొన్నదొరవుగా నీ వేమి నేతువు 


నిచ్చలపుజవరాలు నీవద్దనే వుండంగాను 
మచ్చికతోడనే మాటలాడేవు 
ఇచ్చగించి వీడెము సీకియ్య. గాచుకుండ.గాను 
పచ్చిదేర నాచన్నులపై ( జేయివేసేవు 
చనవరినీదెవులు సరనములాడ.గాను 
ననుపున నన్ను( జూచి నవ్వు నవ్వేవు 
వినయముతో నాపె పిందు సీకు( జెప్పంగాను 
మొనసి నీ విపుడు నామోవి యడిగేప 
పెండిలాడినాపె నాతో. బెనంగుతా నుండ6గాను 
అండనే నన్ను. గూడి ఆదరించేవు 
నిండుకొన్నమచ్చికలు న్నీపె నారటిల్లంగాను 
కొండలణశ్రీవేంక పేళ కోరి నన్ను మెచ్చేవు 


దేళాక్షి 
ఆన తియ్యవయ్యా మాకు నామేలు వినేముగాని 
' కోమలికి. బొంతనాలు గూడెనా నీకు 


చలముగొని యాపెను సారెసారె. జూచేవు 
మలసి నీకు బెండ్లాడ మనసయ్యినా 
చెలరేంగి యప్పటిని చేయి మీ6దవే నేవు 
యెలమితో వారివారు ఇచ్చిరా నీకు 


283 


॥ పలవి ॥ 
వ. 


॥ వల ॥ 


॥ వల॥ 


॥౧వల॥ 888 


॥/పలవి॥ 
భ్‌ 


1 ఆన ॥ 


"కోనేటివరి నీకు సంకిం గూడెనా పొంతనాల” అనిససరిపోవనేమో? 1పానోంగము 


గ! థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


శ్రీపులమోవినిండ తేనియలు జొబ్చిలీని 
ఆపెకు నీకును మాట లందెనా నేండు 
కాంపుగము సేసేనంటా కాచుకొనివున్నా(డవు 
ఆపాటిచుట్టరికములాయనా మీకు 


_పానుపుపై నాపెచేతం బాదా లొ త్రించుకొనేవు 
అ(ఆ౭ినుకొని బువ్వముపొత్తబ్బెనా మీకు 
పూని (శ్రీవేంక పేశ్వర పొంచి నన్ను నేలితివి 
మేనరికా లిదరికి మెర నెనా ఇపుడు 


సాళంగనాట 
మీకు మీకు నమరును మిక్కి లివేడుకలెల్లా 
క్రై కొని నేమెల్లా( జూడ(గంటిమిగదే 


సింగారరాయండుగదే చిత్త జనగురుండుగదే 
అంగవించి విన్ను. బెండ్లాకినవాండు 
బంగా రుపతిమవు పాలవెల్లి కూ(ంతురవు 
అంగన నీవు దేవులవై తివిగదే 


కాంచనపుదట్టివా (డు కౌస్తుభపుమణివాండు 
మంచితనమున నికు మగండుగదే 
మించుసిరు లదానవు మేటితమ్మి పై దానవు 
యెంచంగ వితవివుర మెక్కి తివిగదవే 


చేతులు నాల్లిటివాండు (శ్రీవేంక 'పేళ్వరుండు 
ఆతుమగా విన్నునేలి ఆలరెంగదే 
యీకల శ్రీకాంకవు యిన్నిటా నేరుపరిఏ 
యీకవి కెప్పుడు నీవు యిరవై తివిగదే 


॥ ఆన ॥ 


॥ ఆన ॥ 094 


॥ పల్లవి ॥ 


॥ మీకు ॥ 


* మీకు! 


*మీకు॥ 895 


శృంగార సంకీర్తనలు 


బౌళి 
వారివారిసహజాలు వన్నె కెక్కివుండు6గాని 
యీరసానం దలంచితే యిక్కువలై తోంచవు 


సతులు పెక్కుమాంటల జరయుదు రూరకైనా 
మతిలో నెగ్గుపట్టండు మగవాండు 
చతురతలు మెరసి జంకింతురు సొలతులు 
తతి నెంచంటో తేను తప్పుగా. గై కొనండు 


జవ్వనులు కా6తాళించి సణంగులు రాలుతుకు 
రవ్వలుగా నలుగండు రమణు. డెందు 
పువ్వులంగొని వేతురు బుజముల నొరతురు 
నవ్వుతానే వుండు(గాని నలిరెంగి తిట్టండు 


జట్టిగొన్నమావినులు సమరతి మీరుదురు 
గుట్టు బయటవేయండు గుణవంతు(డు 
గటిగా (శ్రీవేంక పేశ కడపలో నన్నేలితి._ 
వెటఇనా6€ దనవిభు(దే ఇన్నిటాను ఘన.(డు 


రేకు 110? రామ్యక్రియ 
తానేల నవ్వులు నవ్వీ దంటలముగామనుచు 
పూవి కొలువుళో మీరంబోలదనికాక 


నేరరా పతితో నాడ నెలంతలు సరసాలు 
ఆరయ మందెమేళశ మౌొననికాక 
చేరి చెనకనోపరా చేకులు చాంచి చాంచి 
సారెకు. దమసిగ్గులు జారీననికాక 


॥ వారి! 


॥1వారి॥ 


॥1వారి॥ 0086 


౬ 
3౮ 

లా 

ఇ 


॥తానే గ 


286 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


జూటుందనాన పంకాలు చూప(గనోపరా 
ఆ(టదాని కోజలుగావనికాక 
సూటిగా( గన్నుల జూచి సొలయ(గనోపరా 
కాటుకవన్నెలకప్పు గప్పీననికాక 


నెట్టనం దమకములు నెరప(గనోపరా 
గుట్టు బయలయ్యీనంటా. గొంకుటగాక 
యిట్టె (శ్రీవేంక పేళు, డే నలమేజమంగను 
చుట్టమై నన్నేలంగా సోద్యమయ్యి!గాక 


ఎన్నాసి 

చిత్తగించరాదా నీవే చెలి యట్లనున్నదో 

కొత్తగా నే విన్నవించేగురుతు లేమున్నవి 
తరుణీ నీకూటములు దలపోసి తిలపోసి 

శిరసువంపులతోడ( జిమ్మి రెంగెను 

వరున నీకొప్పువీడి వాసనకు: గడుంజొక్కి 

నిరతపుందమకాన నివ్వెరిగ్రై వున్నది 
నెమ్మదిం జిత్తదవులో నీరూపు చూచి చూచి 

పమ్మినకోరికలలో పచ్చిదేరెను 

తెమ్మలుగా నీసుద్దులు దిక్కులనెల్లా ఏవి 

వుమ్మాగిలనట్రూర్పుల నుస్సు౫నీ నిష 
మవ్నించంగా నీకా(గిట మర్మములు సోకి సోంకి 

చన్నుల_వె పులకల డీసీ నిదె 


యిన్నిటా (శ్రీవేంక పేళ యీకి యలమేలుమంగ 


నిన్ను మెచ్చి పొగడుతా నించుకొనె, గళలు 


11 తానే ॥ 


4 తానే॥ ౧0? 


॥పల్లవిః 
న్‌ 


చిత! 


చిత ॥ 
॥ చక్ర 


ఏచిత్తి!॥ (1 


శృంగార సంకీర్తనలు 


జేసాళం 
తల(పించరె చెలు లాతనికి నిది 
పలుక నేమున్నది తాం ఐనీగొంటగాక 


జిగిమింది విన్నపాలు సయణగనేర్తునా 
లగ నన్ను మన్నించ తనకే పోదు 
చిగురు(జేతులం దన్ను జెనకనేరుతునా 
బగివాయ కిల. దనభారమింతేకొక 


సారిది. దినకు నే జుట్టమయ్యేదాననా 
దరిచేర్చి బుద్గిచెప్ప. దానేకాక 
౧ 
వరుసల దనకు నే పలచేయంతదాననా 
గరిమతో దానికీరి గట్టుకొ నేంగాక 


పానుపుపైనుండి తన్ను. బై కొనంగవచ్చునా 
కానిమ్మని తానే నన్నుం గలసినాండు 
ఆనుక (శ్రీవేంకటేశు. డలమేల్మంగను నెను 
నానావిధాల నాతో నవ్వినాండుగాక 


60కరాభరణం 
ఆరుదరుదు నిన్ను€. బెండ్లాడినవారిభాగ్యము 
సిరులనీమహిమలు చెప్ప( గొత్తలు 


ముప్పిరిగొన( గవి మోవి చూచితే 
దప్పులుదేరు నందరుళిరుణులకు 
కప్పిన నీమేవితావిగ్గాలి విసరితే 
అప్పుడే విరహపుటలయిక మానును 


267 


॥పలవి 
య 


॥;తల6॥ 


॥; తల(॥ 


॥తల6॥ 300 


ఒఖవపలవి॥ 


౪ అరి ॥ 


268 


భీ తాళ్లపాక అన్నమాచార్వుల 


మనసారా సీతోను మా(టలాడితే 
ఘనముగా నెమ్మాముల. గళలెక్కును 
చనవిచ్చి నీవు మాసంగడి( గూచుండితే 
తవివింబొందు గక్కనం దనుపులెల్లాను 


చేతనంటి నీమేవిపేవ సేసితే 
కాతరపు(ంగోరికలు కడుఫలించు 
యీతల శ్రీవేంక కేశ యే నలమేలుమంగను 
నీతితో నన్నేలితి? నిండు నిక కీర్తులు 


నామంతం 
ఊర కేల సిగ్గవడే వుపాయాలు నే( జెప్పితే 
అరీతి నీవిన్నపము లన్నీ( జేసుకొనవే 


జలజాడి నీపతి మజ్జనమింట నున్నవాండు 
జలక మందియ్యవే సంతోసానము 
చెలువుండయు మైమర్దన చేయమనునో యేమో 
తలగడయు€ జాపా( చేత యామణకువే 


శిరసాలచుకో సందే చిత్తగించునో యేమో 
వరులివె కొంపోవే విడెము గోవే 
గరిమ నంసితేను కడుంజెమరించునేమో 
సురటి గందవొడీ వించు కేమరకువే 


రతికి. బిల్చ్బునో యేమో రానవనరాదు నీకు 
లతి వింతలో. విల్చి తా నిన్ను6 గూడె 
ఆతండు (శ్రీ వేంక పేకుం డలమేల్మంగవు నీవు 
చతురుడు నన్నూ నేలె సవతుల మౌదుమే 


॥ అరు ॥ 


* అరు॥ 400 


॥ పలివి॥ 
లొ 


1 ఊర ॥ 


॥ ఊర ॥ 


॥ ఊర ॥ 40! 


శృంగార సంకిర్తనలు 0 


వరాళి 
ఆపెకు నీకు( దెలుసు నవి యెట్టి వేడుకలో 
పైపై సవతులము పచారించంగలమా ॥పలవి॥ 
వ్‌ గ 


వింతగా సీమోము చూచి వెలది నీతో నవ్వె 
ఇంతలోనే గురు. యేమిగనెనో 
సంతోనముతోడ నీసంగడి నిలుచున్నది 
అంతరంగపుమాట యెట్లానతి ఇచ్చితివో (ఆపె ॥ 


సముకాన నప్పటిని సన్న నేసి నిను మెచ్చె 
తమకాన నీమేనేడ తన్ను సోంకెనో 
చెమటలు గారంగాను చేతులెత్తి నీకు మొక్కీ 
ప్రమదాన నెటువంటిపనులు సేసి8వో ॥1లఆపె॥ 


కందువ నలమేల్మంగ కా.గిలించుకొనె నిన్ను 
చెంది నీమన్నన నెట్టు చేకొనెనో 
యిందరి మమ్ము (శ్రీవేంక పేళ యేలుకొంటివి 


పొంది నీదేవుల కెటు పొస6గ6జెప్పితివో ॥1ఆపె!। 402 
రేకు 14608 సాళంగం 
కంటిమయ్యా నీచేంతలు కన్నులకుదల నేండు 
నంటువ లేదంటానే ఆనలు వెట్టుకొ నేవు ॥ పల్టివి ॥ 


పైవై నీవెక్కడనో పరంాక్షై వుండితేను 
, ఆపె నీ మొగము చూచీ నంతలోనను 
దాపుగా నప్పటి నీవు తనదిక్కు చూచికేను 
రాపుగా సిగ్గుతోడ శిరను వంచుకొనీని ; కంటి 1; 


20 1శీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వొద్దిక మలిగుపైవి వొరంగి ని(ద్రించితేను 
ఓ యా 
అద్వకొనీ( జన్నుల నీయందపు(జేయి 
నిద్దిరించే దానివలె నెమ్మి( గన్నులు మూసితే 
తిద్దే వాపెహారమును తేటతెల్పమిగను 11కంటి 1 


నన్ను గాంగిలించుకొని నాతో నీవు మాటాక్ష€గా 
సన్నల మోవి చూపీని సారెకు నాపె 
ఇన్నిటా (శ్రీవేంక కేళ యే నలమేలమంగను 
మిన్న కొపెకతలకు మింగకు గుక్కిళ్లు 11కంటి;। 4108 


కుద్దవసంతం 
చెల్లు నీవంమకు నింత 'సేయవలదా 
కల్లగాదు నీవలనే కంటిమి యీనేరుపు = పల్లవి ॥ 


చెక్కు నొక్కి నీవద్దిచెలి మకు నింతలోనే 
టి. 

ప్పక్కిటితమ్ములమిడి బుజ్జగించేవు 

ఇక్కువ నెవ్వతెనై నా ఇంటికి రమ్మంటివో 

వొక్కమాపే యీపె నింత వొడ(బరచేవు ॥ చెల్లు జి 
దొడ్లసామ్ములెల్తా( బెట్టి తొడింబడ నప్పటికి 

క. ణా టబ 

వెడ్డు వెట్టి సాంసార వేండుకొనేవు 

అడ్గమై వేరొక తె నిన్నాసల౬ బెట్టినదో 

నూ. ళు 
వొడ్డుకొనకుండా వింత వొడ(దబరచేవు ॥ చెల్లు ॥ 


నన్నలు నాకు జేసి సరి నిట యీ36 గూడి 
మసక యెంతేసినమ్మిక లిచ్చేవు 
ఇన్నిటా శ్రీవేంక పేళ యే నలుమేలుమంగను 
వున్నతి(. జనవులిచ్చి వొడందిరచేవు ॥ చెల్ల! 404 


“శృంగార సంకిర్తనలు 


ముఖారి 
ఎంతగబ్బి ఇదియని యేల తి,ప్రేవు 
మంతనాన నీకది మంచిపేకాదా 


చనవు లొసంగితేను జవ్వనులు మానుదురా 
గొనకొని రమణుని( గొనరక 
తనువులు సో6కితేను తమకించకుండుదురా 
'పెనంగులాడుతాను పియములు చూపరా 


నేసవెట్టి పెండ్లాడితే సిగ్గుతోనే వుందురా 
వాసులువంతులు( జూపి వలపించక 
ఆస నీవు గొలిపితే అపై పైకొనకుందురా 
రాసికెక్క పచారించి రవ్వ నేయక 


మరిగించి కూడితేను మట్టుతో నుండుదురా 
సరసములాడి మోవి చవిచూపక 
ఇరవై శ్రీవేంక పేశ యే నలమేలుమంగను 
సిరు౯6 గూడితి వాపెచెలై లూరకుండునా 


ఆహిరి 
వదారువేలు(ల?) సతులపతివి నీవు 
సుదతి వెంగెమాడదుసుమ్మీ యీపట్లుకు 


మొక్కి మొక్కి. చెలియ నీముందరనే వుండ!గాను 
తక్కక సిగ్గుతోనేల తలవంచేవు 
నిక్కి. వెరొక్ష తెవద్ద నీ వుండ 6గా( గనెనో 
ఇక్కడ నీ వందుకుంగా నే(టికి లోంగేవు 


27/1 


॥ ఎంత ॥ 


॥ ఎంత 4 


॥ ఎంత ॥ 405 


॥ పలవి॥ 
న్‌. 


॥పదా॥ 


బక లే కాళ్లపాక అన్నమాచార్యుల 


వేడుకతో నాపె నిన్ను వేమారు నుతించ(గాను 
యీడ మును(గువెట్లుక యెంత నవ్వేవు 
పొడితో నీ వెవ్వతెకు బాస లియ్య(గా వినెనో 
తోడనే నీవప్పటి విందులకేల కొంకేవు ॥పదా ॥ 


నెమ్మది నలమేల్‌మంగ నిన్ను. గా(గిలించంగాను 
అమ్మరో నీవెంతేసి స్మిపియాలు చె 'ప్పేవు 
కమ్మి (శ్రీవేంకటేశ నీకత లీపె దెలినెనో 
సన్ముకించె నిందుక(గా చంద మెంత సేనవు ॥పదా॥ 406 


సొామవరాళి 


నేమేమి సెజంగము గీజమని వండుదుము 
నీమహిమలెలాను నీకే తెలుసును ॥ పల్లవి ॥ 


తగవులు చెపే ప్పెవు తరుణులకును మాకు 

నగవులు నవ్వేవు నయగారాల 

మొగములు చూచేవు మూంశమీ(దనెల్లాను 

యెగస క్కెపునీమోహ మెవ్వతెపై నున్నదో *నేమే॥ 
ఆసలెల్లా( బెస్టేపు అండం గూ హాచుండుమనేవు 

వేశార కంవర్‌కిని విదేరిచ్చేవు 

"సేసలు పై జల్లేవు చేతులు సారె జాంచేవు 
వాసిగా నెవ్వరిమీంద వలపు నీకున్నదో ॥నేమే॥ 


పాదాలు పై( జాంచేవు బాగుగ నొత్తుమనేవు 
కై దండలు వట్టుకొవి కా(గిలించేవు 
యీదెస (శ్రీవేంక పేళ యే నలమేలుమంగను 
పోదితో సన్నేలితివి పొందు లింకెందున్నవో ॥నేమే॥ 40? 


శృ గార సళకీర్రనలు 


"బిడి 
జి 


నే మెంత నిన్నవంచనా స పోంంనాది సనేవా 
ఆముకొం మమ్ము దులడగేపు వీపు 


యేకతాన నుండి యాపె మునిపెప్పెనో బుద్ది 
ఆకుషుడిచి ఇచ్చి యేవని నేర్చెనో 
అకడ టోనము వెట్టు .ప్పు డేమి దోదించెనో 
మాకు( దెలియ* 'సేమరకములెల్లాము 


సింగారప్పుందోటలోన చేరి యేబాస గొనెనో 
సర్దిగతి గొల్వులో నెట్లు జటిగొ నెనో 
యెంగిలిపొత్తు వేళల నేవుని భి ఏఇంచెనో 
చెంగట" నెజంగము నీ౨ శ్రములోఎనులు 


నెలకొన్నరతివేళ విన్నెంశ నంపిలంచెనో 
అలమేల్‌మంగ ,శ్రివేంకటాదీశుండా 
ఛలంచుక వచ్చి నేండు త మమ్ము నేలితివి 
మలసి తోంచదాయ సీమక్మము లెవ్వరికి 


రేఖ 1449 వరాళి 


ఎట్టు వేసిన నీచేత కెప్పుడు లోనే నేము 
ఐట్టదియలీ(దనేల భాగ్యము నీచేతిది 


చెలువుండవ నీ వేమిచెప్పిన వినేముగాక 
చలమరితనమేల సాదించనేల 
వలచినవారము వద్దనే వుండేముగాక 
అలిగి వండుండనేరి. అవుంగాదననేల 


4 మలం 


వం 


జపలవి॥। 
లు 


4 నేమెం॥ 


ఇనేమెం కి 


ఇనేమెం॥ 400 


* పట్లవి॥ 


గ థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


యేలినవాండవు సీయిచ్చ మెలంగేముగాక 
జోలిమాట లాడనేల సొలయనేల 
సీలోవివారము నిండుకవుండేముగాక 
జాలి నీకు రే(చనేల జంకించనేల 


శ్రీవేం3 కేశ్వరు(డవు చేకొని మొక్కేముగాక 
పూవుల వేయ[గనేల వొను(గనేల 
యీవేళ నలమేల్‌మంగ నిటు నీకా(గిటిదాన 
వేవేలుగా( గూడితివి వేసరించనేల 


మాళవిగాళ 
మాకు నిప్లై తోంచీ నీమర్మము నేండు 
కాకు సేయరా దీసుద్గి గలిగినట్టున్నది 
౧0 లు 


చెప్పుదునా వోయి నీచి తములోపలిమా(ట 
కప్పి సిగ్గులువడవుగదా నీవు 
చొప్పులెత్తి నీమొగము చూచితేనే కానవచ్చు 
ముప్పిరి నాపెకు నీవు మోహించినట్టన్నది 


వుసమింతునా వోయి చొడలినీవు ద్యే(ద్యో)గాలు 
కపటముతో నవ్వవుగదా నీవు 
నెపమురే కందు నీవు నిలిచితేనే తెలుసు 
యిప్పుడే నీ కొపెకు. టౌం దెనసినట్టున్నది 


యేమపరతునా వోయి ఇరవై ననీగుణాలు 
గారవముతో మెచ్చవుగదా నీవు 
యీరీతి (శ్రీవేంక కేక యీ నలమేలుమంగను 
చేరి నన్నేలితి వాకె. జేకొనినట్లున్నది 


॥ ఎటు ౪ 
ట్‌ 


* ఎటు ॥ 400 
ఈ ఓ 


॥ మాకు ॥ 


మాకు ॥ 


ఇజమాకు॥ 410 


శృంగార సలికీ ర్తనలు లం 


పొడి 
అటువంటివా(డా యీత డౌనే నీవు 
కుటిలమేలే యెదిరగుణము లె6 (గపు | ॥;పలవి॥ 
్సా 


చేనెగా రేమాటలాడి తీపులెల్లా( బుట్టించి 
నానంబెస్రేవు వలపు నాపతితోసు 
మేనెల్ల జెమరించెన: మెరసి యీతసి కిటై 
మానపుగా ఇటు ంటిమాములాండీమాటలు ॥ అటు ॥ 


నిద్దిరించేవాని లేపి పు జూపి 
బుద్దులు చెసే ష్ష్‌, నావభుపకి సీవు 
కొద్గిమీర నా 3 మీరె బూరిమి నతన కి్లై 
వద్దే వుద్రండాలు వట్టిజోలిఎ తెవు జ అటు ॥ 


పసలుగా మొక్కు మొక్కిపొదాఎ నగుదేనంటా 
శ ర. 
వెసం గాంగిలి చేవు శ్రీషంక పేశ్వన 
యెసగ నలమేల్‌మంగ నేను నాఐగ6 డిం 
కొసరకువే యెంతకోడెఎజవ గలవు జఆము॥ 41! 


సామం ౨ఏ 
కంటిని మీవేడుకలు కన్నులశుదల నేము 
వి.టి మిన్నాళ్ల సుదులే పీ.:.లపందుగలు 1 ప 
గా ౮ 


లల 
30 
ర 


సిగ్గువడివుండంగాను చెలిచేఇ నట్టి తీసి 
యెగ్గు వేక తొడిమీ6ద నిడుకొంటివి 
అగ్గమె యమంతటబంటోత అపెఇంటికే నచ్చి 
కగ్గులే కాపెవాకిలి. గాచుకవున్నాండవు ॥కంటి జి 


24 ్రీ తాళ్లపాక అన్నమాదార్యుల 


. తలవంచుకుండంగాను తక్కక నెమ్మొగమెత్తి 
వెలయ మూప్పపై/ జేము వేసితివి 
చలువగా నస్పటిని చన్నులపై నీవారగి 
మెలుపున నాపెతోనే మేలము లాడేవు 


గుట్టుతోడ మండ(గాను కొంక కలమేళ్‌పంగను 
నెట్టనం గాంగిటం గూడి నించితి కృప 
అ్హై శ్రీవేంక పేళ ఆపెకే నీవు మఠి 
న క్షి ం 
చుట్టమవై. మమ్మునేలి చొక్కులంబె స్లేవు 


సౌంాష్ట్రం 

. ల 

పట్టకువయ్యా మాకొంగు బలిమి వేసి 
గుట్టుతోవారముగాక కొనరేటివారమా 


నిమ్మకాదలంకేసి నిక్క.(జన్ను లవారము 
ఆమ్మరో నీతో మాటలాడ(గలమా 
చిమ్ములసిగ్గులలోనే చిందువందయ్యేవారము 
వమ్ముచు నీతో నంతేసిపంతములవారమా 


మెల్లనే పిడి కెండంఠమించునడిమి వరము 
చెల్లంటో వీతో పొందునే మంగలమా 
చల్లువలప్పలచేత జొజర5క డేవారము 
వుల్లము గరగ విన్ను నోర సేటివారమా 


పుటపుటమొలచేటిపూ(పవయనువాఢము 
కటకటా రతి విన్నాంగ(గ(గలమా 
ఇటు శ్రీవేంకటేశ్వర యే నలమేలుమంగమ 
తటుకన( గూడితివి తప్పురెంచేవారమా 


కంటి ॥ 


*కంటి॥ 412 


* పలవి | 
రు 


॥1పట్లః 
టబ 


జపట్ల॥ 
బి 


'జపట్ల॥ 418 
౬. 


శృంగార సంకీర్తనలు వ? 
| దేసాళం 
మాకు( జూడ వివిమేలు మవసునీ కెట్టున్నదో 
చేకొని నీకు నితవు చెప్పితిమి నేము 4 పల్లవి ౫ 


వవీతపయ్యదలోనివ్యటువచన్ను గుబ్బలు 
కమ(గొంటివా వోయి గక్కున నీవు 
పేనంగి సీవురమున. బెటుకొం పేంగవక 
చెనకేంతుల సీవుచేసినభాగలను * మాకు(* 


తెలివై నమోములోనితేనెగా రేయా కెమోవి 
తలంచుకొంటివో లేదో తగిలి సీవు 
నెలకొన పినోరిలో సంచుకొం'పేంగనక 
లిలకొని నీవు సేయుకపము లీడేరును ॥ మాక(॥ 


మెచ్చులనల మేల్‌ మంగ మేపమీ(దివాసనలు 
యిచ్చల శ్రీవేంక పేగ యెటు(గుదువా 
పచ్చిగా నీమేఐ పండా, బట్టించుకొం పే(గనక 
అచ్చుగా. గూడితి సీకు నిమర వలపులు ॥మాకు(॥ 414 


రేకు 1470 మాళఏపగొళ 
ఏమని చెప్పంగవచ్చు సిటై నీసతిభావము 
కామించినచందమో కడ/(గుసింగారమో ॥ పల్లవి ॥1 


_చెలియ నీమోము చూచి చెక్కు.ల6 జెమట చిందె 
వంపులో ఆదడియ జవ్వనమదమో 
విలువున నంతలోన నిట్టూర్పు నీగిడించె 


కల వేటి వేడుకలో 50దువతమకమో ॥ ఏమ ౫ 


ళం. . థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


కొంత నీవద్దనుండి క5ళలతోదై వారె 
చింతావిరహమో చిందెడు.ప్రేమో 
మంశనపుమాటలాడి మటి చిరునవ్వు నవ్వె 
చెంత నీపై ఆనలో సిగ్గుల మొలకలో *ఏమః 


అలమేలుమంగ విన్ను నపుడే కాంగిట నించె 
తలకొన్నకోరికో తగులాయమో 
యెలమి శ్రీవేంక పేళశ యిన్నిటా నిన్ను నెవనె 
తల(పులముచ్చటో తనమనోరథమో ॥ ఏమ॥ 415 


ఆపహాొరి 
ఇంక సీచిత్తము యెట్లన్నై నం గావుము 
పొంకమాయ నాకు నీకు పొందులెల6. దొలుతనె ॥పలవి॥ 


తల(పు నీ వెరుంగుదువు తగవు నీకు. దెలునును 
మలసి విన్న విచనేల మా(టిమాటికి 
బలమినేయనే(టికి పరాకు వీకు లేదు 
నిలిచి యేడనుండినా నీవారమే ॥ ఇంక ॥ 


వింటి నీగుణములు వెలనె నీచరితలు 
జంట నాకు నీవు గలవు జరయవలవదు 
అంపె నీిమోహము అదియు స్మీపభావము 
ఇంట నెపుడు నున్నాండ పదియ మాకు లాభము ॥ఇ౦0క ॥ 


చనవు లిప్పు డొనంగితివి సరసమునం జెనకితివి 
'పెనంగందగడు నీవు నాకు. (బియుండవాదువు 
వినుమ ఆలమేల్‌మంగవిభుడ (శ్రీవేంక కేశ 
తనిపి రతుల మమ్ము నింత తగులునేసుకొంటివి ॥ ఇంక ॥41[6 


శృంగార సంకీర్రనలు [0 


పాడి 
ఏమని యానతిచ్చేవో ఇందుకు నీవు 
వేమరు( జెలికత్తెలు విచ్చిచెప్పరాదు ॥ పల్లవి ౪ 


కాంత నీవు (గూడుండంగా కమ్మటి నొక్కతి రాంగా 
చెంతనే దాంచుకొంటివి చెరంగు. గప్పి 
వింతగా నా కెకొంగు వేరొకవన్నెది సంది- 
నంతిలో( జూచి సందేహము విన్నడిగె ॥ ఏమ ॥ 


వీడె మాకె ఇచ్చేవేళ వేరొకచెలి రాంగాను 
వోడక మలంగుదండ నుంచుకొంటివి 
తోడనె యాకెనీడ గోడె నుండంగా6 గవి 
జోడు గంటి మేడదని సాలసి నిన్నడిగె ॥ ఏమ 


కమ్మివీణాప వాఇంచ.గా కిమ్ముల సతి రాంగా 
సామ్యు అలో బెట్లి యీ3 నెమ్మి గూడితి 
పమ్మినయ ల మేల్‌ మంగపతివి శ్రీవేంక కేః 
ఇమ్ముల నాకెం గని యేమొనని యడిగె ॥ ఏమ ॥ 417 


గౌళ 
చుట్టరిక మైనచో ఎ సూడువట్లనే6టికి 
గటియాయ(౬ బని లా కానిమ్మనవయ్యా ॥ పల్లవి 11 
లట గా 


చెక్కునొక్కి యాపె విన్నుంజేరి వేడుకొనంగాను 
విక్కనినజ్వతోనేల సిగ్గువ దేవు 
వుక్కుమీరి యావేళ విన్నారననో కొనగోరి 


ఇక్క ద నందుకేమియు సెంచవద్దు రావయ్య ఏ చుట్ట ॥ 


జ0 శ్రీ కాళ్ల్షపాక అన్నమాచార్యుల 


కోరి పియమెల్లాల జెప్పి కొంగువట్రి పెనంగంగా 

తేరకొననేం యాకె దిఒ్కచూచేవు 

ఆరీరుల( దొ.గతొత్కులారలా ౬ గాలు దాంతెనో 

సారె నందుకేటు దోసముగాదు రానయ్య * చుట్ట ॥ 
అలమేలుమంగ ఏన్ను వట గాంగిరించలాను 

లలపవంచునోని ల'రోం ద _కించేవు 

యెలము సైపేం టె: ముర్ళవ లెంతసోంతెనో 

కళ సితి రంరేమ6 గొంరంగరదు రావయ్య ॥ చుట ॥ 418 


నాళంగం 
ఎవ్వరెంత పెసంగినా చనేమాయ:ం 
నవ్వుతా నుండే సను నలాండే ఎతయి 


ల 
36 

ల 

ఇ 


నమపుగలుగువారు నా". చితోదుత 
స. ఆవులు చెప్పితే సాం మందు 
కను(€గొంటా నంద దహు "“లతలసరితలెల్ల్హా 
నను మన్ని:చు నాంండు నావో(దే యెపుడు ॥ ఎవ్వ 


కొలువు సేసేవారు కోరి సనబునేసి 
వలపులు చల్లి తేను ఒద్ద కనాదు 
'తెలుతము తమతమతెవింగులెల్డా నేండు 
నలి నన్ను మన్నింబె సావాండే యతండు ॥ ఎవ్వ ॥ 


యేతుల( బెండ్లాడిన నా రెంతసరసారాడినా 
కాతరించి పెన(€గినా౬ గా దనరాదు 
యీతల శ్రీవేంకటేశు. డే నంమేలుమంగను 
నాతగులై నన్ను. గూడె నావాంయడేయతడు 4 ఎవ్వ॥ 410 


శృంగార వంకీర్తవలు 1 


ఆహిరి 
విన్నపమిదె నీకు వినుము వద్దు పరాకు 
ఇన్నిటా వీకు మేలు యిసై చెలి నేలు ౫ పలవి॥ 


వేడుకకు వెలలేదు వెలందికి నీకు. బోదు 
వాడి కెనవల పి(క వసముగాదు 
యీడువచ్చు విదరికి నింపులు మాయిందరికి 
జోడుగూడు విచ్చేయు మాసుదతినగరికి విన్న 8 


యెప్పుడు. గలదు పొందు యీకెమోవి నీకు విందు 
కుప్పలుగా నిన్ను వేండుకొన్నదే సందు 
చెప్పనేంటికి యలపు చిత్త మీకెపె( గొలుపు 
నెప్పునం గాంగిటం గూడీ నీకరుణ నిలుపు ॥ విన్న * 


అల మేల్మంగ దేవులు అన్నిటా(గూడే వావులు 
నెలకొనె6. గన్నులను విండు(గావులు 
నిలిచి (శ్రీవేంక పేళశ నీరతులే ఇంత సేనె 


వెలలేనినవ్వుల వెన్నెలలు గానె *విన్న ॥ 120 
రేకు 147! వరాళి 
కూ చుండ బెట్టుకోరాదా కొమ్మను తొడమీందట 
యీచాయనేఅ లో(గేవు యెవ్వరు వద్దనేరు 4 పల్లవి ॥ 


చెక్కుల జెమటగార చెలి నిన్ను. గొల్పివచ్చె 
జక్కువల౯టోలేటిచన్ను లదర 
అక్కర యెంతో నీకు నప్పటనుండీ నాపె- 
దిక్కు చూచి సంతోసాన దెప్పల6దేలేవు ॥కూచు౦ ॥ 


2 (శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


(కుమ్ముడి జారఃగ వింతి కోరి కైదండ నీకిచ్చె 
తమ్మిమోమువ నిండాము. దప్పులుదేరె 
కమ్మి వీకరుణ యెంతో కరగి ఇందులకుంగా 
సమ్మతిగా౬ జనవిచ్చి సారె బుజ్జగించేవు ౫ కూచుం ౫ 


మతిచొక్క_ నలమేలుమంగ నీకు. బాదాలొత్రె 
సతముగా౬ బులకలు జాజుకొనను 
తతి. గూడితి వీకెను దాకొని శ్రీవేంక పేళ 


ఇతవుగా మెచ్చిమెచ్చి ఇంపులుచల్లేవు ॥కూచుం॥ 421 
ముఖారి 
కాదనేమా నీవాపె. గాంగిలించుకొనంగాను 
యీదెన మమ్మింత (భమఇంచకువయ్యా ॥ పల్లవి ॥॥ 


అటె ఆపెకు( జుటమవె తే నౌదుగాక మమ్ము 
లు ఉల ఆఉ౬ా 
వట్టిపరాకులు సేయవలదయ్యా 
చుట్టి మాటలాడ సందుచూచుకొంటపే( గొందుగాక 
దిటవె విదెము మమ్ము( 'దేనంపకువయ్యా ॥ కాద ॥ 
టా 


చొప్పుగా నీవాపెదిక్కు చూచితే చూతువుగాక 

కప్పురము మాకన్నుల గుస్పకువయ్యా 

చిప్పిలం బొంద ననువు సేసుకొం శే. గొందువుగాక 

విప్పుచు( దిచ్చడము వపైంగప్పకువయ్యా ॥కొద ॥ 
పిలిచి యాపెకు సొమ్ము పెట్టితే బెట్టదుగాక 

వెలచెప్పి పందేలు వేయకువయ్యా 

చెలి యలమేలుమంగ'.(శ్రీ వేంక కేకుండవు 

ఇల మమ్ము నేలితి వెంతవా-డవయ్యా *కాద॥ 422 


శృంగార నంకీర్తనలు 


పాడి 
కలికివి నీవెరంగవితగవు లున్నవా 
చెలులము నే మింత చెప్పిచూపవలెనా 


వాడికగా రమణుడు వలవులుచల్లి తేను 
యీడనే సిగ్గు - -=వే 
వేడుకతో చందురుండు వెన్నెలలు గాసితేను 
జోడుగా. గలువలు మెచ్చుగ వికసించవా 


మంతనాన నాతడు మాటలు విన్నాడించితే 
పంతముతో మోనములు పచరింతురా 
వంతలేక వనముల వసంతుండు పైెకొంపే 
దబంతినే కోవిలలును( బిలుక(గవళలదా 


సాం శ్రీవేం3 కేళుం డిచ్చట' గాంగిలించితేను 
కూరిమి నలమేల్‌మంగ కూడితి వొనే 
మేరతోడ గొండమీ(ద మేఘము వచాలితేను 
చేరిచేరి మయూరాలు చెంగలించి ఆడు(గా 


దేసాళిం 
ఎక్కడ పరాకో నీకు నెజ:గము 
యిక్కువ( గొలువునేసే మిదివో నేము 


పపైమంచముమీ.దటం బవ్వళించి సీ పుండంగ 
“అజ్రై పాదారొత్తీ నాకె అండ6గూచుండి 
చిట్టంటు నేల . సీకు "సేవ సేసేరు గొందరు 
ముట్టి సారెసారె నీకు మొక్కేము నేము 


జం 


॥5లి॥ 


॥5కలి॥ 428 


॥ పల్పవి ॥ 
గ 


౪ ఎక్క (1 


284 థ్రీ శాళ్లపాక అన్నమాదార్యుల 


చేతిమీ(ద నీ విష్థై శిరసు వెట్టుకుండంగా 
యీతలను తొడనా(చె 'నీ3ె నొకతె 
కొతరాన వేళ్ల 6 జిటుకలుదీనేరు గొందరు 
జాతిగా సీమేను చూచి సంతోసించేము నేము 

పన్ని యలమేలుమంగ పైపై సన్నలునసేయంగా 
వున్నది (శ్రీవేంక మేశ వురముమీ:ద 
వన్నెలతో విటమేలా వలపి*చేగు గొందరకు 
మన్నించి మమ్మేలి౭ివి మఖ సేము నేము 


కాంటోది 

ఏమి సేతు నావలపే ౬:౦తసేనె నన్నుసు 
కాముకులై నవారికత ఓటు ఒ౦టివి 

చక్కవినీమోముచూచేసందడిపం' కన 
మక్కువతో సీ: మొరక_మటచితిని 
వెక్కానపునీకళలు విసపరాశస 
చిక్కనిప్రియము నీ$ు(౬ జెప్పమలఅచితిని 

సారెసారె నీతో సరసములాడేసరాకున 
చేరి కొనుకియ్య మజచితి నపుడు 
మేరరేక నీతోనవ్వేమిక్కి రిపరాకున 
"పేరుకొని మాయింటికి. బిలు నమఅచితి 


కొలువు నీకు( దే నేటికూచిమిపరాకున 
మలపి నిన్ను. జనకమట ఏ౨ 
అలమేలుమంగపశివె నశశ్రీ వేంక పేళ 
యక్‌ 
తెలిపి నన్నేలితే నుతించమఅ ఎతిని 


శ. ఈశెయఎల్‌-! ఒకతె. 


॥ ఎక్క ॥ 


॥ ఎక్క ॥ శీలి 


॥ పలవి॥ 
గ్‌ 


॥ ఏమి ॥ 


థి ఏమి 41 శల 


శృంగార నఈకీ _ర్తనలు 5 


మంగళకౌపిక 
అపుడై నా నా పెచెప్పి న్రైల్లా దేయవద్దా 


నెవమున నన్ను( జూచి సీవు సిగ్గువదేవు జపలవి॥ 


వలప్పలు చల్లి చల్తి వాదీకగా విన్నింటికి 
పి్‌లువంగ వచ్చె6గా (వియురాలు 
వొలిసీనొల్ల మితో * వూరకే వుండితేను 
తెలిపి నీవొడివట్టి తీనెంగా విన్నును జ అపు॥ 
దయవుట్ట జెప్పి నీతో. దమయింట. బెండ్లియని 
1పియమమున నతంఠలు పెటైంగా నీకు 
క్రియ యొటింగియు నీవు కిమ్ములం విరాక్రైరే 


నయమున మొక్కి నంటునను వేండుకొనెంగా ॥ అపు॥ 


పెనంగి వి న్నందలాన( బెట్టి ఇంటి కినై తెచ్చి 
చనవునల గూడెంగా సారెపారెకు 
యెనసి యలమేల్‌మంగ కిరవై శ్రీవేంక కేళ 


నను నేలితివి యాకె ననిచె(గా నీకు జ అపుః 420 


రకు [1472 నాదరామ్మక్రియ 


ఆసవడ్డవారి వింత ఆలయింతురా 


దోసము రాకుండాను కందువ నుండవోయి ॥పల్లివి | 


వన్నెలెల్లా. బెట్టుకొని వద్దనే కొలువు పేయు. 
చున్నది యీపె/ జూడవోయి నీవు 


సన్నలెల్లాం జేయచును సారెకు నే(కరీ నీకు 


మన్నించి వట్టిపరాకు మానవోయి న! 


288 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వేడుకతో నీవద్ద విసుపులేక సారెకు 
వూడిగాలు నేసీ. జూడవోయి నీవు 
సీడవవ( బామక నీకె తపము నేసీవి 
జాడతోం జి త్తానంబెట్టి చనవియ్యవోయి * ఆస ॥ 


అంటిముట్రి సరససులాడీ సారె నీతో 
వొంటి యాపె( గా(గిలించవోయి నీవు 
ఇ:టనే శ్రీవేంక కేశ యే నలమేలుమంగను 


జంట నేధితి వాకెతో సరినవంవోయి 1 ఆస॥ 42? 
బౌళి 
పంతము, ?పకే- బతికి నేవయగును 
వంత సె..గొం *" బు వివేకపుసతికి ॥ పల్లవి ॥ 


సోలి సవతశులు యిగ్నె సొలసి మాటాడినా 
తాలిమే వలెను వుత్తమురాలికి 
యేలాటా మా(౮ాఇడి మగని కెంతయెమ్మెలు చూపినా 
వాలాయించి సంతోసి:చవలఠె నేరుపరికి * పరిత ॥ 


తవిలి తనఫాటికి ౨రుణులు వెనంగితే 

చవిచేన.పొనవలె జాశిక త్తెకు 

రవళి దాం. జూడ[గానె ఏీమణునితో నవ్వితే. 

నివల(6 దా గూడి నన్వనగు నయగారికి జపంత॥ 
పొరుగువా రతవి3ం బొంచి సన్నలు సేసితే 

పరాప వనేయఃగందగు బాగరికిన 

ధర న౬మేల్‌మంగ వాళండు శ్రీవేంక పేశుండు 

వరుసం గూడి తిట్టుండవలె. జతురికకు *పంత ॥ 42 


శృంగార సలంకీ రవలు 
వాజాజే. 


ముఖారి 
ఆంకేసిదొకతనాలయాకె యీపె 
కొంతప్పు(ంజూపుల. ఆట్టిగొవినా కె యీపె 


మట్టుమీరి లేకలంపి మాటమ్మాతముననే 
ఆ(రై యింటికి రప్పింవనాకె యీసె 
లు 
చుట్టమవరెనే నీసామ్ములెల్లాం. దనమెడ€ 
బెట్టుకొవి ఏన్ను మెప్పిిచినయాకె యీపె 
ఇెంగటనే నేయరానిచేంత నేసి నీవలపు- 
లంగడి బెట్టినయట్రియా కె యీపె 
కొంగువటి గీతోను కూరిములు గొసరుచు 


అంగవించి ఒన్నులొత్తినా కె యీపె 


'నెలవుల నవ్వునవ్వి చె!స్యలు నొక్కుచు వన్ను - 


నలుకలుదీర్చినయా తె యీపె 
అలమేలుమంగ౧ను నేననంగా శ్రీవేంం పేళ 
కలసితి విదే నాసంగడియాకె యీసె 


శ్రీరాగం 
నీవే నిన్ను నరై మన్నించేవుగాక 
భావించి నీతో నంతి పదిరంగనేటికి 


కన్నులఃజూచిననీవు కరుణించనేరవా 
విన్నప 'మేమిసేసేము వేగినంతాను 
సన్న6గొలిపించుకొని చనవియ్యనేరవా 
ఇవ్నిటా నిన్ను. గొసరి యెచ్చరించనేంటికి 


 ! 


4పలవి॥ 


= అంతే ॥ 


+ అంతే। 


అ తేః 420 


॥పలవి॥ి 


॥సీవే॥ 


ఏనిగి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మాట లాడినవా(డవు నుముుగంగనే5వా 

చీటికిమాటి! విన్ను. జెంకనేల 

యీటున6 దాదాలు చాంచి యెనటు(గనేరవా 

చోటిమ్మనవి యప్పటిని నాలయనమిటి3 నీవే ॥ 
నవ్వివవాండవు నాతో నంటు సే ఎనే3వా 

రివ్వససి నీదుతి కిరంచినేంటికి 

_ఏవ్వల శ్రీవేం5 టే? యే నలమేలుమంగను 


పువ్విమ్షా 66 గూడీతివి రయ(గనే(టికి ॥నీవే॥ 430 
కంకరాభరణం 
చెప్పంగలబుడ్ది నిఫ( వెపృతీ మిచె 
ఎ ళ్‌ 
యెప్పుడూ మాపల్ల దోన యేమీ రేదుసుమ్మీ ॥ పల్లవి ॥ 


పక్కన డెలిచన్నులపె( గేబు చాంచేవు 
యొక్కుడుగొండలవంటి ఏంత కోపేవా 
జక్కువలవంటివి చన్నులు నావియైతేను 
చొక్కుముగ సీచుసువు చూచుకొనరాదా 4 చెప్ప! ॥ 
యేనిగెతొండ'ల(టోలేఇంతితొడలమీ(దట 
ఆనించవు నీపాఎము లంతకో సేవా 
పూని యనంటికందాలపొలికే నాతొడరై తే 


దీనిపల్ల సీయనువు( దెలుసునోరాదా ॥ చెప్ప6॥ 


అడరుచు నదపుమోమాపెను మోఏమ్మనేవు 
తడవి (శ్రీవేంక కేశ దానికో పేవా 
ఐడి నలమేల్మంగను పద్మము నామొకమైతే 
మం 
కడ6(గి నన్నేలితివి కనుకోరాదా 4 చెప్పం4 481 


శృంగార సంకీర్తనలు 


వరాళి 
నెమ్మదినీవోజలు నే నెజంగనా 
నేనిన్నుస 
అమ్మురో న్ను సుద్దు లడిగితినా 


వింటిని మాటలు సారె వేండుకొనే వెంత నన్ను 
యింటికి విచ్చేతుగాక యీడనే.టికి 
అంటే ననరాదుగాక ఆనేల పె స్లేవు 
నంటున సివినయాలు నమ్మనంటినా 


వోడక నాకొంగువట్టి వొడంబరచే విప్పుడు 
యేడలేనిసరసము లీడనే(టికి 
వీడెమిచ్చేయప్పుడే వేడుకలయ్యి.గాక 
తోడనే కాంగిలించే విందుల కెగ్గుప మేనా 


గుట్టున నన్నేలితివి కోరి బత్రిగలనని 
యిశ్హై సాకిరి దెలిపే వీడ నేంటికి 
నెట్లన శ్రీవేంక వేళ నే నలమేలుమంగను 
చుట్లరికపుమనసు సోదించవచ్చితినా 


రేకు 1478 రామ్మకియ 
ఇది యెంతగర్వియని యెంచేవుగనక నీవు 
మది నింతయును నీమన్ననేసుమ్మీ 


ఆంటదానంగనక విన్నటు సొాలయుదు(గాక 
గాంటాన నే నుండేది నీకరుణేకొదా 
వీటిలో చవులువుట్ట 'వెంగెములాడుదు(గాక 


సీటున నే మెల(గేది నీలాలనేకొదా 
౪01 24- ౯21 


20 


జపల్తవి;ః 
ద 


॥1 నెమ్ము ॥ 


4 నెమ్య 1 


॥1 నెమ్మ ॥ 402 


జఇఖది॥ 


జః తాళ పాక ఆఅన్నమాచాలయ్వుల 
ల ణం లీ 


జవ్వనింగనక వీన్ను సాదింది జంకింగుంగాక 
చివ్వన నావలపు సీచేతిచేకాదా 
నవ్వుతా నీకిచ్చకమునళుం బెన గుద (గా) 
రవ్వల నానేరుపు నీరచనేకాదా 
అలమేల్‌మంగ(గనక ఆసకొలుపుదు(గాక 
కిలుగునాపంతము నీఘనతేకాదా 
వెలయ శ్రీవేంక పేళ వినోదము సేతు€గాక 
సిలిగెతొ నారతి నీ సమ్మతేకాదా 


(శ్రీరాగం 
ఇట్టుండవలదా మోహ మెంచిచూచితే 
అపె చెలులు చూచి అచ్చెరువంచేరు 
లు 


చెంగలించు నీమోము చెలి. గనుగొంజేనే 
చెంగట జేరితే కళ చిమ్మి రెంగు 
ఆంగ మెల్ల( బులకించు ఆకెమాటలు వింపేను 
యింగిత మె[(గిడిమి యెంత మేలువాండవో 


వడ దేరుదుపు నీవు వనిత 6 బేరకొం పేను 
అడియాలములు చూచి హరు షింతువు 
తడబడు. దమకము తగనాపె( ద6౭.చితే 
యెడయక కంటిమి నీ వెంత మేలువాండవో 


ఆయాలు గర6గుడువు ఆలమేల్‌ మంగ ముట్టితే 
చాయదేరు నీమోవి చవిగౌం పేను 
పాయక కూదితి విదె భావిం చీకి. జూచేవు 


॥ ఇదిల 


॥ ఇది* 408 


11 పల్లవి ॥ 


11 ఇట్టుం ॥ 
చె ల 


॥ ఇటు౦ ॥ 
ట 


యీయెడ శ్రీవేంక పేళ యెంత మేలువాండనో ౪ ఇట్టుం & క! 


శృంగార సంకీర్తనలు 


బౌ 
ఎవ్వరు వెంగెములాడనేల నిన్నును 
వువ్విళ్లూర సంతోసాన నుండుదువుగాక 


మగువ తేనెలుగాగ మాటలాడితే నీకు 
తెగనిరతులతరితీపు లౌంగాక 
నిగనిగనిమోవి వెన్నెలనవ్వు నవ్వితేను 
ఆగపదీ కడు(జల్లనౌ6(గాళ నీమనను 


సుదతి తమ్మి రేకుల చూపుల నిన్ను( జూచితే 
కొదలే కింపు గుబులుకొన (గాక 
అదన. జెమటంతో ఆపె నీపాదా లొత్తితే 
కదిసి తనివింటొందుంగాక నీతనువు 


చెలియ తీగలవంటిచేతుల6 గా(గిలించితే 
బలువలపులపంట వండు.గాక 
యెలమి శ్రీవేంక పేళశ యే నలమేలమంగను 
నెలవై నన్నేలితివి నిండు[గాక కరుణ 


పళవం౦జరం 
ఆసపడుదురు నీకు నంగనలు గను6గొవి 
దోసముగా దందులకు దొరవె తేనేమి 


మయెనలేనిమోహమున నెవ్వత్రైనా సొాలయును 
మనసిచ్చి యెవ్వక్రైనా మాటలాడును 
నమవున నెవ్వతె నా నవ్వంజూచు నీతోను 
వినయము సేయదంటా వె గోపించకుమీ 


వ0] 


॥పలవి॥ 
భ్‌ళ్నా 


జ ఎవ్వ ॥ 


11 ఎవ్వ | 


॥॥ ఎవ్వ ॥ శలిర్‌ 


॥* ఆన ॥ 


202 ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దంటయైనది యొకతె తమకించు నీః (గాను 
వొంటి నుండితే నొకతె యొడివట్టుసు 
అంటి చమ్నులనే వొత్తు నండనేయుండి యొకతె 
ఇంటిలోనే మొక్కదంటా నెగులు పటకుమీ | ఆస ॥ 

య ర్త 
బ తిగలజవరాలు పెళొని చెనకును 
ఊాయలమ్‌. రూ 

అత్తుకొన్న ముద్దరాలు ఆయము లంటు 
ఇత్తలి శ్రీవేంక పేళ యే నలమేటనుంగను 


సత్తుగ నీయాలనెతి సాదించెననకుమీ ; ఆస ॥ 406 
కాంటోచె 
పొద్దువోనిచెలులాల బూటక మేమినేసేర 
వొద్దికి నాతని. దేరె వొనగూడీ నన్నియు ॥ పల్లవి ॥ 


యెక్కడ లేనిచలువ లెన్నైనాం గలిగినాను 

మక్కువ వెన్నెలవేండి మాన్సంటోయీనా 

వెక్కసపుచెలు లాడే వేడుకమాట లెన్న్నెనా 

వొక్కకోవిలకూ(త నుడుప(బోయినా ॥ పొద్దు 1 
వట్టివేళ్లం గట్టి యాలవట్టా లెన్నివిసరినా 

తట్టి మలయానిలభూతము( జోపీనా 

ఇసై కేళాకూళిలోన నెంత యీ౭దులాడించినా 

ముట్టినవిరహపునాములు దించీనా 11 పొద్దు ॥ 
బచ్చెనచిత్తరు చూపి పరాకు లెంత నేసినా 

అచ్చపుమనసిజుని నడంచేర కే 

ఇచ్చల శ్రీవేంక పేళుం డే నలమేలుమంగన 

వచ్చి తానే నన్ను6ంగూడె వారించీనా వలపు  ॥ పొద్దు 4 407 


కృంగాగ నంకిర్రనలు జం 


భిరవి 
ఏమని చెప్పంగవచ్చు ”౦తికి నీచందములు 
పేమము నీచితమున( బెటుకొనవయ్యా ॥ పల్లవి ॥ 
అం క్‌ న. 


చెలియకు నీ విప్పుడు చేరి మోము చూపితేను 
కలువలకును కళింగనినట్లాయ 
వలచి నీవు వద్దికి వచ్చితే పవనమునకు 
యెలమి వసంతుడు యేతెంచినట్లాయ ॥ ఏమ ॥ 


కోమలికి నీ వింళలో కోరి పొందుశేసితేను 
తామరలకు రవి నేస్తమైనటాయ 
కామించి వ కాంగిలించుకొంకేను 
గోమున. గొండలపై మేఘుడు వాలినట్లాయ ॥ ఏమ ॥ 


నెలంతపై నీవు చూపు నిల్పితే జవఃనసీమ 
వొలిసి మరునికెక్కే లుంచినట్లాయ 
అలమేల్‌ మంగ. గూడితి వదె (శ్రీవేంక పేళ్వర 


నెలవై బొంది( (బాణుడు నిలిచినట్రాయ ॥ ఏమ ॥ 4886 
రేకు 1474 ఆపొరి 
ఇంతకంటె మరిఫ౨ మేమఏ చెప్పంగలదు 
నంతతమైనవల పే సంసారవలము ॥ పల్షివి ॥ 


సతికి జవ్వనమె జన్మమందినఫలము 
పతి యాదరించినదె ఫలము 
మతికి నింపుగా మంచిమాటాడినఫలము 
ఆళికాంక నెప్పుడు బాయకుండుకు ఫలము ॥ ఇంత జ 


211 శ్రీ తాళ్ళపాకి అన్నమాచార్యుల 


నసుపున .ఎాముచూచినప్పుడు నవ్వుపే ఫలము 
చనవిచ్చి ఆడేసరస మే ఫలము 
మనసు తనివిదీర మర్మములంటుపే ఫలము 
కను(గొనం జూచిచూచి కర(గుపే ఫలము ॥ ఇంత ॥ 


పిగపిగయముతో మేనునోక6 బెనంగినదే ఫలము 
నయమున( జూపేటిసన్నయే ఫఇము 
ఆయమై (శ్రీవేంక పేశ్వర యలఅమేల్మంగను 


నియితి( గూడితి ఏక నీవే ఫలము ॥ ఇంత ॥ 420 
దెనాశిం 
విన్నప మేమి ససేము వేగినంతాను 
యెన్నికగా నాపవన వీడేరించవయ్యా ॥ పల్లవి ॥ 
న. 


నెలత నీ కిచ్చినకానిక. దలంచుళోవయ్య 

తళకు(గన్నులసన్న దలణచవయ్యా 

అలరి సేసినవినియము దల(చుకోవయ్య 

యెలమి నాపెకడకు నిధి రావయ్యా ॥ విన్న ॥ 
మక్కువతో నాడినమా6(ట దలంచుకోవయ్య 

తక్కక యాపెవలపు దలంచుకోవయ్యా 

మొక్కిన చిన్నిచేతులమోడ్చు దలంచుకోవయ్య 

యిక్కువనగున్నది య్బిబై యింటికి రావయ్యా ॥ విన్న॥ 
వడి నిన్నుంగొల్పినభావము దల:చుకోవయ్యా 

తడయక నేనేనేవ దలణచుకోవయ్యా 

ఆడరి శ్రీవేంక పేళ ఆకె యలమేగణమంగ 

యెగడయక కూడితివి యిప్పుడు రావయ్యా ॥ విన్న ॥ శ్రీ10 


శృంగార సంకీర్హనలు 


వి 
ఠా 
౮7 


సామంతం 
నీవు రాంగా వలపుల నిండెను బండారములు 
చేవదేరెం దినురెల్లా చి త్తగించవయ్యా 4 పల్లవి ॥ 
వవితమె చెమటలవానలు నండా( గురినె 
మననెల్లా( జిగిరించె మచ్చికలకు 
ఘనమైనపులకల కమ్మని జాజులమించె 
కనుంగొనవయ్యా చనుకసుంగాయలు నవె ॥ నీవు ॥ 
నతిమోవితేనెల చాలా. బంటలు వండె 
తతి. గళలచే వసంతము వచ్చెను 
సతమై విటూర్పుల చల్లగాలి విహరించె 
రతి. జూడవయ్యా మోహరసములును నవె ॥ నీవు 
కూరిమి నలమేల్‌మంగకోరికె. దీగెలువారె 
గారవపుతమకము కాంగిటం బా(శె 
యీరీతి (శ్రీవేంక కేళ యీకె నిజై యేలితివి 


సారె భోగించవయ్యా జవనవన మదె ॥నీవు॥ 44! 


(శ్రీరాగం 
ఎట్టి పరవళమో యెొటువంటిశగమకమో 
బెట్టి! ము((ముం?)జేశిచిలుక పిల్చినా నెలంగదు ॥ పల్లవి॥ 
విన్ను( జూచేపరాకున నెలంత చన్నులమీ(ద 
సన్నదువ్వటపుకొంగు జారినది యెజంగదు 
మన్నించి నీవు దనతో మాటలాడేపరాకున 
వున్నతి నీకొనగోర నొ త్రిన నెజంగదు 


షై “చెట్టి కు వ్యావహారిక రూపము కారోలు, 


॥ ఎటీ 8 
టబ 


206 (శ్రీ తాళప'క అన్నమాచార్యుల 


పలుమారు నీతోన వ్వేపరాకున( ౧ 60గటిన_ 
వలిపముచెమట పెవడి గంటు కుఅ(గదు 
తిలపోంత నీమీండ6 దగిలి” పరాకుం 
తెలిపి నిష చెయివటితీసి) నెజంగదు 


నెట్టన (శ్రీవేంక పే; నిన్నా గూదేపరాకున 
ఆశ్రై అలమేలుమంగ ఆలయిునఆఅ(గదు 
గుట్టున( దిరుషతిలో గోవిందరా౫చై యుందే_ 
మటు! దెలిసి పొంవలు మణవనెజణ(గదు 


వరాం 
పా(తవలహో ఇవ ఒర ౧ ౫గె తవంవా 


యీంతలుమో.జతలనై యిటువఠె నుండెను 


తళుకున నిన్ను6 జూచి లలవంచుకొన సాక 
యెలమి( దా వా. నీకు నేహౌొనో ౮ాని 
మలసి యీ భావము మాకః( జూడనై తేను 


వలపులవల వేసి వంచితీసినట్టం డె 


గక్కన మాటాడ( బూ(ఎబ కడవుదా గుక్కుకొన 
ళా ఇ తి నో 
చక్కనిమీయిద్రరిలో సన్న లెట్టివ 
యిక్కువ లివి మాలోన నెరింగి తెలుసుకొంటే 
మక్కువమచ్చులు మేపి మంతతించినట్లుండె 
రా 


'నెలవుల నిన్ను నవ్వి చేర కాంగిటను6 గూడి 
నలి మీచుట్టరిక మెన్నటిదో కాని 
ఆల మేలుమంగపతివై న్యశ్రీవేంక కేన్వర 
యిల మీరే చంద్రుడు వెన్నెలవలె నుండె 


॥ ఎటి॥ 


4ఎటి॥ 112 


పాత ॥ 


॥పొ(6త ॥ 


॥పాంత॥ 440 


శృంగార సంకీర్రనలు 


. ముఫారి 
నే నేమిటిదానను నేరు పెంతగలిగినా 
వూని నాకు( జనవు నీవాొసంగ నీభారమే 


ముగ నే నెంత నీమీ,ద మోహంచినాను 
క్కొానీ యీడేరించ నీధారమే 
వెక్కసమై యేపొద్దు నీవేళ నేం గాచుకుండినా 
మక్కు వతో! జేకొని మన్నించ సీభారమే 


దట్టముగా "నే నప్పటి దయివుట్ట మాటాడినా 
నెట్టుకొని కరుణించ నీభారమే 
చుట్టు చుట్టి సీపై నేను నొలప్పట్టు చల్సినాను 
చిట్టికములేక భువిం జెల్లించ నీభీరమే 


చెలరే6గి నేనెంత సేవలు సేసినాను 
నిలిపి, మెచ్చులు మెచ్చ నీభారమే 
యెలమి (శ్రీవేంక పే? యే నలమేలుమంగను 
అలరం గూడితి విం నన్నియు నీభారమే 


రకు [4 'డెిళాషి 


అడుగరే యీమాట అవునో కాదో 
ఐడిబఐడి నిందరిలో( బచారించవలినా 


యీకల నేవిన్నవించేదేమి సారళారెకు 
ఆఅతండే యెరుంగునే అన్నియును 
ఘాతల నామీ(దనే కరుణ(గలడు తొల్లై 
నీతులుగా నింక వేరే నేరుసషంగవలెనా 


వ్ర? 


॥ నేనే 


॥నేనే 41 


॥నేనే॥ః 444 


ల 
36 
ల 


॥ అడు 4 


208 థ్రీశాళ్ల పాక అన్నమాచార్యుల 


పూనిపట్టి నే నిప్పుడు పొంచి యెచ్చరించేదేమి 
తానే యెరు(గునే తలంపులెల్లా 
యీనెలవులనే నన్ను యేలుకొవి వున్నవాండు 
వీనుల నే నింతేసి వివరించవలెనా ॥ అడు ॥ 


మజవకుమవీ నేను మం వేండుకొననేల 
యెలు(గునే (శ్రీవేంక పేక్వరుందే 
అతిముజీ నన్ను( గూడె నలమేల్‌మంగను నేను 
గుటీసేసి యింకా మథి కొసర(గవలెనా ॥ అడు ॥ 445 


ఆపహిరిసాట 
ఉత్తమనాయకు(డవు వువిదలయడాటాన 
ఐ త్రిసేయనివాండవా పదరితి;గాక ॥ పల్లవి ॥ 


నన్ను సీవు మణచేవా నాలోనితమకమున 
పన్ని చెలులచే6 జప్పిపంపుదు(గాక 
మన్నించకుండుదువా మనసుపట్ట(గలేక 
విన్నపములెల్లా( జేసి వెగిరింతు(గాక ॥ ఉత్త ॥ 


కరుణించవా నీవు కాంకల కోర్వంగలేక 
విరుల నెచ్చరికగా వేశుంగాక 
పరగ వింటికి రాక పరాఠకులు నేతువా 
సరి విన్ను రమ్మనుచు సారెః బిలిచే/గాక 66 లత్త ॥ 


చన వీయవా నీవు సారెసారె. బెనంగుకా 
చెనకి పియము నీకు. జెప్పేంగాక 
నిను (శ్రీవేంక పేశ్వర నే నల మేలునుంగను 
యెనసితి నిందుకు(గా నెలింగింటగాక .  ॥౪ఉత॥ 446 


శృంగార సంకీర్తనలు ణి 


సామంకం 
ఎంత(ప్రియము గలిగె నంత పొడలు వలపు 
వింతలే కా(టదావికి వినయమే 'నేరుపు ॥ పల్లవి ॥ 


చిత్తమురా మాటలాడి చెలువునిమీ(దట 
బత్తిదూపవలె(గాక పడ౦తికిని 
కొత్తగా నేరాలువేసి కూరిమి. గొనరుకొంటా 
హత్ధి వెంగెములాదేది అది యే(టినేరుపే ॥ ఎంత జ 


నముకాన విలుచుండి సరనములాడి పతిః 
దమకించవలె(గాక తరుణికిని 
జమళి వద్దనే వుండి సారెకు నలుగుకొంటా 
అమరవికా(5 చల్లే దది యే.టినేరుపే * ఎంత ॥ 


అలమేలమంగవలె నటు శ్రీవేంక కేర్వరుః 
గలయ(గవలె(గాక కామినికివి 
'పెలుచు(దనాన రతి. బెనగులా డుకొంటాను 
ఆలయించి చొక్కి౦చే దది యే(టినేరుపే *ఎంత* 447 


ఆవిరి 
ఇవ్నిటా మన్నించితివి యివ్వుడు నేం గాదంటినా 
సన్నల జంకించ మచ్చరమా నాకు *వర్లవి ౫ 


కవగూడి. నీకరుణ గలిగితే/ జాలుంగాక 
నవతుల సాదించ చలమా నాకు 
జవళి వీ విప్టై వుంటే నంతోసించుకొందుంగా క 
వివరించి వాదడువ వేడుకా నాకు జఇన్నీ ॥ 


800 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చింతదీర నానేవ చేకొంటే( జాలుంగాక 
కాంతల నుంకించి తిట్ట గర్వనూ నొకు 
ఇంత నన్నెత్తునేసితే ఇటు నిన్ను మెత్తుంగాక 
పంత మందో - ” పగటా నాకు 


కొద్దిమీరి న న్నీరెతి. గూడితే. జాలుంగాక 
వొద్దివారినెల్లా దూర నొరటా నాకు 
గద్దరినా యలమేల్‌ మంగను శ్రీవేంక కేశ్వర 
౧ 
వొద్గిక నన్ను. గూడితి వొడంబొటా నాకు 


రామ్మకియ 
మగువ యెంతటిదై నా మగవనికి( గిరుదే। యీ-_ 
తగవు నీ వెళణింగి యీతనికి మొక్క(గదే 


మంచి మాటాడితే( బతిమనసు గరంగు6(గాక 
ఇంచుక విషూరమైన ఇయ్యకోలౌనా 
లు ౧... 
వంచన కలిగితేనే వాడిక లింపవు(గాక 
మించి నడవంగంటోతే మెరమెర వుట్టదా 


సరసములాడి తేను చవులెల్లా. బొడము(గాక 
విరసాన నుండితేను వేడుకలౌనా 
మరుగ€జేసుకొం'పేను మచ్చిక విలుచు(గాక 
యెరవు నేసుకుండి తే నెనయునా పొందులు 


ముందరనే నవ్వితేను మొగమోట వుట్టుంగాక 
సందడి( దలవంచితే సమ్మతులౌనా 


అంది యలమేల్‌మంగ వాత(డు శ్రీవేంక పేళుం. 


11 ఇన్ని ౫ 


॥ ఇన్ని 4416 


॥ పలవి ॥ 
ఉం 


మగు ॥ 


॥ మగు ॥ 


డిందు విన్ను. గూడె ని(క నిచ్చకమే మించదా ॥మగు॥ 440 


శృంగార సంకీ ర్త నలు 


తెలు(గుంగాంటోది 


చే చాచవయ్యా సికు జిక్కై6 గానికె 
కాచినపూచినకలగంపలతో కానికె 


చెనకినగోరగకస్తాలచేకాని 3 
మొనలచన్నులు నీకు మున.గానికె 
చనవులనవ్వు దరిళశనకావికె 
కనుచూపులే మంచికప్పురపుంగాని కె 


వలపుల మొక్కు దీపావళికానికె 
కలయికమా(టలు వుగాదకానికె 
వెలలేనిమోవిపండు విందుకానికె 
కలికిసిగ్గులు మించు(గపురకానికె 


నను పులకూటమి కట్నముకానికె 
పొనముంగుమోవిసో6.కులు బూమికానికె 
యెనసితివి (శ్రీవేంక పేళ నన్నును 
పనిగొనేరతులు పైపై తొఫైకానికె 


రేకు 1876 మాళవ్థశ్రి 
మమ్మునేమియడిగేవు మాపుదా(కాను 
సమ్మతిగా 'నేసలు చల్లుకోరాదా 


చెలికి వలతువట చెప్పనేల నీనుద్దులు 
కలయ నీవాడకు గక్కన రారాదా 
కలిమిని యాపెపంగరము నీచేతనుంశే 


తెలువనేల వావి గదియపె నుండరాదా 
౪% 53-౯22 యా 


801 


॥ చేచా6॥ 


॥ చేదాం ॥ 


॥ చేచా(॥ 460 


॥పలవి॥ 
గా 


11 మమ్ము జ 


802 (శే తాళ్లపాక అన్నమాచార్యుల 


చెలువునికి మొక్కితే చేరి నీపు దీవించేఐ 
యిల నెంత నేర్చరివే యేడనుద్దులే 
వెలవి నే నవ్వితేను సిగ్గులు నీపు వడేవు 
కులికి యాతవిచే/తకు గురి నీవటవే ॥విన్నే ॥ 


ఫ్రీవేంక పేకు! గూడితే చేత నన్ను మెచ్చేవు 
నీవలమేలుమంగ వన్నిట జాణవే 
అవేళ నేం జుట్టిచ్చితే ఆకు నీ వందుకొనేవు 


దేవుల వితవిగుట్లు తెలిసితివటవే *నిన్నే॥ 451 
సామంతం 
కోరిన టై ఆయ నీకు గోవిందుండా | మా._ 
కూరిమి మజణవకుమీ గోవిందు(డా ॥ పల్లవి ౪ 
కొమ్మెజు(గుచూపుగోవిందు(డా 


కుమ్మరించేవు వలపు గోవిందు(డా 
కుమ్మెనో గోర నొ త్తకు గోవిందుండా 1నీ _ 
కొమ్యలెల్లా నవ్వేరు గోవిందుండా ॥కోరి॥ 


కొ లనిలోవారము గోవిందు(డా । నీకు, 
గొలుపుసేపేము గోవిందుండా 
కొలముగొల్లెత లము గోవిందుండా 
కొలకొల నవ్వుదురా గోవిందు.డా ॥కోరి॥ 


*' కందణపుచాయమేవిగోనిందు(డా. 
గొందినేల పవ్వళించ గోవిందుండా 
చెందె నిన్నలమేల్‌మంగ శ్రీవేంక పేళ విన్నాడు-- 
కొందుముసుమ్మీ నేము గోవిందు(డా " జకోరి | 458 
క, ఈదాయ యుగభేదముతో సరిపెట్టుకోవలెనేమో? 


శృంగార సంకీర్తనలు 


బొళి 
ఎక్కుడు గొవరంటోతే యేపనికివచ్చునయ్య 
మక్కువ గలిగినంత మన్నించవయ్యా 


పంతముకొల(దులే పలుకులెల్లా 
మంతనముకొల(దివే మనవులును 
బంతి వడ్డించేకొలందే పరంగవిందు 
చెంత(౬ జేరినకొల(దే చేకొన్నచనవులు 


ననుపుకొలందివే నగవులును 
చనవుకొల(దివే సరసములు 
'పెనంగినకొల(దివే (పియములును 
వినయముకొల'దివే వెసం జుట్టరికాలు 


కూడినకొల6దివే కూటములు 
వాడికకొల(దిపే వలపులును 
యీడనె (శ్రీవేంక కేశ యే నలమేలుమంగను 
వేడుక నేలితివి వావికొలఃదే వర్తన 


పొడీ 
రావయ్య మాఇంటికి రవ్వ నేయ మాకే(టికి 
భావించి సీయిచ్చలోనే పరగేముగాక 


కందువె వై నజన్వనపుకాంతల కేంటిచలము 
చెంది పతికి. (వియము చెప్పుకేకొశ 
మందలించి పొరెసారె మరియే(టిమాటలు 
బొందులు దెలిపి నీతో. బొసంగుపేకాక 


808 


1పలవిః 


, ఎక్కు. ॥ 


4 ఎక్కు ౫ 


ఎక్కు. 1 468 


+ పల్లవి ॥ 


జరానజ 


$04 థ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


యెచ్చట మానాపతులకేల వెంగెములాడను 
నిచ్చ నీసేవలు సేసి విక్కుటగాక 
'పెచ్చువెరిగి యందా€కా6 బెన(గ(గవచ్చు ని6క 
విచ్చనవిడివ నిన్నే వే(డుకొంటగాక 1 రావ॥ 


ఇబై వలచినదాని కింత పెనంగంగనేల 
గుట్టున నలమేల్‌మంగ6 గూడుటగాక 
నెట్టన శ్రీవేంక పేశ నే నికు నాలనే 
వొట్టిననీరతుంలో నోలలాడుటగాక ॥రావ॥ 44 


రామ్మకియ 
నేనేమి బా6తే తననెలంతలెల్లా నుండంగ 
మేను6 గా.గిలించి యేమి మెచ్చీనే నన్నును ॥1 పల్లవి ॥ 


కందువైననాప్రై తనకరుణ గురుతుగాక 
యిందులో నాచక్క(దనా లెంతచెప్పీనే 
మందలించి నాతోనన్నమాటలే గుణుతుగాక 
పొందుల నానేర్పులెల్ల పొగడీనే తాను ,నేనే॥ 


కిమ్ముల నన్నేలేకనకీరితే గుజణుతుగాక 
యిమ్ముల నామంచిగుణ మేమిచెప్పీనే 
సమ్మతించి నాకిచ్చినచనవే గురుతుగాక 
పమ్మి నే( దనకుంజే నేది త్తి యెంతో చూపీనే 4నేనే ॥ 


కోరి తా నన్నుంగూడినకూటమే గుకుతుగాక 
యీరీతి నావినయము లేమి నేసీనే 
ఆరయ శ్రీవేంక టేశు/ డలమేల్‌ మంగను నేను 
చేరి నన్ను( గూడెను నాచేంత లే(టిచేంతలే 4నేనే॥ 455 


శృంగార నంకీర్తవలు $05 


సామంళఠం 
అఆల్లనా( డెటంగవా ఆకెవో యీకె 
'పెల్లుగా నీతమ్ములము పెటించుకొనదా * వలవి ॥ 
లా లట రా 


అంగవతో మాటలాడి ఆయములు గరగుకా 
సంగాతాలు నేయవా చావడిలోను 
సంగడినే నిలుచుండి సారె. జెేమరించుకొంటా 
కొంగు(గొంగు మోయ.గ6 గొలిపించుకొనవా ॥ అల్లి ॥ 


భావించి చూచిచూచి పరవశమందుకొంటా 
వావులు దెలుపవా వాకిటనుండీ 
పూవుల వేసి మోహాన బుసకొట్టుకొంటాను 
సోవగా సతిచే నాకుచుట్టింపించుకొనవా * అల్లి ॥ 


గుట్టుతోనే నవ్వి మేము గుబ్బతిల బులకించి 
'ఇపై కా(గిలించుకోవా ఇంటిలోనను 
నెట్టిన ్రీవేంక 'పేళ నే నలమేలుమంగను 
చుట్టి నన్నేలి యీకె కీసుద్దులెల్లం జెన్పవా ॥ అర్భి॥ 4560 


రేకు 1477 పళవంజరం 
వద్దనేమా నిన్నును వలపు దాంచవచ్చునా 
“బుద్దులెలా నీకు నేను బోదించేదాననా శ పల్లవి ॥ 


వేసకొప్పు వంచివంచి చెలి పీకు మొక్కంగాను 
చేసూటినే నీవేల పిగ్గువదేవు 
ఆసపడి యప్పటి వీఆండ నిలుచుండంగాను 


మూసినముత్యమవై నామో మేమిచూచేవు ॥ వద్ద క 
౪01 24-౯22 “ 


806 భ్రీకాశ్లపాక అన్నమాచార్యుల 


చేతులు చాంచి నీకు చేరి కానుకియ్య6గా 
నాతికి నీవేల సన్నలు సే నేవు 
కాతరాన నీదిక్కు కన్నుల నాపె చూడగా 
యీతల నాతోడుత నే(టికి నివ్వేవు ॥ వద్ద ॥ 


సారెకు విన్నాకె గూడి సరసములాడ6గాను 
గౌరవించి నన్నెంత కాగిలించేవు 
యీరీతి (శ్రీవేంక పేళ యే నలమేలుమంగను 


మేరమీరి నన్ను నేమి మెచ్చు మెచ్చేవు ॥ వద్ద ॥ 457 
ముఖారి 
ఇందుకొరకే వచ్చితి నిదె నీసముకానకు 
చందము సేయగ నీవే చతురుం/డవయ్యా ॥ పల్లవి ॥ 


చేరండంతలుకన్నులచెలి నిన్ను జూచితేను 
మూ రెండంతపొడవుకు((కొ?)మ్ముడి వీడెను 
యీరుదియ్య( బేనువచ్చె నిదివో నీపై వలపు 
సారెసారె యీపనులు చక్క(బెట్ట్బవయ్యా ॥ ఇందు ॥ 


జు స్టైండేసిపాదములజోటి నీవద్దికి రాంగా 
ప 'ప్రైండేసిచన్నులపై పయ్యద జారె 
అపై కలి ముదిరి మెట్టామ నీతో పొందులు 
నెట్టన సీతబ్చిబ్బులు నీవే దిద్దవయ్యా ॥ ఇందు ॥ 


గొ రెండంతచంద్రవంక గురుతు నీకు బెట్టితే 
బారె.డు గా6గిటం గూడి పంతమిచ్చేవు 
యీరీతి ఛ్రీవేంక పేళ యీకె యలమేలుమంగ 
నీరుకొద్దితామరాయ నేండు మెచ్చవయ్యా ॥ ఇందు ॥ 458 


శృంగార సంకీర్తనలు 


బౌళి 
ఏంటికయ్యా సీతో మాకు యేలాటములాడను 
చీటికిమాటికి, సంతోసించు పేకాక 


సులభమా నీతోను సొలసి మాటాడేది 
అలరి నీ కిచ్చలాడేఆ(టదానను 
తలవంచుకొని నీదండ నిజ్చై కాచుకుండి 
చెలంగినీ చెప్పినట్టు సేసే దింతేకాక 


గరువమా నాకు నిన్ను6 గదిసి తప్పకచూడ 
ఇరవుగ6 బెండ్లాడినయిల్లాలను 
వరుసతో నీచిత్తమువచ్చినప్పే సేవ నేసి 
బెరసి నీచేత మెప్పించుకొంటగాక 


యెమ్మెలా నీతో నేను యెలయించి నవ్వునవ్వ 
నెమ్మి నలమేల్‌మంగను నీదేవులను 
యిమ్ముల (శ్రీవేంక కేళ యేలితివి నన్ను విజ్లై 
వుమ్మడిరతుల( గూడి వుండు టింతేకాక 


శ్రీరాగం 
ఆకె యదె పిలువరే అందరు నోచెలులాల 
చేకొని పతివేడుక చెల్లించవలెను 


మగువ దనునాడినమాటలు దల(చుకొంటా 
తగినచక్క(€దనాలు తలంచుకొంటా 
వగుతా. బొందు సేసిననమపు. దలచుకొంటా 
వొగ్గి లోనం ఐవళించి వున్నాండు రమణుడు 


807 


॥ పలవి ॥ 
ళం 


॥ ఏ(టి 


4 ఏంటి ॥ 


॥ఏ(6టి॥ 459 


ఇజపలవిః 
లి 


॥4అకెగ 


808 ్రీ కాళ్లపాక 'అవ్నమాచార్యుల 


వడ(తిపక్కటనమండినభావము దల(చుకొంటా 
తడ(వాటురతులెల్లా6 దలంచుకొంటా 
కడుమనోరథములు కల్పించి తలంచుకొంటా 
వుడివోవివేడుకతో నున్నాండు రమణుడు 4ఆకె॥ 


అలమేలుమంగచే(ఠ లన్నియు. దలంచుకొంటా 
తలకొన్ననేరుపులు దలంచుకొంటా 
కలసి ఇప్పుడు తొంటికతలు దలంచుకొంటా 


వెలయుచున్నాండు (శ్రీవేంకరమణుండు *అకె॥ 400 
పాడి 
ఎంత నేరుచుకొంటివే ఇన్నిటికి గురిగాను 
కొంతువి( జూపి యెజ(గవియట్టుందానవు * పల్లవి ॥ 


ఆంది పతితో నేకఠమాడ నేరుతువుగావి 
ఆందరిముందర మాటలాడనేరవే 
కందువ నన్ను నప్పటి గయ్యా€. జేసి, నిన్ను - 
నొందిలి యేమాడిన నోరుచుకుందానవు ॥ ఎంత ॥ 


పిలిచి యాతవి వింటః బెట్టుకోనే ర్తుపుగావి 
అలరి మావరునకు నంపనేరవే 
పలుమారు నేవచ్చినపనులు రట్టు కెక్కించి 
చలమునే సాదించితే సాదవై యుందానవు ॥ ఎంత ॥ 


కోరి శ్రీవేంక 'టేళ్వరు. గూడ!గనే ర్తువుగావి 
చేరి మాకు వినయాలు పేయవేరచీ 
వేరిచి నన్నితడేలె నే నలమేలుమంగను 
పారె నే వవ్వితే నంతోసాననే వుందానపు * ఎంత ॥ 46! 


శృంగార సంకీ ర్తవలు 


గొళ 
పూఒలవాననలెల్లా పుణు(గున బట్లినట్టు 
వావురే మీలోమీకు వై పులాయనయ్యా 


కొల(ది మీర నీకింతి కొలుపులు సేయంగాను 
నిలిచి యాపెమోము నీవు చూడగా 
వలపు తీ:గెలువారి వరుస మీయిద్దరికి 
అలరి మీకాంగిళ్ల నల్లుకొ నెనయ్యా 


పచ్చిదేర నీతో నాకె పలుమారు మాటాడ(గా 
విచ్చన విడిగా నీవు విన(గాను 
కుచ్చి మీమనసు లివి గుదిగొవం జిగిరించి 
తచ్చి మోవులలో నేస్తాలు సేసీనయ్యా 


అక్కున దిరమై నీకు నలమేల్‌మంగ వుండగా 
దక్క సొమ్ములలో నీవు దాచుకుండంగా 
పక్కన మీకోరికలు ఫలించి ఛ్రీవేంక పేళ 
చొక్కపుమీరతు లీడుజోడాయనయ్యా 


3కు 1478 ఆహిరి 


ఎంత -వుషకారివి యేమవి పొగడుదును 
వి౦ంతచే/(తలను నాకు వేడుక సేసితివి 


ఆసలుగా నీగురుతు లటు గొన్నిపెట్టి వంపి 
పాసివున్నవిరహతాపము మాన్పితి 
సేసవెట్టినగురుతు చెప్పిపంపి అప్పటివి 
వేసటలు దీర నన్ను వెడ్లు వెట్టితివి 


809 


జవలవి॥ 
ళా 


* పూవు* 


* పూవుః 462 


జపలవి॥ 
ఏ. 


॥ ఎంత ౪ 


810 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తనివార నాకు నేండు తకితో నీరూపు చూపి 
మనసులోపలిచింత మానిపితివి 
చెనకి చేయిమీ(ద చేయివేసి యింతలొనే 
తనుప్పుపైకా(ఠలార దప్పులు దేర్చితివి 
గక్కూన వింటికి వచ్చి కౌంగిట నన్ను6 గూడి 
ఇక్కడ నాకోరికె రీదేర్చితివ 
నిక్కము ఛ్రీవేంక పేళ నే నలమేలుహమంగను 
చొక్కపురతుల నన్ను. జొక్కించి యేలితివి 


సాళంగనాట 
ఏటిజోలి చేకొంటివి యెంతవి5ాళి 
నీటున నింతికడకు నేడే రారాదా 


కలికికన్నులచూపు కడలేనితరతీపు 
మొలకచన్నులు నీవు మో.చేటిమోపు 
'తెలిసిచూడ వలపు తెగరానిరారా(పు 
కలిగె నింతికడకు గక్కని రారాదా 


పనితచిగురుమోవి వన్నెలె నచెంగావి 
చినదినమును నీకు తియ్యనిళావి 
చెనకి మీయిద్రరికిం జెప్పితి నే నిండువావి 
యెననె నింతికడవప నిప్పుడే రారాదా 
ఆలమేలుమంగమా(ట అమరు గోవిలపాట 
కలయికలకు విదె కాంగిటిపూ(6ట 


యెలమి శ్రీవేంక'పేళ యీకె. గూదితి విచ్చోట 


తల(చి యిఃతికడకు( దప్పక రారాదా 


॥ ఎంత ॥ 


॥ ఎంత ॥ 468 


॥ పలవి॥ 
ర 


4 ఏటి ॥ 


॥ ఏటి ॥ 


॥ఏ6ంటి[ 4604 


శృంగార సంకీర్తనలు 


శ్రీరాగం 
ఇంక నీచిత్తముకొల; దెటబినా( గరుణించు 
అంకెల మావిన్నపము అవధరించవయ్యా 


సలిగె గలిగితేను సరసము లమరును 
వెలినున్నవారికి వేసాలందురు 
కలసినచుటాలె తే సాలయంగంజెలును 
క ళా 
బలిమి వింతవారికి. బఐనిలేదు 


యెనసినవావులై తే యేమి నేసినాం జెల్లు 
మనసురానివారికి మాయలందురు 
ననుపైనకాంతలు 'పెన(గితే సీడేరు 
చెనక6 బెరవారికి చేతికి లోంగారు 


తగులై సవారికి6 దమకించ( బాడియౌను 
సౌగయనివారికి సోద్యమందురు 
నిగిడి శ్రీవేంక పేళ నే నలమేమంగను 
మొగి నన్నేలితివి కిమ్ములవారి కబ్బదు 


దెసాళం 


బౌదువే దొడ్డదాన వతవి, దక్కంగొంటివి 
యీదెన నీనేరుపులే యెన్నికాయ( జెలియా 


యెలమి( గొలుపువతు లెందరు లేరు పతికి 
తల(పునం బాయనిదే తరుణిగాక 
వల పెంతలేదు మరి వంతులకు వలవ(గా 
కలయిక కింపెనదే వలయు(గాక 


ఏ1] 


॥పలవి ॥ 
లా 


॥ ఇ౦క ॥ 


॥ ఇంక 


॥ ఇంక ॥ 405 


॥1 పల్లవి ॥ 


*బొదు ॥ 


812 (భ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పూని మాట లెన్నిలేవు పొలంతు లాడితే. బతి- 
పీనులంబట్టిన వే 'వేడుకగాక 
నానంబెప్లే దేమరుదు నవ్వుల నెలవులను 
నానా(టిసరసముల నాంటవలెగాక * బొదు* 


చెలిమి యెంతలేదు (శ్రీవేంకటపతికి 
అలమేల్మంగ నీపొందే యమరు(గాక 
'మెలుపున నన్ను౯ గూడె మేలింకా నెంతలేదు 


అలరి నీవలె మెజయగవలెఃగాక ఇ బొదు॥ 460 
సాళంగం 
ఆనతియ్యవయ్య నాకు నందముగ వినే(గాని 
నానదుగదా నవ్వితే ననపు గావలెను ॥ పల్లవి ॥ 


ఆసపడి వాయింటికి నటు సారె. విలువ(గ 
వేసట గాదుగదా వింతలై నీకు 
వానితో సీతోడ యెక్కి వలపులు చల్లగాను 
దోనము గాదుగదా తొడిందిడ విపుడు ॥ ఆన ౪ 


వొగ్గి యందరిలో నిన్ను నొడివట్టి పెన(గంగా 
సిగ్గులు గావుగదా చేకొని నీకు 
ఆఅగ్గమై చన్నులుదా(క నండ నేం గూచుండి తేమ 
యెగ్గయి తోంచదుగదా ఇప్పుడు నీకు * ఆన ॥ 


పలుమారు నే నీకు పాదము లొత్తంగాను 
అలయిక గాదుగదా అంతలో పీకు 
యెలమి (శ్రీవేంకటేశ యే నలమేలుమంగను 
కలసితి మొగచాటు గాదుగదా నీకు ॥ అన॥4 4607 


శృంగార నంకీర్తనలు 


బౌళి 
అన్నివిన్నపములును అందులోనే వున్నవి 
వున్నతి( జెలిక త్తెల మొద్దికతో నేము 


ఆపెయంపినకావిక యవధరించితివా 
చూపుల. దప్పక లెన్స చూచితివా 
చేపట్టి ముక్కున దాని చి త్తగించితివా 
ఆపనుల కేమంటి వానతియ్యవయ్యా 


యింతియంపినవారము యొకు€గుదువా మమ్ము 
చెంతల మావినయములు చెవి సో(కెనా 
వింత లై నగురుతులు విచారించుకొంటివా 
అంత రంగాన. బ్ధ్రనా అనతియ్యవయ్యా 


అలమేలుమంగ వచ్చె నండంబెట్టుకొంటివా 
చెలయ. గాంగిట గారవించితివా 
ఇల శ్రీవేంక కేళశ్వర ఇన్నిటా జాణవు నీవు 
అలరె మాపనులెల్లా నానతియ్యవయ్యా 


రేకు 1470 సామంతం 
మట్టుమీరి మెల(గితే మరేమున్నది 
చుట్టరిక మెరి/గినసూటిక త్తెలకును 


(పియముచెప్పుట మేలు బిగియకుండుట మేలు 
నయగారిపతికిని నాథువితోను 
క్రియతో మాటాడవలె కినియకుండ(గనలె 
నియత మైనయట్టినెల(ఠతలకు 


8138 


॥పల్తవి॥ి 


* అన్ని ॥ 


॥ అన్ని ॥ 


॥ అన్ని ॥ 660 


॥పలవి॥ 
ళ్‌ 


*జమటు॥ 
బి 


క్రేఢ థ్రీ రాళ్లపాక అన్నమాచార్యుల 


చెప్పినట్టు నేయ్యఃదగు చేతికి లోనుగాందగు 
తప్పనిమగువకును తనపతితో 
చొప్పెరి(గి నవ్వుటొప్పు సొలయకుండుట యొప్పు 
ముప్పిరి గొనంగ6 గడు మోహించినవారికి ॥ మట్టు ॥ 


కొలువు నేయుట పాడి కూరిమిచల్లుట పాడి 
కలికియైనచెలికి కాంతునితోను 
నెలవై (శ్రీవేంక కే; ని న్నలమేల్‌మంగ గూడె 
రా. 


యెలమి నిదేబుది యిలాఃడకును ॥ మటు: 460 
(ఈ. ౧౧ ౧౧ టబ 
వరాళి 
ఊడిగపుదానను పువిదకు నీకు నేను 
'వేడుకకొ(డ మీకత వెలయించరాదా ॥ పల్లవి ॥ 


యీకాంతను వలపిరిచి ఇంత సేసినయందుకు 
దాకొని నీచేంతలు తలంచరాదా 
రాక నీ విందా€కానుండి రవ్వ సేసినందుకు 
సీకుం జేతులె త్రి మొక్కి నిలుచుండరాదా ॥ ఊడి ॥ 


పంతాన నీకె బిలిచి పరాక్రెవుండినందుకు 
కొంతగొంత నే విన్ను6! గొనేడరాదా 
అంతలో6 దలంచుకొని ఆదరించినయందుకు 
సంతోసించుకొని విన్ను సారె మెచ్చరాదా 1 ఊడి ॥ 


కమ్మర నీకె. గూడి గడుసుపడినందుకు 

చిమ్మి రే(గి ప్రియములు చెప్పంగరాధా 

ఇమ్ముల శ్రీవేంక పేళ యేలితివి నీదేవిని 

పమ్మి మిమ్మిద్దరివి6 దప్పకచూడరాదా ॥ఊడి॥ 470 
. 1 “ కొనియాడుట “కు వ్యావహారిక ము. 


శృంగార సంకీర్తనలు 


పాడి 
అది చూచి నాకు వేడుకామయను నేండు 
యెదలోన నీకప్పు డెట్టుందెనోకాని 


ఇ” చెవిలోపల. జేరి యేకతాలాడ[గ 
పులకించె మేను గొబ్బున సీఖను 
మొలకనవ్వులు నీపై ముంచిముంచి చల్లంగాను 
జలజల( జెమరించె చక్కనిసీచెక్కులు 


కోమలి నీకు లోనికొలవులు సేయంగాను 
ఆముకొన. జెంగలించె నదె నమోము 
కోమలపుచనుంగవకొనలు దా(కించ6గాను 
(పేమతో మూపులు మూండై పెనగొనె నీకును 


వనిత యెదుటనుండి వలపులు రేంచంగాను 
చొనర నీమర్మములు వుప్పొంగెను 
ఘను(6డ (శ్రీవేంక కేళ కలసిి విటు నన్ను 
'పెనంగి నీకాపెకుంగా బెరనెను కళలు 


నాదరామ[కిదు 
సిగ్గున నూరకుండితే సేసినవాండవే నీవు 
బెగ్గిలక సాకిరిచెప్పే నేను నీకును 


కలలోన వేరొకతె కాగిటిలో నిన్ను(గవి 
వెల(ది మేల్కని నీతో వెంగెమాడీపి 
యెలమి( దెలియబేక యేలపెట్టుకొనే వాన 
కలికియు నీవు, దారుకాణించుకోరాదా 


810 


4(పలవి॥ 
న. 


॥ అది ॥ 


॥ అది ॥ 


జఆది॥ 47! 


॥/పలవి॥ 
రు 


816 థీ శాళ్లపాక అన్నమాచార్యుల 


ఎొక్కతెతో రతి నీకు నూహించి తానే (్రమనె 
చక్కవినీమోము చూచి సాదించీవి 
చెక్కుచేతితో నేల చింతించే విందుకుగా 
గక్కన విద్దరు. దారుకొణించుకోరాదా ॥ సిగ్గుః 


పొరుగాపె పొందులు పోలికలు చూచుకొని 
సరికిబేసికి నిన్ను జంకించీవి 
అరిది శ్రీవేంక పేశ అలమేలుమంగ యాకె 


కరుణించి విన్ను( దారుకాణించుకోరాదా * పిగ్గు॥ 472 
కన్నడగొళ 
చెలి. గావు మరు€ డింత నేయ(జొచ్చెను 
నెలవులనవ్వులే సిగ్గురేంచంజొచ్చెను ॥ పల్లవి ॥ 


చెక్కుపై( జేయిడుకొని చింతించ€గా. జెలియకు 
వుక్కుమీరి పెంజెమట లూర(జొచ్చెను 
వెక్కసపువిరహాన వెరగుతో మండ(గాను 
మిక్కిలినిట్టూరుపులు మించంజొచ్చెను ॥ చెరి. 


యెదురుచూచి నీరాక కే(కరుచునుండ(గాను 
పొదలుచు. దమక ముప్పొంగ౭జొచ్చెను 
అదన నీపొందులకు నలయుచుముండ(గాము 
తుదలేనికోరికలు తొడరంగంజొచ్చెను ॥ చెలి 4 


తగిలి వీవలపులదప్పుల. బొరల6గాను 
దగదొట్టి సందు లదర(జొచ్చెమ 
జిగి నలమేల్‌మంగ శ్రీవేంక పేళుండ విమ్న 
మిగుల గూడ6గా మేలు మెరయ/గ(జొచ్చెను జచెలి.॥ 470 


' శృంగార సంకీర్తనల 


బౌొళి 
పలికెనం శే గడు(బచ్చి దేరును 
చెలపచెమటలతో చెక్కులు నొక్కినది 


మనసున నెన్నటికి మజణవకు మి€క నీవు 
ననుపున నిటు నన్ను నమ్మించినది 
యెనసి మరీనొకటి యెజు(గుదు వది నీవు 
'పెనంగి యేకతమునం బియము చెప్పినది 


వడి నాచుట్టరికము వదలకు మిక నీవు 
కడలేక బత్తి నాపైం గలిగినది 
చిడుముడి దొల్లి నాకు( జెప్పిపంపితివి 
అడియాలముగ నాండె యాసల బెట్టినది 


పరగ నాకౌఃగిట( బాయకు మింక నీవు 
సిరుల నావై దయనేసినది 
నిరతి (శ్రీవేంక పేళ నే నలమేలుమంగను 
గరిమ గూడితివి తార్కాణలయినది 


రేటు 1480 బ్‌ొళి 
ఇంకనేల వెంగెమాడ వియ్యకోలై నపనికి 
సంకెలేవిచనవున జట్టిగొంటగాక 


చిగురుబెదవిమీంద చిమ్ముచు( దీపులు చల్లి 
మగువ విన్నుంజే మాటలాడ(గా 
వగవచ్చునా నీతో నంటుచేసుకొని నాకు 
వొంగి ఐరాకులు చేనుకుండటగాక 


817 


॥1 పల్లవి ౪ 


॥పలి॥ 


*పలి౪*॥ 474 


కీ ప! 


818 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సొలపు. జూపులలోన సూటిమెటు(గులు చల్లి 
జలజాక్షి విన్ను సారె జంకించంగా 
పిలువవచ్చునా నిన్ను పెనంగచు మాఇంటికి 
కొలువులో నవ్వుచేసుకొనుటగాక ॥ ఇంక ॥ 


కొమరెగుబ్బలచేత గురుతులు సోంకించి 
రమణి నిన్నేకతాన రతినేయంగా 
ఆమక నలమేల్మంగ నౌదును శ్రీవేంక పేళ 


తమి నిన్ను(గూడి యిటై దై వారుటగాక ॥ఇంక॥ 475 
ముఖారి 
చూచేవారికి. జూడ చుట్టమువలెనున్నాండు 
యేంచి యీతనిశతలు యెన్నియైనా. గలవు ॥ పల్లవి ॥ 
జా. ఉం 


ఆసలనే పెట్టిపెట్టి ఆయములంటి నన్ను 
పోనరించి కడువలపులు రేంచెనే 
వోనరించఎ జూజాలాడి వూరకే సుద్దులుచెప్పి 
వేసాలు చేసినాండే వే(గినంతా నితండు ॥ చూచే! 


సరసములాడియాడి సన్నలనే మోవిచూపి 
మరిగించి [పియముల మచ్చికలు చూపెనే 
సొరిది వీడెములిచ్చి సొమ్ములెల్లా మెడ. బెట్లి 
ల! లయ 
తెరమజ(గున దప్పిదేర్చె వితండు ॥ చూచే ॥ 


మచ్చికలు రేంచిరేంచి మన్ననలు నాకొసగి 
హెచ్చి ఇంత నేసి నేం డిటు గూడెనే 
అచ్చపు (శ్రీవేంక కేకు. డై పువ్వులను వేసి 
రచ్చంబెట్రి ఇందాంకా రాంపునేనె నితండు చూచే 476 


శృంగార పంకీర్రనలు ఫ010 


పాడి 
ఏంటికి వేగిరపడే విష్పుడే సీవు 
తేటతెల్లమైనప్పుడు తెలిసీంగాని 1) పల్లవి ॥1 


కొమంపాయపుసతి కొలువులో నుండంగాను 
భమసివున్నా. డతడు పలికీనకే 
సముకాన నాపె వచ్చి చవులు వుట్టించంగాను 
తమకించివున్నవాండు తల(చీనపే ॥ ఏంటి ॥ 


చక్క6దనములయాపె సరసములాడ.గాను 
చొక్కినా6 డెదిరివారి. జూచీనకే 
చెక్కునొక్కి మరియును చేంతలెల్లా. జేయంగాను 
అక్కరతో నున్నవాండు ఆదరించీనటవే ॥ ఏంటి ॥ 


పొందులు చేసినయా పె పొత్తుకు వచ్చివుండ(గా 
విందుచెప్పవచ్చితేను వినీనటవే 
అందపుశ్రీవేంక కేశు. డంతలొనె నిన్నుంగూడె 


మందెమేళమెనవాండు మజచీనపే ॥ఏంటి॥ 477 
కాంటోది 
పదరేవు రతులకు సంకమా యిది 
పదపడి బిగిసేవు పంతమా యిది ॥ పల్లవి ॥ 


యెడమిచ్చి పియముతో నింటికి. బిలువంగాను 
పడ(తితో. బెనంగేవు పంతమా యిది 
చిడుముడి నీతో నవ్వి చెమరించె మేనెల్లా 
బడలిక చూడవు పంతమా యిది ॥ పద ॥ 


820 '్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


జలజొకీచన్నులు నీసంగడినే వున్నవంటా 
పలుమారు బిసికేవు పంతమా యిది 
కలికికన్నులచూపు కా(డిపా3 నిన్నునంటా 
బలిమితో. ది'ప్టేపు పంతమా యిది 4పద॥ 


తరుణి నీపొదాలకు దండములు వెట్ట(గాను 
పరసతుల( జూచేవు పంతమా యిది 
యిరవై (శ్రీవేంక టేళ యేలితి విన్నిటా నింక 


పరగ౬ దమకించేవు పంతమా యిది ॥1పద॥ 47/0 
నాగవరాళి 
చేరుపరి నందువు నెలంతలలోనెల్లా. 
కూరి మెంఠగలిగినా కొసర/గవచ్చునా 4 పల్లవి ॥ 


వలచినదాననంటా వాసిక త్తెంటాను 
చెలరే(గి పతితోడ జెప్పేవు నీవు 
చలివాసివందానవు చన వెంతగలిగినా 
పొలతికి తన్ను(దానే పొగడుకోవచ్చునా * నేరు ॥ 


నిన్నే నమ్మితినంటా నేం బాయనోపనంటా 
యెన్నేసివేసాలు సేసే విప్పుడే నీవు 
పమ్నకొవి వచ్చితివి బలిమిక శ్రెవై తేను 
కన్నియకు నింతేసి కరతలు గలవా ॥ నేరు ॥ 


చేయెత్తి మొక్కతినంటా సిగ్గుతో మందాననంటా 
ఆయములంటి కూడితి వంతలో నీవు 
యీయెడ శ్రీవేంక పేళు( డేలె నన్ను దొరవై తే 
పాయపుదావికి వింత పచ్చిపేయందగునా *నేరు॥ 470 


శృంగార సంకీర్తవలు $21 


సొమంతం 
చెలగి కొలువులోన సిగ్గులువడ(గవద్దా 
ఒలువు(డవై తేనే * పహ్హాదవరదా ॥ పల్లివి ॥ 
వడియు(జెమటతోడ వంచినమోముతోడ 
తొడమీంద(గూచున్న తొయ్యలితోడ 
జరి సేనీవలపులు సంకి బేసికి. జూచి 
పడంతులెల్లా నవ్వేరు 1పహ్ణాదవరదా ॥ చెలం ॥ 
నిట్లూరుపులు మీర నిద్దుర గన్నుల దేర 
గుట్టుతో విన్నాపె గోర గీర 
గట్టిగా సీవాపెను కా(గిలించి వదలక 
పట్టుకుండంగా నవ్వేరు ప్రహ్లాదవరదా ॥ చెలం ॥ 
సింగపుమోము మెఅయ చిమ్ముంజూపులు బెరయ 
అంగన కొంగిట నాయ్యన దొరయ 
రంగుగ (శ్రీవేంకటా(దిరాయండవై మన్నించంగా 
పంగెనల నవ్వేరు (పహ్లాదవరదా ౫ చెలిం8 480 
రేకు 1481 సాళంగనాట 
నాళెను సీకూరిమి నారసింహా 


నాటకములెల్లా6 గంటి నారసింహా ॥ పల్లవి | 


కోమలు లిందరు నీపె గోరి నేసలు చల్లంగ 
నామొగ మేమిచూచేవు నారసింహా 
వేమరు వాడవా రెల్లా విన్నపాలు 'వేయ/గాను 
నామాపే చవులాయ నారసింహా 


కేం క్‌ (వళహ్లాద క్‌ రేకు, 
౪0 24-౯2౩ 


జనాటపె? 





8022 శ్రీకాళ్లపాక అన్నమాచార్యుల 


యేతుల జెంచెత నీతో నేఠశతమాడినసుద్ది 
నాతో దాంచంగనేల నారసింహా 
జాతుల బెట్టుచు నీవు సారెనేల చెనకేవు 
నాతులు నీకేమిబా(తి నారసింహా 


పనితో విద్దరమును! బాయక కూడుండంగా 
నవిచె మనపొందులు నారసింహా 
తవిసి నీరతుల దయంజూచి యేలితిఏ 
నను (శ్రీవేంఠటగిగినారపింహా 


రామ[క్రయ 
అట్టు నేయ కిక సీవు ఇప రొంగదే 
వట్టపుదేవులవై నవిలసంతురాలవు 


యెదురులగొండ లెక్కితివేమే వోచెలియా 
యెదుర €గొండలచన్ను లెన సుండంగా 
వదలక నల్ల (గలువల వేసే వదియేమే 
కదిపి వీచూపులే కలువల్లై పుండలగా 


యేరు నడుమ బెట్టుక యెలయించే విదియేమే 
యేరువంటియారు నీకు విదె వుండగా 
సారెకు లేంతతీగెలు జళిపించే విదియేమే 
గా రాపుతీంగెలే సీకరములైై వుండంగా 


పొంది వొక్కచో4 దరితీపులు వుట్టించేవేమే 
ముందుముందే తీపులు నీమోవి నుండగా 
అందిపు(శ్రీవేంఠకటాాది నహోబలమునను 
ఇందిరపు నీకు నేనే ఇరవైవుండంగను 


జనాటె॥ 


జనాటెః 48! 


18 అట్లు 1 482 
! 


శృంగార సంకీర్తనలు 


అహిరి 
వనిత పీతి నేండె వచ్చీంగాక 
మనసులోవివలపు మలయుచుండ(గను 


దప్పిదేరే వదియేమే తరుణి వీ వింతలోనే 
చిప్పిలుమోవికేనెలు చిమ్మి రే/గంగా 
కప్పినకాంకలతోడ కడువసివాడే వదియేమే 
కప్పురపృనగపులు కలిగుంఠలగాను 


వుమ్మగిలే విదియేమే వువిద నీవూరుపుల_ 
తెమ్మెరలచలువలు తేటపడ+గా 
కుమ్మరింపు(జెమటలు కురి వేవు వీ విదియేమే 
కమ్మి చూపుచాతకాలు కలిగిపుండ6(గమ 


వీడిననెరిచీ(కటి వెలదిరో వించేవేమే 
తోడనే మోముకళలూ తొం(క6(గామ 
ఆడనె (శ్రీవేంక కేకు. డప్పుడే నిమ్నంగూడె 
యేడారేవిమణ'పేలే యింపు నీ కుండ6గను 


పామంతం 
బొనే మంచిదానవు ఆత. డటువంటివా(డా 
పూని వేండుకొనంగ దే పొందుగలవావివి 


కమ్నలు గొప్పలంటాను కడుజంకింతురటవే 
మన్నించి విన్నేలినమగవావిని 
నన్నలు నేరుతునంటా సాదింతురటపవే 
ఇన్నిటి జాణండఇనఇటునంటివావివి 


జపవలవిః 
రా 


జవవిజ 


ఇవవిజ 


జవవి॥ 480 


8టొనేఐ 


824 (శ తాళ్లపాక అన్న మాచార్యుల 


వాంటములు చేతులంటా వడి( బెనంగుదుర కే 
'మేటికనాన నుండేటి మేనవావిని 
మాటలు నేరుతువంటా మగుడ నారుదురపీ 
కూటమికి గురుకై నకొండవంటివానివి 


చన్నులు గట్టులంటాను జడియ విగింతుర టే 
విన్నాణ పునేర్పుల(శ్రీవేంక 'పేళుని 
కిన్నెరకు నేర్తువంటా గీటి చూపుదురకే 
పవ్నినట్టివలపులపట్ట మేలేవానిని 


బౌళిరామ్మకియ 
మాతో నేమిచెప్పేవే మాపుదా(కాను 
ఆతనిని చిలుకచే నాడించవలదా 


చేరి నవ్వవచ్చుంగాక చేయిసో6కం జెనకితే 
వోరుచు కెవ్వరికై నా నుండవచ్చునా 
ధీరత ఇంతలేకుండి తే నప్పుడే యతని-వె 
కోరి వేరొకటి వెట్టి దూరు నేయనలదా 


జూదమాడవచ్చు(గాక సులభాన గెలిచితే 
వాదులేక యీసు విడువ(గవచ్చునా 
పాదుకొని సీవింత పంతమాడేదానవు 
మోదపు నీచెలులచే మోసపుచ్చవలదా 


తమి రెచవచ్చుంగాక తగురతిః గివిసితే. 
తెమల కందుకు సమ్మతించవచ్చునా 
అమర (శ్రీవేంక'పేబ నటు గూడినదానవు 
' మముటోంటచే మారుమలయించవలదా 


జబొనేః 


జబొనే॥ 484 


జసపల్తవి॥ 
౬ 


1మాతో॥ 


॥ మాతో ॥ 


ఇజమాతోజ 48 


శృంగార సంకీర్తనలు 


సామవరాళి 
ఎదురుబడి నున్నారు విద్దరు నేకతమున 
ఆదను చూచి యీడకు నాతని రప్పించవే 


సన్నల నాతవితో సరసములాడినీవే 
కిన్నెరమీ(టుల గిలిచంచనీవే 
విన్నపము లేమైనా వెల(ది చేసుకోనీవే 
నన్నేల పిలిచేవు నడుమ నీవాడకు 


బత్రిగలిగినట్టా. బాదాలు విసుకనీవే 
గుత్తపుగుద్బిలం బతి. గుమ్మనీవే 
కొత్తగా నవ్వులు నవ్వి కూరిమి గొసరనీవే 
పొత్తులకాంగిటనేల పొదుగుమనేవు 


తిరముగా లోలోనే తెర వేసుకోనీవే 
గిరికుచములంట థోగించనీవే 
అరిది (శ్రీవేంక కేళు6 డాత(డే నన్ను గూడె 
సురతపురహస్యాలచొప్పు వెదకుదురా 


కేకు 1482 సొామంతం 
ఎంతవవికోకాని యెజ(గ నేను 
చెంతనే తెలుసుకో నేం జెప్పితి నీనుద్దులు 


వదలేజారు(దురుము వైపుగా ముడుచుకొంటా 
కదలు(గమ్నలచూపు కాండిపారంగా 
మదమువలెనే పెంజేమటలు చెక్కుల. గార 
వెదకీ నెవ్వతో విన్ను వీదులవీదులను 


శి 


య! 
ళా 


జ ఎదు 


॥ ఎదు ॥ 


॥ ఎదు జ 406 


॥1పలవిజి 
న. 


ఇ ఎంత ॥ 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అడంచి చమ్నల_పై6 ఐయ్యద విగిఇంచుకొంటా 
కడలేవివిట్టూర్పులు కడుమఃగాను 
తడ6ఐబడం బెదవుల తిమ్మబేంట్లు రాల6గా, 
అడిగీ వీవున్నచోటు అంగనలనెల్లాను ౫ ఎంత ॥ 


వుక్కుమీరి కరముల వొడిమీద. బెట్టుకొని 
మిక్కిలి వీకాపె పొందు మీ(దెత్తంగా 
ఇక్కడ (శ్రీవేంకకేళ యిటు నమ్న.( గూడేవు 
చొక్కుచు సీమేడదిక్కే చూచీ.దా నదివో *౪ఎంత॥ 48? 


పాళంగనాట 
వేడుకకా(ండుగదమ్మ  విట్టలేకుండు 
వీడెమియ్య వచ్చీన్సి విట్లలేశుండు ౪ వల్లపఏిః 
శా రి ళా 


పరున రుక్మిణిదేవి సత్యభామయు( జెనక 
వెరవులు వెదకీవీ విట్టలేశుండు 
సరసములాడుకొంటా సారెకు వలపులు చల్లీ 
విరులదండలతోడివిట్ధలేకుండు ॥ వేడు* 


చన్నులంటి గోపికల సన్నలం దిట్లు దిట్టీ 
వెన్నదిన్ననోరితోడి విట్టలేకుండు 
కమ్నులందప్పకచూచి కలువపువ్వుల వేసీ 
వెన్నెలవప్వులతోడి విట్టలేశుండు ॥ వేడు ॥ 


ఆగడపు(జే(త పేసి ఆయములుసోంక( గూడె 
వేగిరకాండు గదవే విట్టలేశుండు 
బాగుగ (శ్రీవేంఠటా(ది. బాయక నన్నేలి మెచ్చీ 
వేగ(గుఇకాముననుండి విట్టలేకుండు జ వేడు 4 401 





కం ' వికల” రేక 


శృంగార సలికీ రివ 


భూపతిచెరువ కాడం బొంది తి:ివేంక టేకు... 
డేపున నన్నెలయిం: యెఐఎచేనెనే 


యిటైై సింగారించుకొని యింటికి నే రాంగాను 
గుట్టుతోనే వచ్చి తా నాకొంగు వళ్లైనే 
వొట్టువెట్లి నేం దన్ను వొదనంగానే పెంది- 
అలు త్త ౧ 


పజ్టైమంచ మెక్కించుక పచ్చిచేసెనే 


మలని వెన్నెలలోం మశ్లైలమోతతోడ 
మెలంగంగా వచ్చి నాతో మేలమాడెనే 
చెలరే6గి తప్పించుక సిగ్గుతో నే నుండంగానే 
కులుకుగు బృలమీ(ద గలుకులు నించెనే 


మిన్నక మసుంగుతోడ మేడమీంద నెక్కంగానే 
సన్నచేసి నామోవి చవిగొనెనే 
కన్నులనే నడ్డవించి కలకల నవ్వగానే 
యిన్నిటా శ్రీవేంక 'పేశు డిటు సన్న. గూడెనే 


దేసాళం 
ఏమి దప్పకచూచేవు యెగస క్కైమాడ నేను 
వేమాకు మొక్కే. నేను వెన్నముద్దకి స్థండా 


కోడెకాండవై నీవు కోరి చన్నులంటఃగాను 
వాడుమోముతో( దలవంచీ. జెలి 
ఆడానీడా( దిరిగాడి అన్నీ నేరుచుకొంటివి 
వీడె మియ్యంగదవోఇ వెన్న ముద్దకిస్ణుండ 


కడ? 


జపలవి॥ 
(5 


భూప ॥ 


॥ భూప ౪489 


జ ఏమి॥ 


828 థీ తాళ్లపాక ఎన్నమాచార్యుల 


గొల్లెతలనాడలోన గోళ్ల మీంట౧గాను 
తెల్వమి నొకతె వచ్చి కిట్టీ నిన్ను 
గ లి 
బలిదు(డ వౌచువు బాసలు నేయకు మిం 
వెల్లవిరాయ. బనులు వెన్నముద్మకిముండ ఏమి ॥ 
లా శస యణ 


సేనవెట్టుకానే వచ్చి చిమ్మి రేంగ6 గూడంగాసు 
వాసులు వంతులు నీపై వంచీ నీకె 
అనల థశ్రీవేంకటాది నంతలో నన్నేలితిఏి 
'వేసారకు రతులను వెన్నమదశకివ్హ (డా 4 ఏమి॥ 100 


మాళవిగౌళ 


ఈవేళ నీమన్నన యిన్నేసి కలిగెంగా 
వ్రైవళమైతే సీమతి కరంగీ(గాని ॥: వి; 


చీటికిమాటికి నీవు సిగ్గువడినా నీతో 
మాటలాడ. గలిగ(గా మాపుదా(కాను 
చాటువగా నేం డప్పటి సరసమే చాలదా 
కూటమిగలప్పటికి. గూడేవుగావి ॥ ఈవే॥ 


భావము నీకెక్కడను పరాకై వుండినా నీకు 
'నేవసేయం. గలిగె(గా చేచేతను 
వావులు దెలుపుచు నీవద్దనుండు పే చాలదా 
యేవేళనైనా సీమోవి యిచ్చేవుగాని ॥ ఈవే 1 


యెవ్వతెకాంగిట నీవు యెందుండినా నీతోను 
నవ్వు నవ్వ(గలిగెంగా ననుపుగాను 
యివ్వల (శ్రీవేంక పేళ యే నలమేలుమంగను 
రవ్వగా( గూఢడితి విసే రడించేవుగావి ॥ఈవే॥ 40! 


శృంగార సంకీర్తనలు 


హస 
కాదనేనా ఇ65 నీపెం గాంతాళించేనా 
సాదవైతి వవ్నిటాను సంగతాయ. ఐినులు 


చేయరానిచేంత చేసి చెకు(క్కు?)వట్టి వేండుకోంగా 
ఆయనాయ నిందువంకనై నదేమి 


నాయ మెవ్వరు చెప్పేరు నాకు నీప నసుమశ, 


చాయకు( దెచ్చుకొంటివి సంగతాయం బసుల 


జౌలి(బెట్టి మాటలాడి సమ్మతిగా( జేయగాను 
చాల (జాలు నిందువంక సాదించేదేమి 
తలి మెక్కుడ నున్నది తివిసితి మిదరమను 
చ్‌ 
పోలి.ల చూసేవు పొసంగె సీపనులు 


వెంట నాకె( దోడి తెచ్చి 'వేరేనురంగ, వెటింగా 
కంటింగంటి నిందువంక6 గలిగేదేమి 
" సన హాడి8]1; 
ఇంటివద్ద శ్రీవేంక పేళ నన్ను6 గూడి 
జంటవై. నెలకొంటిపి చక్కనాయి( బప.ల 


రేకు 1488 రామ్మకియు 
ఎన్నిలేవు నీసుద్దులు యెరి(గిన వేళ కన్ను - 
సన్నలు నేసేవు కడుసాదువరెన 


కాతరాన నాపె నీవె కప్పుళము చల్తినంటా 
యేతులకు నందరితో నేమి చెప్పేవు 
చూతముగా నీవాకెతో చుట్టరికము మానేవా 
నీతితోడ మాటాడేవు నిజమరిఎరెనే 


820 


॥పలని॥ 
దూ 


1 పొది ॥1 


॥రొద॥ 42 


4టలబె 
క 


న. 


$80 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వాకుచ్చి యప్పటి నాపె వరునతోః ది.ఫైనంటా 
సాకిరేల పెశ్టేవు నకులనెల్లా 
యీకడనే పచ్చిదేరీ నిదివో నీయాచారాలు 
పై కొవి సాదించేవు సంతగానివలెనే ॥ ఎన్ని ॥ 


రవ్వలుగా నే డాపె రచ్చలో( జెనకెనంటా 
నవ్వులు నవ్వేవు నీవు నాతులెదుట 
చివ్వన నన్నేలితివి $,వేంక పేశ్వర 


తవ్వేవు వలపులెల్లా తగవరివలెనే ॥ ఎన్ని , 48) 
తెల(గుంగాంటోది 
చెలులము మామా(ట సేయవచ్చు నిదివేళ 
చెల€గి యిదే నెపము చేసుకొన(గదపే ॥ పల్లవ ॥ 


పలుమారు బిలిచినా( బలుకవు పతితోడ 
చలపాదితనమేలే సకియకను 
అలిగినందుకు గులుతౌనిది మెచ్చితిమి 
వల పి(5క నాంపరాదు వల దియ్యకొనవే ' ॥చెల ! 


అంకెల€ బెనంగ(గాను ఆతవీతో బిగిసేవు 

మంళందన మిదియేబే మగువకును 

జంకించి వంచుకొన సందౌనిది నీకు మేలు 

లంకె వాపరాదు యి, లలి గాగిలించవే ॥1చె.. 
నేసవెట్టంగా నవ్వేవు , వేంకి పేళుతోను 

బేవబెల్లికనమేలే ప్రియుగారికి 

చేసినపొందుల కివి చెల్లు 3 మెటింగితిమ 

వాసి. గూడి మానరాదు వచ్చి మోవి ఇయ్యవే ॥ చెలు॥ 4:4 


ళృంగార వంకీర్తవలు 


పాడి 
మజణవ(గ౯టోలుదురు మనసులోవల మీరు 
తజితోడ నేనైనా. దలపించే నింకను 


మేడమీందల గూచుండి మేమువచ్చే దెంగక 
ఆడరా జాణతనా లాపెయు సీవు 
ఆడనెకొదా మరీనందుకొంటిరి విడేలు 
వేడుక్రై నే వడిగితే వెరగందే రిపుడు 


వింగార పు(దో(ంటలోన చేరి నేము నుండంగానె 
ఆంగవించి నవ్వుకోరా ఆకెయు నీవు 
చెంగట నప్పుడేకాదా చేసన్న చేసుకొంటిరి 
సంగడి నేం జూచితేను సాదించే రిపుడు 


పస్షైమంచముమీ6దను పాదాలునే నొత్తంగానే 
అశ్రై కొంగిలించుకోరా ఆకెయు నీవు 
నెట్టిన (శ్రీవేంక టేళ నేండు నన్ను నేలితివి 
లు 
చుట్టరికాలు చెప్పితే పోద్యమందే రిపుడు 


సాళంగనాట 


ఊరకే తానేల నన్ను వొత్తుకవచ్చీనే వీండు 
పోరచిగా6 జెలులాల* బుద్దిచెప్పంగదరే 


తియ్యనిమోవుల. గావా తెజవలు వెంగేలాడి 
చయ్యాటాల( బతులను సాధించేది 
పయ్యదలోనున్న యట్టిపాలింగ్రేకావా 
గయ్యాళిరతులలోన కడునా టీవి 


న! 


జ పలవిజ 
ళా 


జమజణ॥ 


జమణ॥ 


జమణ॥ 4005 


॥ పలవి॥ 
ళం 


జఊర॥ 


882 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


చల్లవిచూపులే కావా సారెసారె భమయించి 
వర్తెవేసి వలపుల వలంబెళ్లేవి 
పెల్లున మంచినున్ననిపిజుందు లివే కావా 
జన్లన గుండెగరంచి సడి/బెక్లేవి ॥ ఊర 4 


నయగారితనములనగవు లివే కావా 
(వియము వుటించి పెడరె(చేవి 
వియతి శ్రీవేంకటాద్రినలయు(డు నన్ను. గూడె 


(క్రియతో నారూపేకాదా కెరలించేది ॥ ఊర ॥ 406 
కాంటోది 
ఈమాట విన్నవించరె యింతులాల విభునికి 
దీమసపునాగుణము తెలియదా మీకు ॥ పల్లవి ॥ 


దాస దప్పవద్దుగాని పరకాంతల వింటికి 
వాసితోడ6 దెచ్చుకొంపే వలదనేనా 
ఆసకొల్పవద్దుగాని అక్కడ. దా నెటువలె 
వేసా లెన్నిచేసినా వెంగెమాడేనా ॥ ఈమా ॥ 


పంతమాడవద్దుగావి భావించి నామే లెటి(గి 
యెంత నాతో నవ్వినా నే(టికనేనా 
వింత సయపద్దుగాని వేడుకకాండవై ఇట్లు 
సంతోసాన. దిరిగినా సాదించేనా ॥ ఈమా ॥ 


జోలింబెట్టవద్దుగాని చోటిచ్చి పానుపుమీంద 
యేలాగున( గూడినా యెమ్మెలాడేనా 
వేళతోడ నన్నును శ్రీవేంక కేకు( డిదె కూడె 
మేలములెన్ని యాడినా మిచిమీరేనా ॥ ఈమా॥ 40? 


శృంగార నంకీర్తవలు 


సాళంగం 
ఆడుగరే యామాట ఆతవి మీరందరును 
యెడయవనిచోటను ఇగిరించు( [బియము 


పొరపొచ్చమగుచోట పొసంగపు మాటలు 
గరిమ నొరసికేను కలంగు మతి 
సరవులు లేనిచోట చలము వెగ్గళమవును 
వొరసి పెనంగేచోట నుమ్మగిలు పలపు 


వొలసీనొల్ల విచోట వొనరవు నగపులు 
బలిమి చేసేటిచోట పంతమురాదు 
అలుకలుచూపేచోట అమరదు వినయము 
చలివాసివుండేచోట చండిపడు. బనులు 


ననుపులేనిచోట నమ్మికచాలదు పొందు 
ఆనుమానమైనచోట నంటదు రతి 
యెనసినాండు (శ్రీవేంక పేశుండు నవ్నింతలోనె 
తనివిలేనిచోట దైవారుం గోర్కులు 


రేకు 1484 వరాళి 
ఏల సాములు నేసే వింతితోడను 
జాలి(బెట్ట కి(క మోవిచపులియ్యగాదా 


బాయిటం బఐవన్వళించి పడతిచమ్నులు నీవు 
చేయిచాంచి పిసికేవు సిగ్గువడంగా 
రాయిడేల చేసే వారయ రాలవంటివి 
వేయైనా నీచేతులప వెనకతీసీనా 


4 అడు ॥ 


॥ అడు ॥ 


జ అఆడు॥ 498 


॥ ఏల ॥ 


834 (ఖీ శాళ్లపాక అన్నమాదార్యుల 


యే(కటతో. బానుప్తవె యిరవైవుండినయింతి 
పోంకముడి విడిచేవు పొంలంగాను 
వే/కపువలపులకు వేపినముడియ ఇది 
కే/కువ నీచేంతలతో దీకొనీనా ౫ ఏల॥ 


మా6గినమోవితోడ మంతనాన వున్న పతిం 
గాంగిబనే కుచ్చేవు కడునవ్వ(గా 
దా(గ౮ావిచోటది తమితో శ్రీవేంక పేళ 


పాంగిననీయాసలకు పంతిమిచ్చీనా * ఏల 400 
ఆహిరి 
చలమేలే యీాతవిచనవు చేకొంటగాక 
"పెలుచై నవానితోడం బెనంగ(గరాదు *పల్లివి ॥ 


తడయక పతి యెంతతరితీపుల€ బెట్టినా 
పడ.తికి వేసరంగం బాడిగాదు 
చిడుముడి మరి నేమి పిగ్గులుమోననాడినా 
కొడిమ లెన్ని యకవి గోపగించరాదు జచల॥ 


కమ్మటి నేలినవా(డు కాక యెంత వేసినాను 
కొమ్మ కెప్పుడు నొడ్డించుకొన(గరాదు 
కమ్ముకొని యంకలోనే కడుబలిమి వేసినా 
దిమ్మురేంచి యతవితో దీకొనంగరాదు ॥చల॥ 


పొందైనవాం డెట్లు పొద్దులు గడపినాను 
చందవగంధికి మీరి సాదించరాదు 
అంది (శ్రీవేంక పేశ్వరి6 డదివో విన్ను. గలనె 
అందగా( డితని నెందు నలషంచరాదు జచల॥ 50 


శృంగార నంకీర్తనలు 

హిజ్జిజి 
తనలోనే సిగ్గువడి తఈలవంచుకొన్న దిదె 
మనవి చేకొని ఇప్లై మన్నించవయ్య 


సతి నీపై 6 కజేంివేసి సంగాతాలెల్లాం జేసి 
రతికి. విబవంగాను రమ్మనవద్గా 
ఇతవరివై నదెల్లా నిందుకొరకా నీకు 
మతిలోవిమే లెటిగి మన్నించవయ్యా 


మంతన మిందాణశా నాడి మచ్చిక పాటలు వాడి 
ఇంతలో మోవెడుగంగా నియ్యంగవద్దా 
బంతి సీచుట్టరికషము పరాకు సేనేకొరకా 
మంతుకెక్క. సేళవెట్టి మన్నించవయ్యా 


వేడుకతో. జెక్కునొక్కి వేమారు నీకు మొక్కి 
వాడికచూపంగా నీవు వలవవద్దా 
కూడె విన్నలమేల్మంగ కొనరేకొరకొ మేడా 
మాడుగు; ఛ్రీవేంక పేళ మన్నించవయ్యా 


సామంతం 
గొల్లదాన( గదవయ్య గోవిందు€డా 
చిల్ల రచేంత లే(టికి. జే సేవు గోవిందు(డా 


వంగర మేఐడిగేవు వువిదలు చూడ(గాను 
కొంగువట్టితీసి సీవు గోవిందుండా 
అంగవించి యొనగితి వల్లనాండె నాకు నిది 
సింగారాలు నీకు బాతే చెల/టో గోఏందు(డా 


*పలవి ॥ 
ళా 


౫జతనజ 


॥జరనజ 


౪ తన॥ 50! 


* పలవిజ 


జగొల్ల ॥ 


ఏ ఠీ కాళ్లపాక అన్నమాచార్యుల 


వొడి యేల సోదించేవు వూడిగపువా రుండంగా 

కొడిమెల కోప నేసు గోవందు(డా 

కడలేనిరతు అను. గాంగిలించితి వప్పుడే 

" తడవకు మర్శము లుద్దండపుగోవిందుండా ॥ గొల్ల ॥ 

చన్నులేల పశ్షైేవు సవతులు నవ్వంగాను 

కొన్నేసిసుద్దులు చెప్పి గోవి. దుండా 

౧ 
ఇన్నిటా (శ్రీవేంకటాద్రి వీరవై న న్నేలితివి 
మన్నించి పాయకుమీ _పేమమున గోఏందుండా ॥గొల్ల॥ 501 


పొడి 


కామిని యందరిలోనా. గడుగోల 
సీమనసుకొలండికి నేర్పపయ్యా కతలు ॥ పల్లవి॥ 
4 ళం 


సెలవుల నవ్వంగాను చేతులెత్తి మొక్కంగాను 
చలము సాదింతురా సతులతోను 
అలిగివుండినదవి అగడుసేనే వూరకే 
చెలి యేమిసేయవలె. జెప్పవయ్యా బుద్దులు ॥కౌమి ॥ 


గుట్టుననే వుండ(గాగు కొలువులు నేయంగాను 
ఒట్టదియలీదింతురా పడ(తులను 
గట్టువాయతనమని కన్నవారితో౬ జెప్పేవు 
చుట్ట మీకె నీవు చేసిచూపవయ్యా చే/తలు ॥ కొమి॥ 


చెంతనే కూచుండ(గాను జిగింబాదాలొ త్తంగాను 
పంతములాడుదురా భామలతోను 
ఇంకలోల గూడి శ్రీవేంక కేక కడుం గొసరేవు 
వింతలే వి2ంకా6 జదివిచవయ్యా రతులు *కామి॥ 50 


' శృంగార సంకీర్తనలు 


బౌళి 
తేనెలు మోవి నూరె తెల్లవారెను 
నానెం చెమటల మేను నవ్వితి నే నవవే 


గోరికొన 'వాండేయ కుచములు ! వేండేయ 
గాగవాన నేండు తనకా(గిటిలోన 
తారుకొణ లిదె వచ్చె తమకము గడు హెద్చె 
చేరి నన్ను మన్నించి 'చి.త్తగించుమనవే 


నిట్టూర్పులు బెట్టాయ నేరుప్తలు రట్టాయ 
“"వట్టకావివయనుతో పానుపుమీ(ద 
నెట్టకొనె నడియాన విజమాయః దనబాస 
యెట్టఇనాః దనమాట లియ్యకొంటిననవే 


"వేడుకలు మతి విండె వెన వలపిదె పండె 
మాడుప్పటింటిలో తెరమణ,గునను 
యీడనె (శ్రీవేంక కేకు, డేలె నన్ను వింతలోనె 
వీడే లంమకొంటి మి(క వేసరవద్దనవే 


రేకు 1485 దేసాళం 
సీకొలందివారమా నేమెల్లాను 
పెకొని మమ్ముంజూచి ఐతుక(గంగ్గదవే 


వలపే గుజిగాక వనితకు, బతికిని 
సౌలపి సొలసి యేమి జోలిదవ్వేవే 
పిలుసే గుజిగాక (పియముగలయందుకు 
ఐలవంకములేల పచారించేవే 


శ జాండి(అయం లం వేండి/ ఆయ. 


చొట నంరరుం 0 లలన నవలలో. 


జీ 24-ద2న. 


817 


* పల్లవి ॥ 


4రేనె॥ 


*రేనె॥ 


4 తేనె॥ 504 


॥ పల్లవి ॥ 


జ సీకొ క 


$00 ట్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


పాయమే గురిగాక బగివాయవివారికి 
చాయలా నన్నలా నేమిసాదించేవే 
కాయమే గుటిగాక 8డలేనిరతులకు 
నాయములేల గడించి నవ్వు నవ్వేవే ॥ వీకొ ॥ 


వేడుకే గురిగాక వెలలేవిపొందులకు 
ఆడా నీడా. గూడి యెంత అలయించేవే 
పొడితో శ్రీవేంకటాదద్రిపతి నన్ను విదె యేలె 


జోడుగూడి నీవేల చొప్పులె క్రేవే . *నీకొ॥ 505 
రామక్రియ 
ఇప్పుడే పిగ్గువడే విందరము నుండ6గాను 
ముప్పిరి నేర్చుకొంటివి మునుప సీసుద్దులు ౪ పల్లవి ॥ 


సరనములాడి తేను చవిపుట్టు వలపులు 
తరితీపు వేసికేనము తమి రే(గును 
వారళొరసి నవ్వితే నుల్లములు గరంగును 
సొరిది సీపతి నిజ చొక్కించగదవే ॥ ఇప్పు క 


తపస్పకచూచితేను తలకొను నాసలు 
నెప్పునం బెన(గితేను నిండు ముదిము 
దప్పిదేరల గొనరితే ఈలిపోళత లుప్పతిల్లు 
చిప్పిల నీ వితనికి వేవవేయంగదవే 1 ఇప్పు॥ 


పారెసారెం జెనకికే సమ్మకించు మనసులు 
కోరి కొ(గిలించుకొం పే కూడు( (బేమము 
యీరీతి (శ్రీవేంక కేళు( డేలె నన్ను నింతలోనె 
మేరతో నీవును. గూడి మెప్పిందంగదవే * ఇప్పు ॥ 506 


శృంగార నంకీర్తవలు 


లలిత 
వినరాదు నీసుద్దులు విని వూరకుండరాదు 
ఘను.డైనపతినేల కరకరించేవే 


చేరివచ్చి నిన్నాత(డు చెక్కునొక్కి వేండుకోంగా 
సారెశారె నీవేల సాదించేవే 
కూరిమి గొనరి సీకుచ్చల వట్టితీసితే 
దూరి నీవెంతేసి దుండగాలాడేవే 


విందువలె మోవిఇచ్చి విదెము చేతి కియ్యంగా 
సందడిం చాతని నెంతజంకించేవే 
కందువనుండి పెన(గి కా(గిలించుకొన(గాను 
మందెమేళమున నెటు మారుకొనేవే 


ఇంటిలో (శ్రీవేంక కేళు( డిళ్లై నిన్ను. గూడంగాను 
అంటిముట్టి రతి నెంత అలఇంచేవే 
నంటున నెలవులను నవ్వులెల్లా నవ్వంగొను 
దంటవై కమ్మటినేల తమకించేవే 


మంగళకౌసిక 


ఈరీతి వేరొకతై. శే ఇద్దరివి వింత వేసు 
వైరణతో నున్న దెంతసాదోకావి 


పువ్వుల నాపెను నీవు పూంచివేయంగాం జూచి 
నివ్వెరగుతో నీకె విలుచున్నది 
యెవ్వరి నేమీ ననదు యెగసక్కెములాడదు 
జవ్వని తావిది యెంతసాదోకొని 


॥ పల్రవి॥ 
వ 


॥వినజి 


॥ వినన 


*జవిన॥ 507 


॥పలవి | 
ణి 


॥ ఈరీ 


$40 థీ శాళ్లపాఠ అన్నమాచార్యుల 


వవీశవ్వై నీపు గడువసంతమాడ6గం జూచి 
తనలోనే తామ చింతతో మన్నది 
కనలి కోపించదు కాతరాన నలుగదు 
చనవుమెరసీ నెంతసాదోకాని 4 ఈరీ ॥ 


పట్టపుదేవులు సీవుం బైకొవి కూడ!/గా( జూచి 
గట్టిగొ( గొంగెట విమ్న( గలశున్నది 
యిఫై (శ్రీవేంక పేశ యేమీ నిన్ను. దడవదు 


జట్లిగొని మొక్కీీ నెంతసాదోకాని ॥ ఈరీ ॥ 600 
నాదరామ్మకియ 
బుద్ది చెప్పవయ్యా వీపొల(తికిని 
వుద్దండాన నీవలనివుపేశు యిదెనరా * పల్లవి ॥ 


యెవ్వతో నీవెంట వచ్చి యెమ్మెలెల్లా నాడుకోంగా 
: వ్వటిల్లి నీకె వివి విన్ను దూరెను 
పువ్వువలె నీకుంగానే పూనుకవచ్చీ( దామ 
యెొవ్వర్తెనా నీమతక మిదియెల్లా ననరా 4 బుద్ది ॥ 


కావరిం యెొప్పటివి కటారువట్టుక వుండి 
నీవద్ద నే నవ్వంగాను నిమ్న దూరెను 
ఆవేళ( దానందుకు(గా సాంగాదనవచ్చీనవి 
యీవల నీపలిగెలే యెంత వేసీ ననరా ॥ బుద్ది ॥ 


జట్టిగొ నేదియు(గాక పరుసనే కూచుండి 
నెట్టన6 గా6ంగిలించ(గా విన్ను దూరెమ 
యిశై శ్రీవేంకటేశ యేలితివి మాచెలిని 
అట్టుగా వీఠతగవు లాజడి(బడె ననరా ॥ మిద్ది ॥ 600 


శృంగార సంకీర్తనలు శ41 


దేసాళం 
ఎంతవడిదా6కానే నీయెలయింపులు 
పంఠము లిప్పుడే నీవు పచరించ(దగునా ॥ పల్లవి ॥ 


వెలయ నన్నీ(జేసినవిభుడే వేండుకొనంగా 
చలపాదితనమేల సకియకును 
వలచివవలపులు వడి నెదలో నుండంగ 
వెలుపల వట్టిగుట్టు వెదచల్ల(దగునా 1 ఎంత ॥ 


ఆసలంబెట్టియే/చినయా కండే పెకొనంగాను 
'వేసదారియలుకేలే వెలంది సీకు 
నేన వెట్టిన పెండ్లి చేతిలోనే పుండ(గాను 
బేన బెల్లి బిగువులు పెన్నచంగందగునా జ ఎంత ॥ 


వెక్కసపుసుద్దుల శ్రీవేంక పేళుండే కూడంగా 
కక్కసించ నింతయేల కాంతరో నీకు 
మిక్కుటపురతిసౌంపు 'మేవిమీ(ద నుండ(గాను 


జక్కవగుబ్బల నొతి జజయ/(గదగునా ॥ ఎంత 1 010 
రేకు 1486 శుద్ధవసంత౦ 
కొంతలెల్లా నెటింగిరి కందువ మీసుద్దుణు 
చెంతనుండి ఇంత రట్టు సేసుకొందురా ॥ పల్లవి ॥ 


జలజాకికొప్పులోవినం పెంగపువ్వులు రాలె 
“పెలుచుందనాన నీవు పెనఃగంగామ 
తిలకించి యప్పటిని తెరలోనికిం దియ్యంగ 
గలగల నందెలు గజ్లిలుః గదలెను జ కొంత ॥* 


శ42 


థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


అంగనగుబ్బలమీ(దిహారములు చిక్కువడె 
రంగుగా నంటిముట్టి సరనసమాడఈగా 
ఇెంగటనే గిలిగించి చిమ్మి రేంగ నవ్వించంగా 
సింగారపుంబియ్యదల్లా చెమట. దడినెను ॥ కాంత ॥ 


కామినినిట్టైర్పుల గాలి విసరంగంజొచ్చె 
ఆమనిరతుల నాకి నలయించంగా 
యేమరించి శ్రీవేంకటేళ నీవీకెం గూడంగా 


దోమటిమోవితేనెలు తొటతొట నూరెను ॥ కాంత ॥ 511 
బౌళి 
ఇన్నాళ్లు నెజంగవైతి వింకేసి నీవు 
సన్నలా దాయలా నొోపె చదివించెన 11 పల్లివి ॥ 


యితరసతులతో నీ వెపుడు మాటాడకుండా 
(వ్రతము వట్టించెనా వనిత నీకు 
నతమై నమ్మినచోట చలము సాదించుమని 
నుతికెక్క. బుద్దలెల్లా నూరిపోనెనా ॥ ఇన్నా ॥ 


యేచి రతివేళ మోవి యెంగి లంటించకుముని 
ఆదారాలు నేరిపెనా అంగన నేండు 
చేచేత( గాంగిలించితే సిగ్గుణువడేయట్టుగా 
లాచి నీమనసులో మొలవంబె ఫైనా ॥ ఇన్నా ॥ 


తడవి చెనకినాను తలవంచుకొనుమని 
గడుసరి జేవెనా కామిని విన్ను 
ఆడరి శ్రీవేకకేళ అట్టె నన్ను నేలితివి _ 
వుడివో కీగుణ మాకె పుసదేశ మిచ్చెనా ॥4ఇన్నా॥ 612 


శృంగార సంకీర్తనలు 


సారాష్ట్రం 
లు 
సీ కెంత ఇక వైనదో నే నెణంగను 
"కాకు నేసి నవ్వేరు కౌంతలెల్లా మిమ్మును 


పంతములకే వచ్చీని పరాకుచేసినా. బోను 
వంతులకే పెన€గిని వనిత నీతో 
యెంత చనవిచ్చితివో ఇందరిలో నీపెకు 
వింత లివి గను(గొని వెరగయ్యి నాకు 


వాడికనవ్వులు నవ్వీ వదన్నా మానడు 
యీడు వెట్టుకొనవచ్చీ నింతి నీతోను 
యేడ బాసలిచ్చితివో యీకె నింత నేసేనని 
చూడంజూడ వింతలోనే సోద్యమయ్యి నాకు 


చలములకే 'పైకొనీ చాలునన్నా విడువదు 
బలుములే చూపీని భామ నీతోను 
యెలమి (శ్రీవేంక కేళయింతలో నన్నేలితివి 
అలరి యా పెసుద్ద్గుల కరుదయ్యి నాకు 


ముఖారి 
కొమ్మలిద్దరు నుండ(గా(. గొంకీంగాని 
చిమ్ము(జూపులతో లాచీ నిదె సీయెదుట 


వేడుక్రైనసుద్ది నీతో విన్నవించ సిగ్గువడీ- 
నాడ నాకె నానవెట్టి యదుగవయ్యా 
బేడుకోలుందనమున సపెండ్రిమాట గాంటోలు 
చూడు ముసిముసినవ్వు చూపీ నీయెదుట 


త్‌+ 


*సీవైం 


శ 
మల్‌ 
2] 


॥నీకెం% 510 


॥ వల్లవి ౪ 


* కొమ్మ ॥ 


ల$! 


థ్రీ రాళ్ల పాక అన్నమాచార్యుల 


కలికి .మాటునముండి కొనుకలియ్య సిగ్గువడీ 
తిలకించి చేయిచా౭చి తీసుకోవయ్యా 
అలనా( డేమంటివో నే( డాపనికింగాంటోలు 
తెలుసుకో లాలించితే తెిపీ సీయమెదుట 


ముందర నీకు నిలిచి మొక్కుతానే సిగ్గువడీ - 
వందుకు( గా(గిట నీవు నలమవయ్యా 
విందువలె నన్నును (శ్రీవేంక పేళ కూడితివి 
అందుకో విదెము నీకు నందిఇచ్చీ యెదుట 


శంకరాభరణం 


ఇద్దరు గూడితి రీసు లింకనేల 
వొద్దికాయ నాతనితో నొక్కటి గాంగదివే 


చనవు వెగ్గళమైతే జడియనేల 
మనసు లేకములై తే మరుగనేల 
వొనరినపొందులై తే నారయనేల 
వినయాన( బతిచేతివిడె మందుకొనవే 


యితవులై వుండితేను యెరవులేల 
రతు లొనగూడితేను రవ్వలేల 
ప్రతినలు చెల్లికేను పంతములేల 
మతకములెల్లా మాని మాటలాడంగదవే 


వేడుకలు వుట్టితేను వేసటలేల 
జోడ్జై వుండినచోట సోదించనేల 
యీడనే (శ్రీవేంక కేళు డేలె విన్ను 
జాడతో నాతనిమోవి చవిగొనంగదవే 


కొమ్మ ॥ 


॥ కొమ్మ  . 


అల” 
౧౧౦. |! 
నీ 


| ఇద ॥ 
దడి 


1; ఇద్ద ॥ 
౧ 


॥ఇదః 515 
౧ 


శృంగార సంకీర్తినలు 


మాళఃగాళ 
నీవెట్లా నుండినాను నీకేమ యా? 
మావంటివారికి నేమము వరె(గాక 


మగవా.( డేమినేసినాను మరి యేడా నెగువేదు 
తగవులు దప్పినాను తప్పులెంచగు + 
జిగిమీరి సిగ్గువిడి చినా. గాదనియనరు 
మగువలనై తేను మనసు లొరతురు 


దొరపాటివానికి దోసము గలదనరు 
విరపాలు చేసినాను పెటపులేదు 
పొ౭పొచ్చాన నుండినా బుకులుచెన్స రెవ్వట 
[1 అ 
తరు ణు ఐమా(టలే తగ అట్టు సేత్తురు 


వేడుకకాని సేంతలు వెల్లవిరిగా. చేయరు 
యేడనుడి వచ్చినాను యేమీననరు 
కూడితి౨ నన్ను నేడు కూరిమి శ్రీవేంక పేళ 
చేడెలు నీవద్దనుంకే చెలంగి నవ్వుదుకు 


రేకు 1487 శ్రీరాగం 


రమ్మనవే రమణని రతికేలికి 
పమ్మినతరితీపులభావ మొక్క కే 


చెమటల. దొన్ప(దో గేపింగారాలే వింతగాని 
తమశము సరియే తనకు నాకు 
మమకారములతోడిమా(టలే వింతగావి 
సుముఖపుమొగమోటచూపు లొక్కే 


క్‌ లుర్తులు (1 
బు 


1! అన! 


1॥౧వె।। 


11నీవె$ 516 


॥పఠవి॥ 
గి 


1రమ్మ ॥ 


ఠీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నగువేళ నెలవులనవ్వులే వింతగావ 
తగులమి సరియే తనకు నాగు 
అగపడ్డపియములఆసలే వింతగాని 
వెగటుగానిమోవులవిందు లొక్క_కే 1రమ్మ। 


పలుమారు€ గెొంగిటిలో పంతములే వింతగాని 
తలపులు సరియే తనకు నాకు 
ఆలమి శ్రీవేంక పేశుం డంతలోనె నన్ను గూడె 


కలకాలము(బాయనికాంక లొర్క. టే 1రమ్మ!॥ 51! 
ఆహిరి 
ఎంతచేసినా నీకు నెదురాడేనా 
బంతినే మమ్మేల వొడ(బరచేవు నీవు ॥ పల్లవి ॥ 


మాట లెన్నిలేవు నీవు మాపుదాంకా నాడి తేను 
చాటువగా నేము విన(జాలముగాక 
వాంటమై యిందా(కౌ నా పెవద్ద నుండి వచ్చి నేండు 
పాటించి మమ్మేల వొడబరచేవు నీవు 11 ఎంత | 


చే/త లెన్నిలేపు నీవు చెంతనుండి చేసితేను 
వూ౭ంతగా6 దప్పకచూడనోపముగాక 
పాంతపడం(తికి నిజ బాసలెల్లాం జేసివచ్చి 
బా(తితో మమ్మేల వొడ(బరచేవు నీవు 1; ఎంత |! 


మొక్కు లెన్నిలేవు నీవు మునుకొని మొక్కితేను . 
నెక్కొవి సమ్మతించనేరముగాక 
ఇక్కడ శ్రీవేంక పేళ యేలితివ నన్ను నేండు 
పక్కన మమ్మేల వొడ(ఐరచేవు నీవు ఎంత | 610 


శృంగార జంకీర్తనలు 847 


న బౌ 
అప్పటి( గొసరనేల అసోదమా 
తప్పక నన్నుంజూచినకగవిదె చాలదా ॥ పలవి॥ 
ళా 


అరిదినలె మాయింటి కటు నీవు వచ్చితేను 
వరునకు రానంటా వాదింతునా 
గరిమ _ఎ-=ఇఎకౌరము చేసిననీను 
సరున. మెచ్చుటగాక సాదించవచ్చునా ॥ అప్ప ॥ 


. మచ్చిక నెట్టకేలకు మాటలు సీవాడిరేను 
ఇచ్చకములాడవంటా యీసడింతునా 
విచ్చ వీచుట్టరికము నెరపినయ్యవిన్ను 
రచ్చ నుతించుటగాక రా6పుసేయవచ్చునా ॥1 అప్ప 11 


చేయిచాంచి ఇన్నాళ్లకు చెనకి కా(గిలించితే 
కాయము చొక్కించవంటా కా(తాళింతునా 
యీయెడ (శ్రీవేంక పేళ యేలితివి నన్ను నేండు 


ప్రాయకపుండుటగాక పంగించవచ్చునా ॥ అప్ప॥ 510 
దేసాళం 
సాదించనే.టికి నీవు సారెసాంకు 
భేదములేక కూడితే పెనంగులాడేమా ॥ పల్లవి 1 


చెంగటనుండి నీవు చేసిన దెల్లా( జేయగా 
ఆంగనలము మాలో నేమాడుకోరాదా 
సంగతిగా నీవు తొల్లె సాదువలె నుండితేను 
వంగించి నిన్నటు భంగపరచవచ్చేమా ॥4సాదిం 


$ి4క్‌ శ్రీ తాళ్లపాక అవ్నమాదార్యుల 


వుడివోనిచిన్నలు నీవొళ్లిమీంద నుండంగాను 
నడుమ మాలో నేము నవ్వుకోరాదా 
సదిలేనిగుణముతో చక్కంగా మెల(గితేను 
కొడిమెలు గట్టి విన్ను కోపగించేమా ॥ సాదిం ॥ 


కప్పి యందరిని నీవు కా(గిలించికూడంగాను 
చొప్పులు మాలో నేము చుచుకోరాదా 
యెప్పుడూ శ్రీవేంక 'పేళశ యెడయక యేలితేను 
తప్పులెంచి సీనుద్దులు కారుకొణించేమా *సాదిం॥ 520 


గౌళ 
'మంచివానివలెనే మాటలా దేవు 
అంచెల వచ్చితి విపై ఆ(అ?)ప్పు డెందువోయేవు 4 పల్లవి ॥ 


చింతతో నే నుండ(గాను చెవిలో నేకతమాడే- 
వెంతలేదు నీవలపు యేమిచెప్పేది 
కాంతచే( బిలువనంపి కొచుకుండితి నిందాంకొ 
అంతటా వెదకించితి నవ్చు డెందువోతివి ॥మంచి 


విరహాన నే నుండ(గా వెనకనే నిలుచుండి 
యెరవులు చేనుకొనే వేమి చెప్పేది 
సరుగ నీరాకలకు సగినాలు చూపించితి 
అరుదుగా బిసేవే వప్పు డెందువోతివి ॥మంచి॥ 


వివ్వెరగ్లై నేనుండగా వీవె నన్ను(గూడితివి 
యెవ్వరుండుటా వెజ(గ వేమి చెప్పేది 
రవ్వగా (శ్రీవేంకకేళ రతికి విన్నే కోరితి 
అవ్వలిమోమై నవ్వే చవ్పు డెందువోతివి అచుంచిః 61! 


శృంగార సంకీర్తనలు 


సామంతం 
ఇట్టుండవలదా ఇద్దరివలపులు 
దట్టమాయ రతితమకము లిపుడు 


కల గవీ రమణుడు కాంతకు. జెప్పంగ 
కలకలనవ్వ్నీ. గడు నాకె 
తలకొని యందేమి తగుల(గ నాడెనో 
కలుగంటోలు నిదె కంటిమి సిగు 


పొద్దు వోకకత పొలింతికిం జెప్పంగ 
అద్దలించె మరి యాతనిని 
పుద్దండా లందులో నున్నవి యేంటివో 
కదుగా౮టోలును కంటిమి సిగ్గు 


వరుసతో నీతండు వాపులు చెప్పంగ 
వొరసి గోర జెలి యూఈదెవిదె 
పిరులం గూడె సీశ్రీవేంక పేశుండు 
కరంగ(టోలును కంటిమి సిగు 


రేకు 1488 ఆహిరినాట 


ఏమేమి సీవు నేసినా నితవే నాకు 
గొమిడితనాన విన్ను6 గాదుగూడ దవను 


వొద్ద నీవ్వెతె. బెట్లుకున్నా సంతోసముగావి 
౧ ట 
గద్దించి నీమీద మతి గలంగదు 
పొద్దున రాకుండితేను బుద్దులు చెప్పుదుంగొవి 
ఆద్దపుమోము చిన్న€టో దందుకల్దా నాకును 


840 


॥;పలవి॥ 


ఇట) 1 


4 ఇటు౦ ॥ 
ర. 


జ జటుం!॥ 522 
ర్‌ 


॥పలవి ॥ 
ర 


4 ఏమే 11 


850 (శ్రీశాళ్ల్షపాక అన్నమాచార్యుల 


నీ వెందు వలచినా నేమ సమ్మతింతు(గాని 
ఆవలిచెలులుతోడ నాడుకో నేను 
చేవమీర నేడసుద్ది చెప్పినా నవ్వుదుంగావి 
వేవేలైనా నిన్నువెంగముగా. జూడను _ . ఏమే ॥ 


వొక్క తెసొమ్ములు నీమైనుం పే( బొగడుదుంగాని 
గక్కన నేనెంతై నాం గా(తాళించను 
నిక్క-పు(శ్రీవేంక కేశ నే సలమేలుమంగను 
మక్కువ నన్నేలితివి మవ నే నింకను జఏమే॥ 5208 


సొామంతం 


చిత్తమెట్టో యెఅ(గను చెలువుండ నే నీకు 
మె త్తవిమనసుదాన మిక్కిలి మోహింతును ॥ పల్లవి ॥ 
అలవి ణు 


వెలి నెవ్వత్రెనా నిన్ను వెంగెమాడి నవ్వుణావి, 
పొలసి నేనైతే విన్ను. బొగడుదును 
పొలయలుకం గొందరు పొంచి విన్నెలయింతురు 
కలఇకలనే వూడిగమునేతు నీకును.  ఇచిత్తః 


కాతరించినది నిన్న( గన్నుల జంకించు(గావి 
చేతులెత్తి మొక్కుదును చేరి నేనైతే 
యేతరివోండ్లు నిన్ను యేందుక్రే నాం విలుతురు చ 
యీకతల నిల్లాలనై నీఇంట నేనుండుడదును ఃచిలత్త॥ 
చలమరైన దొకతె సాదించు(గొవి నిన్ను . " 
పిలిచి ప్రియము వేతు. (బేమ నేనైతే 
యెలమి (శ్రీవేంక కేళ యే నలమేలునుంగను - 
అలర నేలితివి విన్నన్నిటా నే మెత్తను *చీత్తః 524 


శృంగార స్తంకీర్త్సనలు 


పాడీ 
నొచున నేమిచూడేరే నడుమ నోచెలలాల 
ఆముకొని నావిభువిఆత్మలో నుషదొనను 


యేమముగఐవసత టప్రియములు చెప్పుం*క 
యేమైనా రనుణుని కెమురాడునా 
కామించి వచ్చినది కడుబ త్తి సేసు(గొక 
సామాన్యపు(బనులకు సాదించునా 


తగుచుట్టమైవది తలంపులో వచ్చుంగాక 
వెగటుగా నడచిన వేసారునా 
నగ వెరి(గినది మిన్నక ఇయ్యకొనుంగాక 
యెగసక్కెమాడినా యీసడించునా 


కడువితవరై తేను కొంగిటం జొక్కించు6గాక 
యెడసినతప్పులెల్లా నెంచుకొనునా 
బడి నలమేల్మంగను పతి (శ్రీవేంక పేళుండు 
తడయక నన్నేలేవింతటి గోరకండు(దుఖనా 


ఆహిరి 
విరహమే తోంచదు విభుండ నీతో నాకు 
మరిగినయిటువంటిమరు లెటువంటివో 


తక్కక యేపొద్దు నాకు. దగుల్లై వుందువుగన 
పక్కనున్నక్తే వుందువు పొసివున్నాను 
ఆక్కరతో ముచ్చటాడే అలవాటు గద్దుగన 
వొక్క మాటాడిన ప్రేపుందు వూరకుండినాను 


861 


ఇనామః 


॥ నామ ॥ 525 


జ విర ॥॥। 


$ిగ్ట్‌లి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కొచు కెప్పుడు మోమున గట్టికట్టుందువుగన 
చూచినట్టుందుపు నీవు చూడకున్నాను 
యేచి కలలోనా నీవే యెనసివుందువుగన 
యీచొప్పే మతిలో నుండు యే పరాక్రై నాను 


యలమి నాఇంటిలోనే ఇరవై వుందువుగన 
తలఃపులోనే వుందుపు దండనున్నాను 
అలరి (శ్రీవేంక పేక అలమేల్మంగను నేను 
ఆలముకషందువు నీ పరుదై వున్నాను 


వరాళి 
తానేల సిగ్గువడీనే తడవ నేను 
పూని తన్నుదేవరంగా( బు+జింతు నేను 


అలసివచ్చినవాని కటు విసరుదు(గావి 
అలరి యాపన్నులెల్లా నడుగ నేను 
చెలపచెమటలెల్లా చేతనే తుడుతు,గాని 
జలకమాడి రమ్మవి సాదించ నేను 


నిదుర కన్నుల నుంపే నేం బాదాలొత్తుదు(గావి 
చెదరుచు యెజుకలు సేసుకో నేను 
పెదవులు వాడితే దప్పికి విడెమిత్తుంగావి 
పొదిగి మొగము చిన్న(బుచ్చుకొన నేను 


చిత్తజచిహ్నలు చూచి చేరి కాంగిలింతుంగాని 
వొత్తి యాడవని మరీ నారయ నేను 
హ త్రెను శ్రీవేం! పే డలమేల్మంగను నేను 
కొ తలుగా నేలె నింక కొనర నేను 


॥ విర ॥ 


౪ విర॥ 526 


4 పల్లవి ॥ 
ళు 


॥ఠానే ॥ 


॥తానే ॥ 


1 తానే॥ 527 


శృంగార వంకీర్తవలు 


ముఖారి 
పియములు చెప్పంగాను విగియనేల 
రయమున లోనికి రమ్మనవే నీవు 


వలచినదానికి వాను లెంచుకోందగదు 
ఒచెలిమిగలదానికి చింత వలదు 
కలసినయిల్లాలికి కాదుగూడదనరాదు 
పిలువవే నీమగవి( బేరుకొని యిపుడు 


పాయలేనిదానికి పంతాలకు( బనిలేదు 
పాయప్పదానికి నెగ్గుపట్టినే6టికి 
బాయక త్తెనదావికి సాదించి పోరంగూడదు 


చేయివట్టి తియ్య6గ దే చెనకి యీతవిని 


చుట్టమైనదావికి సోదించి చూడ6గరాదు 
గుప్రైరింగినదానికి గుంపించనేల 
ఇళైై (శ్రీవేంక టేళుం డేలె సిన్ను నింతలోనె 
ముట్టి కాంగిలించుకోవే ముదమందీ6 దాను 


రేకు 2480 సాళంగనాట 


ఏమయ్యా సీతో నాకు నెంతమందెమేశము 
సీమోము చూచుకుండు పే నిధానముగాదా 


చనవిచ్చితివంటాను జాణతనాలాదేదా. 
వినయముతో నీమాట వినుటగాక 
ఇెనకితివంటాను చేతులు పైళజాంచేదా 


మనవెరింగి మొక్కు టే మంచిదిగాక 
ఇయ 24౯25. 


జ పలవి ॥ 
౦ 


॥1(పియ ॥ 


॥*(ప్రియ.॥ 


॥(ప్రియ॥ 528 


జపలవిః 
ళు 


జ ఏమ ॥. 


854 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


క్రైదండ వట్టితింటా6 గాళ్ల విన్ను. దొక్కేదా 
ఆదెన నీదయగ ల్రే నయ్యింగాక 
సాదనంటా. బొగడితే చమ్నలు దా.కించేదా “| 
పోదితో గర్వములేక పొదుగుటగాక ॥ ఏమ ॥ 


కలసితివంటా వింకముతోడ( బెన(గేదా 
మెలుపునీరతులకు మెచ్చుటగాక 
అలమేల్మంగను నేను అప్లై శ్రీవేంక 'పేశ్వర 


తల(పులో మెల(గుపే తగవుగాక ౪ ఏమ॥ 528 
దేసాళం 
చెలులభాగ్య మాఠవిఛిత్తముగాక 
తలకొని  యా€కౌరం దమకే(టికి ॥ వల్లవి ॥ 


'పెక్కుసతులమగండు (పేను వొకత్తెపెనుంపే 
తక్కినకొంత అడుగ దమశే(టికి 
చిక్కనిచెమటమేనం జిప్పిలంగ దొరకొండే 
తక్కరతనాల నవ్వ దమకేఃటికి ॥చెలు ॥ 


మననుపెట్టినవా౦డు మాటొకతెతో నాడితే 
తనువుల గాంకరే/గ6 దమకే(టికి 
కను(గొని యాతనికౌంక్షలు దీరకుంకే 
తవియ6డంటా దూర దమకేటికి ॥చెలు॥ 


కడు వేడుక్కె(3ై 1)నవాండు కాగి లొకతె కిచ్చితే 
తడ(బడి పెకొనం దమకే(టికి 
_పడంతెల మేలుమంగపతి (శ్రీవేంక టేళుండు , 
తడయ కేలితే సిగ్గు దమకేటికి ॥ చెలు॥ 500 
శ. *'ఏ(కారు? కు వ్యావహారిళము గాబోలు, - 


శృంగార వంకీర్తవలు కిర్‌ 


'తెలు..-..*౦టోది 
ఎంత చెప్పుదును మోహ మీతవిమీ(ద 


చింతించ(జాల నే కక్కసించినట్తొానముచు ॥౫పలవి ॥ 
ల ణా 


కడుసింగారపు మేను క సుగందునోయని 
జడిసి తప్పకచూడ/(జాలనే నేను 
యెడయక తననుద్దు లెవ్వతె వినీనోయని 
నుడుగ(గంజాలనే నోరెత్తి నేను ॥ ఎంత ॥ 


నెమ్మది విండుమనను నీరై కరంగునోయని 
సమ్మతి. జన్నుల నొత్తంజాలనే నేను 
కమ్మటి వలలంబెట్టి కదిమినట్టౌనోయని 
చిమ్ముచు నవ్వ(జాలనే 'వెలవుల నేను ॥ ఎంత 


చినుకురతి. జెమట చిమ్మి రే/గునోయనవి 
పెనంగంగండాలనే బెట్టుగా నేను 
యెననె (శ్రీవేంక పేశు డే నలమేలుమంగను 
తనివొందించ(జాలనే తమితోడ నేను ॥ ఎంత ॥ 581 


సామంతం 
ఓయమ్మ నేనెంతదాన నూడిగము నేసేంగాక 
పాయనివోసకులాల పతిశో మీరవరే ॥ పల్లవి ॥ 


వెక్కసమై తనకు నే విన్నపాలు వీనుకోంగా 
యెక్కడ నుండునో చిత్త మేమి వేతునే 
చక్కనితనరూపము సాలె. జూడంగా నెవ్వతి. 
దిక్కు చూచునో రెంట దెస్పరమైపుండంగా జటయ * 


థ్రీకాళ్ల్షపాఠ అన్నమాచార్యుల 


యేకళానకువచ్చి నే వింపులువుట్టించేనం శే 
యేకాంతను రమ్మన్నాండో యెజంగంగదే 
చేకొను కిచ్చితేను చెలిశైదండ వదలి. 
ఎెళొవి విమ్మపండ్లభార మానవలె,గా 1 ఓయ। 


కమసన్నలనే వచ్చి కాంగిలించుకొనేనం టే 
'పెన(గేటిరతులలో [పియ మెట్టిదో 
యెనవె శ్రీవేంక కేశు డే నలమేలుమంగను 
చనవిచ్చినాండు తానే సంతోసించవలెంగా * ఓయ॥ 602 


ఆహిరి 
వెలంది యిట్టుండి తేన విభువిచిత్తము వచ్చు 
ఐలనంతకోరై తే పలుక నేమున్నది జవల్లవి ॥ 


పతి పర్మాక్రెపుండితే పైపై నెచ్చరించవలె 
మిఠితో సన్న యెటింగి మెలంగవరె 
యితవై నమాటలాడి యింపుల మెప్పించవలె 
తఠతితో( గొలువుసేసి దండ నుండవలెను 4 వెలం॥ 


మొగమెత్తి చూచితే మోహము చల్ల ంగవలె 
వగితే/ గమ్మటి మారు నగవలె 
విగువు(జన్ను లంటికే( (వబియపడి వుండవలె 
జిగి( జెనకితే గుట్టచేమకోవలెను జ వెల6॥ 


వేడుకతో మన్నించితే వినయము చూపవలె 
జోరై యేకతాన రతిః జొక్కించవలె 
యీడనె (శ్రీవేంక కేళుం డే నలమేలుమంగమ 
కూడితి మిందరి కివే గుణాలు గావలెను 4 వెలం॥ 500 


_ శృంగార వంకీర్రవలు 


బౌ 
తగిలి నాచే/తలలో తప్పులు లో6(గొవవయ్య 
మొగిచివచేతులతో మొ క్కేను నీకును 


శిరసు మజ్జనమార్చి విరులు నే ముడువంగా 
అరిది నాగో రేడనం బెనో విన్ను 
గరిమ నీమేన నిండా కస్తూరి నేం బూయంగాను 
వొరసి నాగుబ్బ లెంత వొ_తైెనో విన్న 


మిక్కుటపుసొమ్ములు నీమేన విండా6బెట్టంగాను 
1 చెక్కుల నాచెమటెంత చిందెనో నీపై 
ఆక్కరతో విడెమిచ్చి అండ విలుచుండ(గాను 
గక్కన నానీడ యెంక గప్పెనో వీపైని 


గాంటపునీరతుల నే గా(గిలించి కూడ(గామ 
సూటి నానిటూన్సు లెంత సోంశనో నేండు 
యీటున శ్రీవేంక పేళ యే నలమేలుమంగను 
తాటించి నావలపెంత తగిలెనో నేండు 


రకు 1490 ముఖారి 
బాపుబాపు నీవంటిపతికి విల్లాలనైతి 
సీపై వలపే నాకు నిచ్చకల్యాణము 


యెంత నోమునో(చెనో యీచను(గొండలు, నే(డు 
వంతుల వీకరపల్లవములు ముంచె 
వింత లెట్లిభాగ్యము గావించెనో చెక్కుటద్దాలు 
టి ది 
పొంత సీరూపమునీడ పొలయ.గలిగెను 


1. ' నాచెక్కుల చెమట ' అనుట సహజము. 


న! 


॥ పల్లివి ॥ 


జరగి॥ 


జరగి॥ 


జరగి॥ 5504 


జపసలవి॥ 
ళు 


$ి8ి థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యేమి దపము చేనెనో యీకన్ను(గలువలు 
సీముఖచందద్రునిపొందు నెమ్మి6 గలిగె 
కామించి యేమిపుణ్యమో కందువ నామోవిపండు 
వోముచు సీమూరర్తికి నుపారమాయ ॥ బాపు ॥ 


యెన్నటితగులాయమో యీబాహులతలకు 
వన్నె నీరతిచెమటవాన గలిగె 
అన్నిటా (శ్రీవేంక పేశ ఆలమేల్మంగను నేను 


కన్నెనాటనుండి నీతోకాంపురము గలిగె 6 బొపు॥ 505 
భైరవి 
ఏమని పొగడుదు నీ విట్టివాండవు 
కామినులపాలిటికి కల్పవృక్ష మైతివి ॥ పల్లివి ॥ 


మగువలు యేమాడినా మనసే కలంగునా 
తగునీగుణము సముదమునంటిది 
సౌగిసి యెంత సోదించి చూచినా. గానవచ్చునా 
మిగులా నీమన సిళ్లై మిన్నునేలవంటిది ॥ ఏమ ॥ 


కిమ్ముల నెవ్వతి విన్ను కినిసినా. జెదరునా 
నమ్మిననీదయ విధానమువంటిది 
నెమ్మి యెంతగలిగినా నెట్టన6 జంచలించునా 
పమ్మిననీమన్నన మె6డికుండవంటిది ॥ ఏమ ॥ 


చిక్కించు కెవ్వరు నిన్ను చెందినా మొగచాటొనా 
తక్కక సీరతి యమృతమువంటిది 
ఇక్కడ (శ్రీవేంకశేళ యే నలమేలుమంగను 
మిక్కిలి నన్నేలితివి మేలుగలవాండవు ॥ ఏమ ॥ 506 


శృంగార సంకీ రవలు 
వ. 


సామంతం 
నిలుచున్నా డదె నీయెదుటా 
విలుపున( గాంగిట నించంగదే 


చఅమున. ఇతి నిటు సాదించకువే 
బలిమి చూపి కడు-బఐదరకువే 
వెలింబడ సణంగులు వెదచల్లకువే 
నెలకొవి యేమ్మెలు నెరపకువే 


పంతము రీగతి( బచరించకువే 
కొంక పుంజూపులం గొసరకువే 
దొంతరవీరాలు తొరలించకువే 
ఇంతల నూరక చెనకకువే 


యెదుటనుండి బయ లందించకువే 
"పెఎవుల గొణంగుచు బిగియకువే 
యిదివో (శ్రీవేంక పేశుండు నన్నేలె 
అదన రతుల నీ వలయకువే 


ఆహిరి 
మరునిబలాలమీ(ద మనకేల వైరము 
పరగం గూడినమీంద పగ యెంచ(దగదు 


తుమ్మిదల టోల్చికే తొయ్యలికొప్పు నెరులు 
తెమ్మలుగా పువుటమ్ములతే నెలు దాగు 
తమ్మిరేకుల6 టోలుచందగు కొంతకన్నులు 
నెమ్మి నావేళం జం్రుండు నిలువరా దెదుట 


* విలు % 


విలు 


*విలు॥ 507 


॥పరల్స్పవి ॥ 
లా 


న! 


361 థీ కాళ్లపాక అన్నమాదార్యుల 


ధరం గొండల( టోల్చితే తరుణి చన్నుంగవ నే6- 
డిరవై గాలి మెలంగ నెడమియ్యదు 
కరికింభాల చెలిపిరులదు వోలిచితేను 
సరి6 జెజకువిల్లవి చప్పరించును 


ఆతివను బంగారుబొమ్మని తగంటోల్చితేను 


ఇత వై మన్మథకళ లీపెనే చేరు 
ఇతడు శ్రీవేంక పేక! డీలేమ యలమేల్మంగ 


మతి నిద్దరింటోలితే మదనుని గెల్లురు 


॥ మరు॥ 


జమరు॥ 506 


గౌళ 


చక్కవివా/డ వన్నిటా జాణవు నీవు 
యిక్కడ నాసంతోస మెంకనంగవచ్చును ॥1 పల్లవి ॥ 
కన్నుల నన్ను(జూచితే కాలగిలించినట్టవును 
సన్న సేసితే వలపు చల్లి నట్టౌను 
చిన్నినవ్వు నవ్వితేను సేసవెట్టి నట్టౌను 
విన్నవించ నెట్టువచ్చు వేడుక నాలోనిది 
సారె మాటాడితే మోవి చవిగొవినట్టౌను 
చేరితేనే మేలెల్లా వచ్చినయట్టౌను 
నేరుపుతో6 జెనకితే నెమ్మి(బెండ్లాడినట్రౌమ 
'పేరుకొన నెట్టువచ్చు (పియములు నాకు 


మతి నీవు దలంచితే మర్మము సోంకినట్టౌను 


రతి( గూడితేను కరంగినట్టాను 
యితవై (శ్రీవేంక కేళ యే నలమేలుమంగను 


తతి. బాయకుండి తేను దక్కినట్టౌను 


॥ చక్కు 


॥ చక్క ॥ 


॥చక*॥ 580 


శృంగార సంకీర్తనలు 


' సాళంగం 


నావోజలే రమణుండ చక్ను వింత సేసీంగాకి 
నీవొళ్ల నేమైనాను నేరములు గలవా 


హత్తి సీతో నే మాటలాడ సిగ్గువడితేను 
చిత్తనులో తమకము చిమ్మిరే(చీని 
మొత్తాన( గూరిమిదాంచి మోమువంచుకొంటేసు 
యె త్రించీ. గమ్మటి. దామే ఇవివో నాయాసలు 


అడ(కువతో నే నాయగ్గలిక మాన్నుకొంపే 
నడుమ నావేడుకలు నవ్వించీని 
బడిసుండే నామనసు పరాకు నేసుకుంటే 
బెడిదపుజవ్వనము పెడ రెంచీని 


కదిసి నే వినయాన! గా(గిలించుకుండి చేను 
యిదె నామైమజపులు యెనయించీని 
అదన శ్రీ వేంక పేశ అలమేల్మంగను నేను 


8061 


॥ పలవి॥ 
ఉం 


స] | నావో | 


॥నావో। 


పొదిగి నా పొందులే బోదించీని 4(నావో ॥ 540 


రేకు 140! మాళవిగాళ 


ఇట్టుండవద్దా పతికి నీడుజో డై నవవిత 
మట్టుమీర దెంత్రెనా సమ్మతి నుండు6గాని 


చలచినకౌమిని వాసివంతు లెంచదు 
చెలరేగి చెప్పినట్టు సేసుంగావి 
తలపులో మెల6గేది తవగర్వము చూపదు 
నెలకొన్నప్రియములే వించు(గావి 


॥ పలవి॥ 
ంం 


॥ ఇటు ॥ 
టబ 


882 ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మరిగిన దెప్పుడుము మనను విరుచుకోదు 
తరితీపు దప్పకుండా తగులుంగావి 
పరిం బొందుజర పేది సణ6గులు రాల్బదు 
కరంగమాటాడి అలుకలు దేర్చుంగావి ॥ ఇట్టు ॥ 


కలపుకోరై నది కడువేసరించడు 
పొలపి రతిం. జపులు వుట్టించు.గావి 
ఆలమేలుమంగ గూడె నదె శ్రీవేంకేళ్వరు! 


'దెలిపి తెలిపి రతీ. దేలించుంగావి క బట్టల 4! 
పాడి 
ఇతవే నెరపవలె యీరీతి నీవలె 
మితిలేవినీగుణాలు మెచ్చితినే చెలియా *పల్లవి ॥ 


నెపములు వేయరాదు నేరుపరిపతిమీ(ద 
వుపమించి యాడరాదు వొడ్డుకోరాదు 
కపురులు చూపరాదు కా(క వచరించరాదు 
యెపుడూ సాదించరాదు ఇల్లాలికి 4 ఇత ॥ 


మనసు నొప్పించరాదు మరి మారుకోరాదు 
గునియరా దలయించి కొవరరాదు 
చనవున మీరరాదు సవతుల. దిట్టరాదు 
తను బొగడుకోరా దుత్తమురాలికి క ఇర ॥ 


తగ వడుగంగరాదు తారుకొణ. బేట్టరాదు 
పగటు మేరయరాదు పదరరాదు 
తగు నలమేల్మంగ వాతండు శ్రీవేంక పేళుండు 
మగ(డాయ నీవంటిమంచ్విపియరాలికి ॥ఇతన 540 


శృంగారపంకీ ర్తనలు 


శ్రీరాగం 
ఎటువంటి వేడుకలో యెదలోనే గుబ్బతిలీ 
-కటిలకుంతలినేర్చు కొనసాగినయ్యా 


చెలగి తప్పకచూచు సిగ్గుతో దలవంచు 
తలపులో నీరూపు దలపోనును = 
'నెలవులనే నవ్వు చెలికి. బియముచెప్పు 
కలికిభావము చెప్పం గతలాయనయ్యా 


కోరును మనోరథాలు గుట్టుతోడనే కరంగు 
సారె నేకాంతాన నుండు సంతోసించును 
చేరి మాటాడ నూహించు చెమరించు మేనెల్లా 
సీరజాడిచందములు నీవే యెంచుకోవయ్యా 


సవళించు పానుపుపై భావరతి నోలలాడు 
కవగూడి నీవు రాగా. గడు మెచ్చును 
ఇవల (శ్రీ వేంక కేశ యీకె యలమేలుమంగ 
జవరాలికూటములు సంగ తేయనయ్యా 


సామంతం 
తానే వచ్చీ/గాక తరవులు వెట్టనేల 
కానుకలు మీచేనంపి కక్కసించవలెనా 


తల(పుల6 బారితేనే తనువులు సోంకినట్టు 
అలయించి యతనిమే నంటవలెనా 
చెలిమి సేసితేనే చేతికిలోనై నట్టు 
చెలులచే రమ్మవి చెప్పించవలెనా 


*వలవి ౫ 
ళం 


9 ఎటు ॥ 


4 ఎటు ॥ 


4ఎటు॥ 548 


॥పలవి।॥ 
ణు 


ఖ్‌ లానే ! 


884 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల. 


కమ్మి సుద్దులు వింటేనే కాంగిలించుకొన్నట్టు 
నమ్మకిచేసి చేతులు చాంచవలెనా 
పిమ్మట బేరుకొంటేనే పేమం దవివైనట్టు 
రమ్మనవి పిలిపించి రతినేయవలెనా ॥ కానే ॥ 


యీడకు విచ్చేపితేనే యెడవాయకుండినట్టు 
జో డై యుండ నొడంబఐఆఅచుకోవలెనా 
కూడె (శ్రీవేంక కేళు డిక్కువ నలమేల్మంగను 


జొాడతోడ తనమోవి చవిచూపవలెనా జలానేః॥ $464 
నాదరామ క్రియ 
విభుని. దోడుకవచ్చే వెస నన్నీ మంచివయ్యి 
యిభయానకు( జేయరే యిజే వువచారాలు ॥ పల్లవి ॥ 


వెల(దికి. జందురు( డీవేళ. జుట్టమపు(గాని 
కలువలు కొప్పున గక్కన వించరె 
కొాలపుకోలున చల్లగాలి మన్నించు(గాని 
మలయజ మలందరే మందుగాను మేనను ॥విభు ॥ 


ముద్దియకు( దాపరవి మొకమోడి వుండు(గాని 
వొద్దిక( దామర పై గూచుండంబెట్టరే 
గద్దరివసంతునకు( గడునిచ్చకమౌఃగావి 
పొద్దువొద్దునకు వెపై/ బుప్పొడీ చల్లరే ॥ విభు ॥ 


పన్నుకొవి మేభానకు( బరిణామ మవుంగాని 
చిన్న నెమ్మళ్ల వా((వ్రాఇసినచీర గట్టరే 
యెన్నంగ శ్రీవేంక పేశు. దీకె యలమేలుమంగ 
యిన్నిటా విచ్చేసికూడె యింటనే వున్నాండు ॥విళు॥ 545 


శృంగార సంకీర్తనలు 


బౌళి 
వట్టిపెనంగులాటల వలపు చవులు గాదు 
గుట్టుతో మెల(గికేను గుణములు 'హెచ్చును 


మనను లెనసికేను మాటలు ప్రియములౌను 
ననుపు గలిగితేను నమ్మికలౌను 
చనపులు సతమైతే సరసము లింపొను 
వినయాలు చూపితేను వేడుకౌను పొందులు 


సిగ్గువడ నేరిచికే చే/తలు తరితీపొను 
యెగ్గులెల్లా మావితేను ఇతవౌ4 బొందు 
వెగ్గళించి పొగడితే విభావాలు చెలరేంగు 
వ్‌గ్గి వేండుకొం-పేను వుల్లములు గరంగు 


తలపో(త లొనరికే తమకము గడురే(గు 
నెలకొన నవ్వులను విః(విం)డు ముదము 
యెలమి శ్రీవేంక కేశ యే నలమేలుమంగను 
కలసితి మిద్దరము( గలుగు. జనవులు 


రేకు 1402 ముఖారి 


అన్నిగుణాలను నీవే అధికుండవు 
కన్నె నిన్ను బొగడుకా కడుసంతోసించెను 


మొగమోటగలవాండు మోనాన నూరకుండు 
తగవెరింగినవాండు దయదలంచు 
వగవెరింగినవా(డు నంటునను వమ్మతించు 
తగులమిగలవాండు దండ! బాయకుండును. 


1వటి॥ 
లు 


॥ వటి ॥ 
లట 


*వటి॥ 5640 
ట్‌ 


॥ పల్లవి ॥ 
ఉి 


+ అన్ని ॥ 


888 (శీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వలచినవాండు క్రైవసమై మచ్చిక నేసు 
తల(పొక్క-.టైనవాండు దాంటండు మాట 
నిలుకడై నవాండు నెట్టుకొని పొందు నేను 
పలుకనేర్చినవాండు పచరించు. గూరిమి ॥ లన్ని ॥ 


సన్నయెరి(గినవా(డు సరసుఃడై 'మెల6గును 
మన్నించనోపినవాండు మర్మములంటు 
ఇన్నిటా (శ్రీవేంక పేళ యీకె యలమేలుమంగ 


పన్నికూడితీవి నీపంతము లీడేరెను ॥ అన్ని ॥ 547 
పొడీ 
కడలేనిపరాకులు గలవా(డవు 
జడియ కెప్పుడును మాచనపవు చేకొనుమీ ॥ సల్లవి ॥ 


చేపట్టి యెప్పుడును చిత్తాన మణవకుమీ 
ఆపె నీకు నాచే. జెప్పియంపినమాట 
చూపట్టివున్నది శిరసున ముడుచుకొనుమీ 
మాపటంత వేసినకమ్మనితమ్మిపూవు 4 కడ ॥ 


బచెలరే(గి నీయరచేతనే పట్టుకుండుమీ 
విలిచి కొనుకిచ్చిననిమ్మపండు 
పలుమారు కన్నులను భావించి చూడుమీ 
వలనుగా సురటిపైవా((వ్రాఇిసినచెలిరూపు ॥కడ॥ 


చక్కగా తరితీపుతో చవి పేసుకొనుమీ 
మొక్కుతా. జూపినయట్టి మోవిపండు 
అక్కున (శ్రీవేంక కేళ అలమేలుమంగ గూడె 
తక్కక యేపొద్దును దయ నేలుకొనమీ  ఃకడ॥ 64 


శృంగార పఠికీ _ర్తవలు 


ఆహిరి 
కానే యెజు(గు(గాక తఈజవొతిపనులు 
పూవిపట్టి తనువెట్టు టోదించవచ్చునే 


పట్టరావిది వయను పంచరానిది వలపు 
కట్టి పెట్టరానివి కనుచూపులు 
'మెట్టరానిది మనసు మీరరానివి వాసులు 
యెట్టు వేసినా విభుని నేమని సౌలతునే 


చెవ్పంగరావిది సిగ్గు నేయరావిది నగవు 
“7 కప్పిపెటరానివి చక్క€దనములు 
లు 
తిప్పరానిది గుణము తెంచరానిది కోరికె 
అప్పటి సీతని. గాదన నెట్టువచ్చునే 
టబ 


తనియరానిది రతి దాంటరానిది పొందు 
మొనసి మానరావిది మొగమోటము 
యెననె శ్రీవేంక కేకు. డే నలమేలుమంగను 
చనవిచ్చె దను నెట్టు సాదించవచ్చునే 


దేసాళం 
రమణుండు పిలిచీని రావే చెలియ నీవు 
తమకమే వలె.(గాక తరుణులకు 


తల(పుకొలంది మంచిశకనమే వలె(గాక 
చలపాదితన మేల సరసులళు 
వెలలేనిమాటల వినయమే వలె(గాక 
సౌొలపువెంగెములేల నుగుణలకు 


887 


॥పలవి ॥ 
వ్‌ 


॥॥ తానే 4 


41 తానే ల! 


॥4తానే॥ 540 


॥ పలవి ॥ 
న. 


868 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


కాంబోది 
కోటి సేయ వలపులు కుమ్మరించవలె(గాక 
సీటుతో గర్వములేల నేర్చ్పరులకు 
మేటిసరసములాడి మెజయ(గవలె6గాక 
జూటు.(దనములే(టికి సౌంపుదొరలకును 


నయగారితనమున నవ్వు నవ్వవల(గాక 
రయమున దా(గనేల రసికులకు 


నియతి నన్నేలినాండు నేండు థ్రీవేంక పేళుండు 
క్రియతో వేసరనేల కిమ్ముల దేవుళ్లకు 


పాడి 
ఇన్నిటా జాణలై నవా రెరు(గుదు రీయింపు 
చెన్నుగా రైవము తొల్తె నేసిన దీయింపు 


వేసగికాలమునా(టి వెన్నెల లింప్క 
ఎఫ్‌ [ అర అధ 
నేసలువెప్లేయప్పటి సిగ్గు లింపు 
వేసరక అత్తవారివిందులు యింపు 
మోనపోనియట్టిరతి మోవితేనె లింపు 


అ'ప్రే వసంతపుచల్లులాట లింపు 
'జట్టిగొన్న ప్పటిసరసము లింపు 
వెట్టదీ5 దప్పిక వీడెము లింపు 
గుటుతో నుండేయప్పటికొసరులే ఇంపు 
కడు(2మటకు చల్లగాలి యింపు 
గుడిగొన్నకొంగిటికి కూటము లింపు 
ఆదరి శ్రీవేంక పే॥ అల మేల్మంగకు నీకు 
నొడ౧దాటుమాటల వుచితము లింవు 


॥రమ॥ 


$రమ ॥ కలీ 


॥ పలవి। 
ళం 


॥ ఇన్ని ॥ 


॥ ఇన్ని ॥ 


1 ఇన్ని క! 5్‌ర్‌! 


శృంగార సంకీ రనలు 


నాదరామ్మక్రియ 
ఈ కెకు నీకు( దగు నీడుజోడులు 
వాఠుచ్చి మిమ్ము, బొగడవసమా యొరులకు 


జట్టిగొన్ననీ దేవులు చం్యదముఖి గనక 
అటబె విన్నురామచంద్రు( డన(6దగును 
పం 
చుట్టమై కృష్ణ వర్షపుచూపులయా పెగనక 
చుట్టుకొని నిస్ను కృష్తుండవన(దగుము 
లు ణి 


చందమైనవామలోచన యాపెయౌ(గనక 
ఆందరు నిన్ను వామను. డన6దగును 
చెంది యాకె యప్పటిని సింహమధ్య6గనక 
అంది నిన్ను నరసింహు(డని పిల్వందగును 


చెలువమైనయాపె (శ్రీదేవి యగ.6(గనక 
ఆల శ్రీవకుండవని యాడ6ందగును 
అలమేల్మంగ యహిరోమాళిగలదిగన 
యిల శేషా(ది (శ్రీవేంకేశు. డన(దగును 


రేకు 149) ఆవారి 
చి త్రగింతువు రావయ్య చెలియబాగులు నేండు 
ఇత్తల విన్నవించ నే నెంతదానను 


వలిపపయ్యదలోవివ్యటు వచనుగు బ్బలు 
తొలుత నీకా(గిలి కెదురుచూచేయట్టున్నవి 
తిలకించి(చ?) సీదేవుల తే నెలయధరములు 


చెలంగి నీకు విందులుచెప్పేయట్టున్నవి 
౪౫24-26 


జ ఈ 3॥ 


ఈక 


;ఈక3ె॥ 5602 


జపలవి॥ 
ళం 


॥చిత్త॥ 


070 కాళ్లపాక అన్నమాచార్యుల 


వెక్కనపు(దళుకుల వెడదకన్నులచూపు 
మిక్కిలి విన్ను( బూజించ మీందె _తినట్టున్నది 
తక్కళ ఇంతిచేతులు తల(వాలు వోయ నీపై 
నుక్కుమీర సూతవెట్టి వొడ్డినట్టున్నవి ఇచిత ॥ 


నెమ్మది శ్రీవేంకచేశ నీ కలమేల్మంగమేను 
కమ్మి నీమెడ దాళిగా( గ ప్రేయట్టున్నది 
పమ్మి నీవే దయఃజూచి పడ/తి! గూడితి విశై 


వుమ్మడి నీకు సీపె వానరివట్టున్నది ॥చిత్త॥ 6568 
ముఖారి 
గుట్టుపేసుకున్నాండవు కోరి యందరిము౦దర 
తొ'పైనో వేడుకలెల్లా దొరవై వున్నాండవు | పల్లవి | 


1 ఆతివ( జూచినచూపు అచ్చొత్తినట్ల నీ 
మతిలో నున్నదో మాటలాడవు 
తతి నాకెమాటలు తఆవై_ నీచెవులలో( 
బతినాదా లిచ్చీనో పరాక్రైతివి జగుట్లు ॥ 


ఆంగన మోవితే నెలఅన్ను వట్టెనో నీకు 
వుంగిటిగొన్నట్టు వూరకున్నా(డవు 
సంగడి నాపెమైకావి సారె వాసనవచ్చెనో 
అంగవించి యందే వోలలాడుకానున్నా(డవు ॥ గుట్టు ॥ 


ఆలమేలుమంగరతు లజ్టె మరిగితివో 
వెలయుచు విలువున వెరగం దేవు 
అలరి (శ్రీవేంక పేళ ఆకె విన్ను బోదించెనో 
తలంచి నన్నుంగూడి తమకించేవు ॥ గుట్టుః 654 


వర రదద్తందల ర చవర దార 0 రరర చంచ రరరతట వం లయం రవవరరరరరనరన ధి రవంననననననంనననననినరిననిన ననవంధరదన 34౨9౪980 0200642020 


శృంగార సంకీర్తవలు 


కాంటోది 
1 ఉపచరించ(గరాదా వువిద గడువలవె 
నెపమున వురుఅెల్ల నెరపీ నీమీందను 


నలినాడి గరిడిలో నంటున( గేళినేనె 
మలసి చెక్కులను చెమటగారంగా 
వల పందులోనె చల్లి వాసనగుబ్బలు మోంపి 
నలువంక నీకు నవినయము చూపీని 


తెరమజ(గున వచ్చి 'దేశికుద్దాంగములను 
నరవి నాడి చూపులు నళుపుచును 
తిరుపుగొవి కమ్మటి తీగెచేతు లటు చాంచి 
పరగ నంగరంగ వై భవము మెరసీని 


పదముల జిందుజక్కి-ణి ఐహుకాళమానముల.. 
నిదె నాట్యమున నిమ్న నింతి మెప్పించె 
ఆదన (శ్రీవేంక కేళ అలమేలుమంగా నీవు 
గదిసి చుడంగా మతిగరంగించీని ' 


'వేళావళి 


ఏల తమకించేవయ్యా ఇంతలో నీవు 
'మేలిమిసగినములు మించీని యెదుటను 


అలుల జూడనవయ్యా అంగనతురుముమారు 
చెలంగి యద్దాల జూడు చెక్కులమారు 
అల చందురువి(. జూడు మాకెమొగముమారు 
ఆలుకదేరె; నాకె నీయండకు వచ్చీవి. 

శ. ఇందు నాట్యనంకేతము లెక్కువ. 


871 


జవల్లవి ॥ 
ళు 


॥* ఉప ॥ 


1 ఉస।। 


॥14ఉప॥ 555 


* సల్లివి ॥ 


జఏల॥ 


872 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


చిగురులు చూడవయ్య చెలియధరముమారు 
తగులతల( జూడు హన్తములమారు 
సొగిపి జక్కవలను( జూడు కుచములమారు 
మగువ తెరదీపి నెమ్మది విన్ను. గూడీని * ఏల ॥ 


హ న! శామరల. జూడు మమరు(బాదాలమారు 
ప్ప _శ్తడిబొమ్మ( జూడు పొలింతిమారు 
ఇ త్రల (శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ 


బత్రితో. గలనె వింక( బాయకవుండీని జఏలః 556 
పొడి 
ఎటి(గినజాణలది ఇట్టిమోహము 
మజవరా దాలికి మగనికి మోహము * పల్లవి జ 


వినయము చేసితేను వెగ్గళంచు మోహము 
నమవు చక్కనయితే నాటు మోహము 
యెవసినమాటరై రే యీడేరు మోహము 
మనసురా మెల(గితే మాననీదు మోహము 4 ఎటీ( 4 


యేపొద్దుం గాచుకుండితే యిరవొను మోహము 
యేపుమీరి వెకొంపే ఇంపు మోహము 
కోప మెందు లేకండితే కొనసాగు మోహము 
చూపు నెట్టుకోం జూచికే నులళభమొౌ మోహము 4 ఎటీ( 4 


ఇచ్చకమే వెరపితే నియ్యకోలొ మోహము 
నిచ్చకొత్తగాం గూడితే విండు మోహము 
వచ్చి (శ్రీవేంక టేజండే వదలక నన్ను నేలె 
తచ్చితచ్చి కొసరితే తగులొను మోహము * ఎజి(॥ 55? 


శృంగార సలికీర్తవలు 870 


బౌళి 
వారిబ_త్తి ఇయ్యకొనపలెంగాక 
యేరీతినైనా మేరే యేమి వేయవచ్చును * పల్లవి ౫ 


యెలమీ నీ వాడాసీడా నెందరి( బెండ్లాడినాను 
చలమరిదాననా సాదించ నేను 
కలరు నీకు. జుట్టాలు కామినులు యెందరైనా 
యెలయింతు రందుకు నీ కేమినేయవచ్చును ౭ వారి ॥ 


బెరసీ యెవ్వతి వెంట/బెట్టుక సీన్స దెచ్చినా 
“*రపపుదాననా వెంగేలాడమ 
సరవు లెజు(గుదు నా జాొడలన్నియు వింటి 
ఇకుమేలా నుండేముగా కేమి వేయవచ్చును ॥వారి॥ 


ఇంతలో నాముందర మీరిద్దిరును. గూడినాను 
వింతయైనదాననా విడనాడను 
ఇంతట (శ్రీవేంక టేళ యేలితివి నన్ను నేండు 
యెంతలేదు నీయాసోద మేమిసేయవచ్చును ॥వారి॥ 650 


రేకు 1404 రామ్మకియ 
చెప్పేదాంకాం దరితీపు చేరి వింకే 'వేడుక 
చొప్పుగా నీఠత నాకు సూచించవే చెలియ ॥ పల్లవి ॥ 


పసిండితీగెను మంచిపద్మము వికసించె, 
కనరక పామేల కాచుకున్నది 
యెసగి 'మొల్ల మొగ్గలు ఇందుకి కూటమి గూడె 
చెనల సీకఠ నాక( దెలుసవే చెలియా ఇచెప్పే॥ 


$74 (శ కాళ్లపాక అన్నమాచార్యుల 


కంతుబవాణమున నారికడపు(గాయలు గాచె 
చెంఠ6 టో(కటోదె యేల చెలువొందెనే 
అఎంత సింగారదామము లందుకు( దోడువచ్చె 
బఐబంతీనే యీకత నాతో. బలుకవే చెలియా 


పూవుమీదికొమ్మ కల్చ్పభూజముతో. బెవగొనె 
వావిరి మెటుంగుమొయిలు వన్నెవెశైను 
యేవేళ (శ్రీవేంక పేకు కీయలమేలుమంగ 
దేపులాయ నీకతతెజ(గేదే చెలియా 


బళ 
ఈ సుద్దులు విన్నవించు మెజ(గండేమో తాను 
వేసరక రమ్మనవే విచారించు. బనులు 


తమ్మి చందురునితోడ డాకొవి యేకాంతమాడె 
యిమ్ముల సూర్యు. డంతలో యెండలుగా నె 
కమ్మర నందుకు(గానే కపష్పుకొనె మేఘము 
రమ్మనవే చూచుగాని రమణువి నీడకు 


వట్టివేసగివి గాలివానలు గురి యంగంజొచ్చె 
పట్టిపగలు చీ(కటిపంబ వండెను 
చుట్టుక మరునమ్ములు సురసుర నుక్కెనవె 
అట్టు సేయక పతిని ఇన్టై రమ్మనవే 


పొదిగొన్నతీగెలు పూచి పుప్పొడి రారె 
యెదిరించి చకోరము లింపుసొం పెక్కె 
ఇదివో ఛ్రీవేంక పేజం డే నలమేలుమంగను 
కదిసినాః డిట్లానే కమ్మటి రమ్మనవే 


4చెప్పే ॥ 


॥్కచెప్పేః 550 


॥ పలవి॥ 
లా 


॥ ఈసు ॥ 


॥ ఈసు ॥ 


* ఈను॥ 5600 


శృంగార సంకీర్తనలు 


సామంతం 


వాకిట వచ్చివున్నాండు వాండివో నీరమణుండు 
చేకొని వుపచారాలు చెప్పవలదటవే 


పొంతనే చుట్టరికాన పొందులు చేసినవారు 
యెంక్రై నా యెగ్గలుందప్పు లెంతురటవే 
చీంతదీర మాంటపట్టుచేనుకొన్న యట్టివారు 
వింతవా రేమిచెప్పినా విననేర్తురటవే 


వొనర(6గ(౬ (బాణములు వొక్క ెవుండివవారు 
తనివోవిముచ్చటలు దాంతురటవే 
చనవువ రతికి నాసలందొరలేటివారు 
'పెనంగక సిగ్గులెల్లా6 బెంతురటవే 


విచ్చనవిడిని తాము వేడుకపడినవారు 
కొచ్చికొచ్చి గుట్టునం గొంకుదురటవే 
అచ్చపుథశ్రీ వేంక కేశు. డలమేల్మగవునీవు 
తచ్చి కూడితిరి నవ్వందగవులౌనట వే 


మాళవిగొళ 
ఇట్టిది కాలమపివమ ఇ(కనేల మరంగు 
గుట్టుదెలిసినవారు కూడ( జెప్పంగదరె 


నంటున జక్కూవరిపై నల్లంబులుగులు వాలె 
అంటి తామరా€ జిగురూ * నల్లి బెల్లేయ 
'పెంటతుమ్మిదల_పైె పిచ్చిలం బాలు గురినె 
జుంటికేనె దొండవండు చూరలాదెను 


1. అల్లి బెల్లి + ఆయ 


త్‌ 


జపలవి॥ 
వి 


॥వాకి॥ 


॥వాగీ॥ 


4వాకి॥ 56! 


॥ ఇట్టి ॥ 


87/6 ్రీశాళ్ష పాఠ అన్నమాచార్యుల 


వెదకి చిలుకలూ( గోవిలలూ. జీరుమూరాడె 
గుది. జం్యద్రళకలాల( గూర్య మెక్కెను 
చెదరి యద్దములలో క 0! 
పొదిగెం. గారుమెలు(గు( బువ్వులదండలు ॥ ఇట్టి ॥ 


వువ్వుమీ(దివాసనకు( బొంచి డానెను మొయిలు 
కువ్వలై మరురాజ్యము కొటారు కెక్కె 
మవ్వపుటలమేల్మంగమగ(డు (శ్రీవేంక పేశు- 


నివ్వల నడిగి మాకు నెరింగించరే 11 ఇట్టి + 54 
ఉజరొళి 
ఏమి సేసితివోకాని ఇంతిని నీవు 
చేముట్ట్లక పువ్వులచెండున వేసీని ॥ వల్లవి 


ముక్కర గదల(గాను ముసిముసినవ్వు నెవ్వ్‌ 
చెక్కుచేతితో చెలి సిగ్గువడీన 
చుక్క బొట్లు వెట్తినక స్తూరిబేంట్లు రాలంగా 
ల ల అజ లా 
చక్కవివిన్ను బొమ్మల జంకించీని ॥ ఏమి ॥ 


మించులమొగప్పతీగె మెలువ6గా మళ్లి చూచి 
అంచె నిన్ను(గవి శరసటు వంచీని 
కంచపుమోవితేనె కడు నుట్టివడంగాను 
పెంచి వలపుల నీతో వీరములాడీని ॥ ఏమి ॥ 


కంకణాలు గల్లనంగా గక్కన( బాదాలొత్తి 
పొంకముగా( గూడి గొబ్బున మెచ్చీవి 
అంకేల భ్రీవేంక పేశ ఆలమేలుమంగ యీకె 
కుంకు మచెమటలెల్లా6 గురిసీ నీపైన ౪ ఏమి ౪ 608 


శృంగార సంకీర్తనలు 877 


'దేసాళం 
ఏరుపరచ(గరావు యెవ్వరిసొమ్ములో యివి 
చేరి విన్ను నడిగేము చెప్పవయ్య తగపు ॥ పల్లవి ॥ 


అలులు నరచంద్రుడు నతమనివిండ్లును 
కలువలు సంపె(గయు. గమ్మ(జిగురు 
పలుచవియద్దములు పచ్చిపోంకయు శ్రీలు 
చెలియసింగారాలో చి త్తజునిపౌంజులో ॥ ఏరు ॥ 


తిన్ననిసంక్కును మంచితీగెలును ౧ దామరలు 
చిన్ని జక్కపవిల్లలు సింహమును 
యెన్నరావిచిమ(మి?) తరి(ఆీ?) ఇసుకది బ(బ్బృ్రలును 
కన్నెసింగారాలో ఇవి కామునిబలములో 4 ఏరు ॥ 


అనటికంబిములును అమ్ములపొదులును 
మినుకు(గూర్మములు మించువ(జాలు 
యెనసితిఏి (శ్రీవేంక పేశ యల మేల్మంగసు 
వనితిసింగారాలో వలరాజుమూకలో ॥ ఏరు ॥ 504 


రేకు [1405 మంగళకౌసిక 


మగువకు లో6(గనేల మగవాండవు 

నిగిడి బుద్దులుచెప్పి నిలిపే నే నాపెను ॥ పల్లవి ॥ 
బతి నేం జేయంగా నీవు పరాకున నున్నా(డపవు 

చిత్తములో తలపోంత చెప్పరాదా 

యెత్తల నెవ్వతైనా విన్నేమైనా నాడినాను 

వుత్తరువు చెప్పే నేను వొద్దు నీకు వెరపు మగు ॥ 


870 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆకుమడి చియ్య6గాను అవ్వలిమోమైనా(డవు 
దీకొవి చూచేచూపు తిప్పుకోరాదా 
నీకొంత లెవ్వరైనా విన్ను నేరాలెంచితేను 
నీకు నడ్డమయ్యే(గాని నిమ్మలాన నుండుము 


చెయ్యెత్తి మొక్కంగాను సిగ్గుతో నున్నాండవు 
తియ్యవినోరను నన్ను దీవించరాదా 
వాయ్యనే శ్రీవేంక పేళ వాద్దికై నన్నేలితివి 


మగు ॥ 


చయ్యాటాలు మాన్సే(గావి సతి. జూపు నాకు ॥వగుః 565 


బౌళి 


ఆతవి కొక్కతెవే నీ వాలవై తివా 
యేకులు నెమ్మెలు నీవు యిందే చూపేవా 


యిచ్చకములెల్లా నాడి యితవరివై విభుని 
మచ్చికలు రే(పి ([ళమలంబె ప్లేవు 
కచ్చుపెట్టి నేమెల్లా. గాచుకుండగా నీకు 
లు ఉని 
యిచ్చోటః జెల్లుబడి ఇంక నెంత గలదే 


వట్టినవ్వులెల్లా నవ్వి వదనుండి యాతని_ 
లు ళా ౧ 
చుటమవై మాటలనే చొక్కించేవు 
ట జా 
అఫైై నే మిందరమును ఆసపడివుండ(గాను 
నెట్టుకొని నీబలిమి నెరప(గవలెనా 


చెనకి కౌ6గిట వించి (శ్రీవేంక కేశ్వరుని- 
మనసు రంజిల్లంజేసి మరిగించేవు 
యెనవె నీఠండే మమ్ము నీడుజోడైతిమి నేము 
తవియవు నీ వింకా తమకించ(దగునా 


॥ పలవి ॥ 
రిం 


1 ఆత ॥ 


| ఆతః 


ఆత ॥ 560 


శృంగార సంక _ర్తనలు 


వరాళి 
అపె నెంతపొగడేపు అన్నిటా నేర్పరియని 
తీపులు వుట్టించేవారు తిట్టినా దీవెనలు 


వనవుగలనతులు సాదించితే నమరు 
ననుపై నవారలు నవ్వి తే( జెల్లు 
మనమవచ్చినవారు మంతనమాడ6గందగు 
యెనసినచోటిపొందు లితవులై తోంచును 


చుట్టరికమైనవారు సొలసినా వేడుకౌను 
గుస్లైఅింగినవారు దీకొనినా మెచ్చు 
పొట్టంబొరుగువా రేతప్పులువట్టినా( బొన(గు 
దిట్టసతు లొడివట్టితీసితే సమ్మతము 


ఆసపడివచ్చినవా రాయములంటినా మేలు 
బాసగొన్నవార లెంత పెకొన్నా లెస్ప 
వాసితో నన్నేలితివి వలచి (శ్రీ, వేంకశేళ 
నేస వెట్టినవా రెంతచెనకినా మంచిది 


సామంతం 


పిలిచి చేకొనవయ్యా (పియురాలిని 
సులభాన వచ్చె మేలు జోలి ఇంతవలెనా 


సౌలసి సొలసి చూచి చొరువల కీటు లాచి 
యెలయించీ నిన్ను నీకె యెవ్వతోకాని 
యెలమి నీవేళనే యెక్కడ పరాకు నీకు 
వలపు తనంతరా(గా వద్దన(గ వచ్చునా 


870 


*జపలప్‌ 1! 
రు 


॥1ఆపె॥ 


4ఆపెః 


1ఆపె॥ 507 


॥ పిలి 


880 థ్రీ రాళ్లపాక అన్నమాచార్యుల 


వచ్చివచ్చి మాటలాడి వన్నెలుగా€ బాటవాడి 
ఇచ్చీ నీకు విడము యెవ్వతోకాని 
వచ్చిగా నీక్రీవేళ పనులెల్లా. గలిగెనా 
మచ్చికచుట్టరికము మజవ(గ(దగునా ॥ పిలి 


వినయములెల్లా( జేసీ వేడుక చన్నులరాసి 
యెననె నివ్నిప్పుడే యెవ్వతోకాసి 
నిను (శ్రీవేంక 'పేశుండ నే నలమేలుమంగను 
చెనకి దక్క(గంగొంటి పిగ్గు నెరపుదురా ॥పిలి॥ 


భైరవి 
పట్టరానికాంతాళాన6 ఐదరే(గానవి 
దిజ్రైనదానవు నీకు దీకొనంగండెల్లునే ॥ పల్లవి ॥ 


కాంతుడిచ్చినసలి గెగలదానవుగనక 
పంతములాడంగవద్దా పలుమారును 
బంతినుండి యాతనితో పకపక నవ్వేవు 
ఇంతటిదానవు నీకు నెట్టుండినా6 జెల్లునే * పట్ల ॥ 


ఆతండున్నగద్దె యెక్కి అండవాయవుగనక 
యేతులు నెరపవద్దా యిచ్చటను 
చేతులు చాంచి పతిని/జేరి సాములు నే సేపు 
వీతి(తుఖిలేవిదానవు పెనంగంగంజెల్లునే ॥ పటి * 


బలిమి మగవిచేత బొసగొంటివి గవక 
చలము సాదించవద్దా సారెసారెకు 
యిల నన్నేలె (శ్రీవేంక కేకుండని మెచ్చేవు 
అలమేలుమంగపవు నీకమరు నన్నియను ॥ పట్ట ॥ 


శృంగారనంకీర్త వలు 


ఆపాొరి 
సీమన వెజ(గనా నిన్నుదూర దోసము 
కామించినవారిపొందు శైకొందువుగాక 


అంగనలు చెనకితే నొంగాదనేవాండవా 
ఆంగవించి యందుకు లోనౌదువుగాక 
కొంగువట్టితీసినాను కోపగించేవా(డవా 
ఇంగిత మెటి(గి చవవిత్తువుగాక 


వెలందులు మాటాడితే వేసరేటివా.ండవా 
వెలయ నెంతవడై నా విందువుగాక 
వలపులు చల్లి తేను వద్ద నేటివా(డవా 
'కెలన వియ్యకొని భోగింతువుగాక 


పెన(గి కౌ(గిలించితే బిగి సేటివా(డవా 
యమెనసి రతుల. జనవిత్తువుగాక 
ఘను(డ (శ్రీవేంక కేళ క్రైకొని నన్నేలితివి 
మనపిచ్చి యందరిని మన్నింతువుగాక 


రేకు 1408 రామ్మకియ 
ఒకరు చేసినభాగ్య మొకరికి నేల వచ్చు 
మొకము చూచినప్పుడే మొక్కీని కాను 


సౌలపి సౌలనీ నీతో సుదతి మాటాడగాను 
పొలసి తానేమి వినీ పొంచులు యీకె 
కలువ రేకులవంటికన్నుల నాసె చూడగా 
నిలుచున్నది యెదుట నెరవాదై తాను 


1 నీమ ॥ 


॥నీమ॥ 570 


4 ఒక ॥ 


882 థ్రీ కాళ్లపాక అన్నమాదార్యుల 


ననుపున నాపె నీతో నవ్వులెల్లా నవ్వంగాను 
పనివడి తానేమి వెకొనీ నీకె 
చనపున దనమోవిచవు లాపె చూపంగాను 
నునుపున దానేమి నోరూరీ సీపె 


చెక్కునొక్కి. నేం డాపె నేపలెల్లాం దేయంగాను 
కక్కాసించి యేల యీపె కాంగిలించీని 
మక్కువ (శ్రీవేంక 'కేళ మరి నన్ను నేలితివి 
తక్కక యింకానేమి తడవీ( దాను 


వసంతవరాళి 
వద్దు వద్దు సతి నింత వలలంబెట్టకు మిక 
సుద్దులు చెప్పంగంబోతే సూడువట్టును 


శిరనువంచినదావి సిగ్గులువడినదావి 

' వొరసి చెనకంటోతే వొట్టువెట్టును 
మరలి చూచేదావి మాటలాడి దూరేదాని 
గరిమ గరకరై తే కాంతాళించును 


కూరిమి చల్లేదావి కొంగువట్టితీ వేదాని._ 
నారసి యడ్డగించితే నద్దలించును 
సారెకు నవ్వేదావి సంగడికి వచ్చేదాని 
మారుకొని వలదం పే మచ్చరించును 


ఆసపడివున్నదాని ఆయములంపేదాని 
పాసి యెలయించ(బోతే పంతమాడును 
నీసొమ్మయివదాని నేడు శ్రీవేంక కేకుండ 
'నేనవెట్టి కూడితివి చెలి విన్ను మెచ్చును 


1ఒక ౫ 


415కజఓ॥। 571 


॥వదు ॥ 
౧0౧ 


॥।వదు॥ 
౧ 


జనద్గు॥ 572 
౧ 


శృంగార సంకీర్తనలు 
] హిజ్టిజి 
ఆ(టదాని కిచ్చక మే యమరుంగాక 
చీటికిమాటికి అట్టు పేయ6గవలెనా 


రాయడించనేమిటికి రమణునియెడకును 
సేయ(గలవిన్నపాలు చేసుకోరాదా 
చాయగా నయము చూపి సాదించుకొనే మేలు 
ఆయాలు మోవనాడితే నది సంగతౌనా 


చనవుగలద:ంటాను ంకించనేమిటికి 
మనసురా సేవ సేసి మరుపరాదా 
ననుపుగా మోవి యిచ్చి నాటించుకొనేవలపు 
పెనంగి రచ్చంబెట్టితే పియములై వుండునా 


ఒలిమక_త్రినంటాను పదర6(ంగ నేమిటికి 
యెలమి నురమెక్కితి వెనయరాదా 
అల మేల్మంగవు నీవు ఆతడు (శ్రీవేంక పేక 
డలయించితే రతు లావటమైవుండునా 


శుద్దదేశి 
ఎంతలేటియాసోద మేది గొలంది 
సంతోసాన లోలోనే జడిగొనరాదా 


తగవులు చెప్పగానే దప్పిదేరీ నీమోవి 
అగడేల పన్నీట నడ్డుకోరాదా 
తగుదాన లియ్యంగానే తనువెల్లా ఐడలెను 
పగటున6 గొ, తవడి పవళించరాదా 


॥ పలవి ॥ 
ళా 


॥$ ఆట | 


॥1ఆ(టి ॥ 


॥ ఆ(ట॥ 578 


॥ పలవి॥ 


౫ ఎంత ॥ 


శ84 శ్రీ కాళ్ళపాక అన్నమాచార్యుల' 


చెంది సేనలు చల్లంగానే చెమరించె మేనెల్లా 
చందముగా గందవొడి చల్లుకోరాదా 
అంది యింటింటి కే/గ6గా అటై జేసటలు రేంగె 
పొందుగా6 గొంతవూరట పుచ్చుకోరాదా ॥ ఎంత | 


చెలుములు సేయంగానేచి త్తమెల్లా. గరంగెను 
చెలంగి గుండెబలిమి చేనుకోరాదా 
విలిచి (శ్రీవేంక కేశ నే నలమేలుమంగను 


కలసితి విన్నిటాను కరుణించరాదా ॥ ఎంత ॥ 574 
ముఖారి 
అన్నిటాను దొరవై తే నైతివిగాక 
నిన్ను నిసై మెప్పించనేరనా నేను ॥1 పల్లవి ॥ 


పడంతికి మగనితో బలిమి వద్దనికాక 
వొడివట్లి విన్ను. దియ్యనోపనా నేను 
బ 
కడలేనినిబ్బరానం గాలుదా(కీనవికాక 
వుడివోనిసరసాన కోపనా నేను ॥ అన్ని ॥ 


చెల్లంటో నీలోనీవే సిగ్గువ డేవనికాక 
వొల్లనే నీతో మాటాడనోపనా నేను 
పల్లదపురతులను [ఈమ సవంటా(గాక నీ _ 
వుల్ల మిస్లే కరఃగించనోపనా నేమ ॥ అన్ని ॥ 


పుక్కట వీపెదవి కెంపులురే.గిననికాక 
వుక్కున నీమోవి యాననోపనా నేను 
నిక్కి శ్రీవేంక పేశుండ నే నలమేలుమంగను 
వొక్కట నేలితి విందు కోపనా నేను 8 అన్ని! 575 


శృంగార సంకీర్తనలు 


సాళంగనాట 
అప్పటి వత్తురుగాని ఆడనుండి యీడకు 
యెప్పుడు మాయిల్లె ఊకు నిక్కు వై నచోటు 


యెంశపని గలిగెనో యేకతమాడీ నాకె 
వింతలు సేయక నీవు వినరాదా 
కాంత యస్పటను.డి కాచుకున్న దిందుకే 
యింతట. దెరలోనికి నిద్దరు నేంగరయ్యా 


పట్టుకున్నది కానుక పయ్యద మూసీ యేంటిదో 
ఆ్హై చేతులుచా(చి అందుకోరాదా 
చుట్టిచుట్టి లాచీని సుదతి తా నిందుకే 
ఇస్టై కంబముమా6టు కిద్దరు నేం/గరయ్యా 


యేపున నన్నలుచేసీ నెందుకో యలమేల్మంగ 
చూపుల (శ్రీవేంక కేళ చూడరాదా 
యీపట్టువ నన్నేలితి వంతి గోరినం దుకే 
యేంపక నామంచముపై కిద్దరు నేం/గరయ్యా 


"రేకు 1497 సాళంగనాట 
ఏమిటికి విగి సేవు ఇందరు( జూడంగాను 
యేమ వుట్టించి యాతని బిలిచి తేంగదవే 


పెలుచవై వంతులకు బెన(గేవు రమణని 
వలపించుకొంటివా నావలెనే నీవు 
పొలింతివై పుట్టితేనే భోగములు సరియౌొనా 


సౌలపి నేర్పుల జవిచూపవలెంగాక 
౪0! 24-౯27 


8805 


॥ పలవి॥ 
యం 


॥ అప్ప ॥1 


॥॥1 ఆప్ప ॥ 


॥ అప్పః॥ 676 


గో 
౩కే 

ల 

న 


॥ ఏమి ॥ 


888 థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


వడిగా నాసంగడికి వచ్చేవు నాయకుని 

కడు( బనిగొంటివా నాక్రై వడి నీవు 

నడుమ సవతివై తే నావోజ నీకు వచ్చీనా 

'పెడంబాయ కాతని మెప్పించవలె(గాక * ఏమి ॥ 
పుక్కట నేనసలు చల్లి పొత్తుగలసే వాతని 

దక్క6గొంటివా నాచందమున నీవు 

ఇక్కడ శ్రీవేంక పేళు, డిటు న న్నాతందె యేలె 


విక్కమైతే సివు నిటే నేరవలెంగాక ॥ఏమి॥ 5177 
శ్రీరాగం 
చల మి(క(6 బనిలేదు జలజాకీ కడుసాదు 
యెలమితో నివై మాయింటికి రారాదా ॥ పల్లవి ॥ 


చేరి యింతి పియములే చెప్పీ నిదే నీకు. జాటి 
కోరికలై తే మది( గోటానంగోటి 
మేర మీరరాదు యీపెమేనరిక మి(క( టోదు 
యీరీళి మమ్ము మన్నించి ఇంటికి రారాదా *చఅ 1 


కొమ్మ నిన్ను( దలపోసి కురిసీ. జెమటవాన 
చిమ్మి రేంగేవలప్రైతే నేనా నేన 
నమ్మినచుట్టాలు మీరు నంటున నొద్దిక్రై నారు 
ఇమ్ముల నీకు మొక్కేము ఇంటికి రారాదా ॥చల॥ 


యెన్నండు బాయవిసతి యీకె నీమోహపుటాలు 
విన్నపములెల్లా( జేసీ వేవేలు 
చిన్ననాండె యీడుచూపె శ్రీవేంక 'పేకుండ; యీపె 
యెన్నికగా( గూడితివి ఇంటికి రారాదా జచల॥ 578 


శృంగార సంకీర్తనలు 


గౌళ 


ఇంతిదిక్కు. చూడరాదా యెక్కడ పరాకు నీకు 
అంకలోనే యేడలేనిఆనలు రేంచీని 


ముసిముసినవ్వులు నవ్వి మోవిచవులు చూపి 
కసుగాటువలపులు కాంత చల్లీని 
ఇసుమంత మాటాడి యెదుటనే నిలుచుండి 
కొసరికొసరి సనీకొలువు సేసీవి 


తప్పక విన్ను చూచి తగిలి వేమారు మొక్కి 
దప్పిదేరం గాంగిటికి. దమకించీని 
వుస్సతిల్ల సన్నచేసి వొడివట్టి విన్ను( దీసి 
కషప్పురపులప్ప నీకు. గానుకిచ్చీని 


చెలరే(గి సేవచేసి చేతులు నీపైం జాంచి 
వెలసినసంతోసాన విజ్ఞవీంగివి 
యెలమి (శ్రీవేంక కేశ యిటు నన్ను నేలితివి 
అలమి నిన్నాకె గూడి యరుదం(దం?)దీని 


శ్రీరాగం 
కరుణించు మీచెలి కడు(విన్నది 
సరనమాడేనంటా సముకాన నున్నది 


నెలకొన్న వేడుకతో నీ వెప్పుడు వత్తువంటా 
కలికి యప్పటనుండీ( గాచుకున్నది 
మలసి తనతో నీవు మాటలాడినందా(కా 
తిలకించి లోలోనె తిమురుచునున్నది 


887 


॥పలవి॥ 
ంంు 


॥ ఇంతి ॥ 


॥ ఇంతి ॥ 


॥ ఇంతి! 579 


॥ పలవి ॥ 
గణ 


కరు ॥ 


$88 * థీ తాళ్ల పాఠ అన్నమాచార్యుల 


మొనసి యెప్పుడు నీమొగము చూతునోయంటా 
తనివోనితమకాన( దగిలున్నది 
చనవున విన్ను6జేరి సరసమాడినదా(కా 
యెనలేనిమన నెల్లా నిక్కాడనే వున్నది ॥ కరు ॥ 


కందువ విన్ను(6 గాంగిటం గాంగిలించుకొనేనంటా 
పొందులెల్లా మతి. దలపోయుచున్నది 
యిందువచ్చి కూడితివి యీశెను (శ్రీవేంక కేళ 
విందులగా మోవితేనె వేండుకొంటా నున్నది. ః£కరు॥ 580 


ఆహిరి 
ఎంత విన్నునెలయించీ నిదివో చెలి 
కొంతు(డవు నివ్నింత కర గించె నీచెలి ॥ పల్లవి ॥ 


పక్కన నవ్వుతానే పంతములాడీ( జెలి 
చెక్కు నొక్కుతానే గోరం జెనకీ( జెలి 
చక్క(గా. దప్పకచూచి సారెకు జంకించీ. జెలి 
మొక్కుతానే చన్నులమొనలు చూపీ. జెలి ॥ ఎంత ॥ 


సంగడి. గూచుండుతానే చలము సాదించీ( జెలి 
జంగిలిమాటలాడి జరసీ( జెలి 
చెంగలించి మోవి యావి చిన్నలు నించీ. జెలి 
సింగారించేయందులోనే చిమ్మి రేంగించీ. జెలి ॥ ఎంత ॥ 


పాటలు నీయపె( బొడి. బయలీదించీ. జెలి 
చీటికిమాటికి రతి సేసీ. జెలి 
నీటున శ్రీవేంక 'పేళ నీవు నన్ను గూడితివి 
కోటినేయ ని న్నప్పటి. గొసరీ, జెలి ॥ ఎంత ॥ 581 


శృంగార సంకీర్తనలు 


ముఖారి 
అమరనిమాటలేల ఆడేవు నీవు 
తమకము గడునిందె దట్టమాయ. గాంకలు 


దాంపురమేల నేనేవు తరుణితో విందా(కా 
కా(పురము నసేయవా కంటి(టో నేను 
యేంపకు నన్ని(క నీవు యేలపెట్టుకొనే వాన 
రాంపాయ నీవలపు రచ్చకెక్కె సుద్దులు 


పోల బొంకనేమిటికి పొలంతితో నిందా€కౌ 
మేలములాడుకొనవా మె స్తింటో నిన్ను 
జాలింబెట్ట కి(క నీవు సారె నొడ(బరచకు 
చాలుకొనె. దమకము జార(/ జొచ్చి సిగ్గులు 


వేసాలకేల లో(6గేవు వెలందిమీందట ని 
'నేసలెల్లాం బెట్టవా చేకొవి నీవు 
ఆసల శ్రీవేంక పేళ అభ్రై నన్ను నేలితివి 
పోసరించె వేడుకలు పొలుపొందె రతులు 


రకు 1480 'సామంతం 


ఇన్నాళ్లవలెం గాదు యేమనినా. గెరలేవు 
సన్నల నెవ్వతేచేతినడికి లోనైతివో 


ఇంతి యెంత దూరినాను యొగ్గుగాదు విభనికి 
వింతవింతసంతోసాలై. వెలయు€గావి 
పంతగారితనమున( బదరే వదేమి నీవు 
మంతనాన నెవ్వతెచే మాట(ఐడినా(డవో 


880 


॥* పలవి॥ 
ఉం 


॥ అమ ॥ 


॥ అమ ॥ 


॥ అమ॥ 502 


॥పలవి ॥ 
యం 


॥ ఇన్నా ॥ 


0 (శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


మగువ కా౯తాళించికే మగవకి నెగ్గుగాదు 
మిగులా వేడుకలై. మెరయు.గాని 
తగవులంబెట్టి సారె. దడవే వదేమి నీవు 
పగటున నెవ్వతెచే భంగపడినా(డవో ॥ ఇన్నా ॥ 


రమణి కొలుదొక్కి-తే రమణని కెగ్గుగాదు 
తమితో సమరతులే తగులు.గాని 
జమళ (శ్రీవేంక కేళ జరనే వదేమి నీవు 


అమర నెవ్వతెచేత నప్పణ గొన్నాండవో ॥ ఇన్నా ॥ 588 
దేసాళం 
అప్పణిచ్చి రిందుకు నీయంగనలెల్లా 
పాటి పో 
చెప్పితి సంతోసాలు సిగ్గులెల్లా( 'దేరెను ॥ పల్లవి ॥ 


యేడనై నాం దిరిగాడి యేమైనా బేతువుగాక 
'వేడుకకాండవు నీకు వెరపే.టికి 
ఆడేవారెవ్వరు నిన్ను అనుమానించకు మి6క 
తోడనే మగవానికి దోస మెందూ లేదు ॥ అప్పః॥ 


విమ్మపం డెగర వేసి నీటు చూపుదువుగాక 
యెమ్మెకాండవు వినయ మి65క నేడది 
సమ్మతించి రిందరును సటలు నేయకు మి(5 
నెమ్మది మేనవానికిని నింద లే దెప్పుడును ॥ అప్ప॥ 


కొంకులేక కూడితివి కూరిమితో విటు నన్ను 
ఆంకెకొండ వి(క నీకు నలపున్నదా 
పొంకమైరి నీసతులు పొందుము (శ్రీవేంక మేళ 
వుంకువ వెట్టినపతి. కొదుగంగవలదు జఅప్ప ॥ 68! 


శృంగార సంకీర్తనలు 


పాడి 
తినువుం దనువు సోయ3 తమకము దైవారె 
చెనకంగా వద్దనంగ6 జెలున పే ఇ(కను 


పవ్వళించియుండినపతి పాదా లొత్తుమనంగాను 
నవ్వులు నవ్వుదుర కే నాలిక తెవై 
యెవ్వరు. జూడకుండాను ఇస్టై నేం దెరవేసేను 
చివ్వన సిగ్గులువడ( జేల్లున'కే ఇ6కను 


ఆసపడి నిన్ను నిష్ట ఆకుమడిచిమ్మన(గా 
వేసాలు సేతురటవే వింతదానవై 
వోసరించ కిటు మీకు నొడ(బడంజెప్పే నేను 
'సేసవెట్టి తలవంచ( జెలునకే ఇ6కను 


ముందె కాంగిలించుకొవి మోవితేనె ఇమ్మన.గా 
మందెమేల మొౌదురకే మంకుదానవై 
గొంది నల మేల్మంగవు కూడె (శ్రీవేంక పేశుండు 
చెందె మేలెలా జరయ/(జెలునకే ఇంకను 


హిందోళశవసంతం 
ఇందుకు మెచ్చిరి నీఇంతులెల్లాను 
చందమాయ 'నీపనులు చక్క(గూ చుండవయ్యా 


నెలంతపాదముతోడ నీపాదము పెనచి 
నిలుచుండి కా(గిట వించే వాకెను 
అలిగి లోవికింటోయేయప్పు డింత 'సేసితివి 
ఇలలో జొణవౌదువు ఇశ్లై కూచుండవయ్యా 


నకి! 


॥1పలవి॥ 


॥1తను।ః 


॥తను॥ 


తను ॥ 585 


॥పలవి॥ 


1 ఇందు ॥ 


$్ర02 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మొనసి చెలిపయ్యద ముంజేత( జుట్టుకొని 
తనివారం బిసికే వందపుగుబ్బలు 
'పెనంగి తిప్పించుకో6గా _పేమతో సాదించితివి 
ఘను(డవైతివి నే డిక్కడం గూచుండవయ్యా ॥ ఇందు॥ 


ఆలమేల్మంగచెక్కున నటు సీచెక్కు పొందించి 
తలవంచుకొన్నా పెచింత మాన్చితివి 
బలిమి ఛ్రీవేంక 'పేళ పంతపాకె( గూడితివి 
అలరితి రొక్కమనసాయ. గూచుండరయ్యా ॥ఇందు॥ 586 


సాళంగం 
'దేవులనయ్యేనంటా తివిరీ దాను 
చేవదేర నాపె. గొంత చేపట్టంగరాదా ॥పలవి॥& 


చుట్టమనై నీతోను సుద్గులెల్లా జెప్పంగాను 
వ ద ౧౫” 
వెట్టికి వచ్చి తానేల వెంగెమాడీని 
గట్టిగా నాపెకు విది కడు వేడుకై తేన 
అోకడమమా బల్లా నడుగ(గరాదా 2 దేవు ॥ 


ఐ త్రిచేసి నే నీకు పాదాలు పిసుకంగ 
త త్తరించి తానేల తప్పువట్టీని 
హత్తి తనకు నేరుపు లంతేసి కలిగితేను 
కొత్తల వెట్లో 'తిలుసుకొవి చూడరాదా ॥ దేవు ॥ 


ఆలమేలుమంగనై విన్నటు గా(గిలించుకో(గా 
యెలమి దానేల వచ్చి యేంకారీని 
అలరి శ్రీవేంక చేశ ఆస లాపెకుం గల్లితే 
పిలిచి యందూ! గొంత పెన(౧౦చరాదా ॥ దేవు! 507 


శృంగార సంకీర్తనలు 


సనంకరాభరణం 
ముద్దులుగారీ 'మోమునను 
వొద్దిక నేమెన నొసగరె చెలులు 
౧ యు స్‌ 


చెక్కులవెంటా( జమటలు గారీ 
యెక్కడ నాడెనొ యిందాంకా 
చక్క_( గృవ్టునికి జలకిము సేయ 
నెక్కొాని కాంగిట వించ౦ చెలులు 


పొఠింబొడి నిట్టూర్పులు గడు రేంగెను 
పరువులు వెటైనొ పడుచులతో 
సరుగన "ఇ త్యే(త్యోగపచోరము 'ేయరె 
న. 
యిరవుగ నుయ్యల విడ రే చెలులు 


చుట్టుకొన్నజడ చొల్లెము జారెను 
వుట్టులు గొ'జైనొ వుదుటునను 
పట్టి యలమేల్మంగపతి (శ్రీవేంక పేక... 
లు 
డిట్టిపనులవా '0చ౮6 చెలులు) 


రేకు 1409 సామంతం 


కంకణము గట్టవయ్యా కరికికిని 
అంకెల నీకు. దలంపయ్యేటట్టుగాను 


యెప్పుడు నీమనసులో వింతిని మజవకుండా 


కు ప్పెలువంటిచన్నులు గుజుతుచూచుకో వయ్యా 


నెప్పునం బెక్కునతులనే స్తముగలవా(డవు 
తప్పక వారిలో సీ3 తడంబడకుండాను 


008 


॥ పలవి॥ 
౦0౧ 


ముదు ॥ 
1. 


ముదు ॥ 
ద 


।ముదు॥ 588 
ద 


॥;పరలివి ॥ 
లా 


॥కంక ॥ 


804 థ్రీతాళ్ళ పాఠ అన్నమాచార్యుల 


ఇందుముఖి యందరిలో నెరక్రై వుందేయట్లుగా 


ముందే చక్క(దన మురమున వా((వా?)సుకొనవయ్య 


పొందు లెందైనా( జేసి భోగించేవాండవ 
సందడి ననుమానము సారె రాక్షుండాను 


ఇదె యలమేలుమంగ నేలితివి ననుపుగా 
పదిమారు లీకెపేరు పాటము నేసుకోవయ్య 
పదరి (శ్రీవేంక పేశ పదారువేలనేలితిం 
వెదుగా నందు వెదకి యెంచుకోకుండాను 


బౌళి 
ఆడనుండే లాగ వేగా లాడవద్దు 
యీడనే నీకాంగిలి నాకిప్పుడే యిమ్మా 


చెలిగట్టినచెంగావిచీరకొంగు గానవచ్చీ 
మలసి నీపచ్చడముమాటునను 
నెలంత నీవద్దలేదని విజయము నెరపేవు 
తెలినె నాపానుపుమీ(దికి నీవు రమ్మా 


తకుణిసొమ్ములకాంతి తళుకున మెరిచీవి 
నరి నీనిలువు మేనిసందునందుల 
అరుదై యొవ్వతె దాంచనవి వొడ(బరచేవు 
పరగ విష్పుడే నాపక్కకు రమ్మా 


వనితతనువువింతవాసనలు పొలసీవి 
వినుపుంజెమటగా రేనీచెక్కులను 
యెనసితి వేంక కేళ నేనలమేల్మంగ 
నొనర నాకెను. జూసే నొద్దికతో రమ్మా 


॥ కంక ॥ 


॥కంక॥ 509 


11పలవి;। 
ఉం 


11 ఆడ ।! 


11ఆడ 1! 


॥$అడ।। 500 


శృంగార సంకీర్తనలు 


పాడి 
ఎవ్వరి నేమనంగల మిప్పుడు నేము 
నివ్వటిల్ల మిమ్ము(జూచి నవ్వే మింతేకాక 


నేరుపులన్నియు( జూపి నెలంతపయ్యదకొంగు 
సారెం దీసి యిజ్టై సరసములాడేవు 
ఆరితేరి విన్ను నాపె అనవెట్టి పలుమారు 
దూరుతాను పెంజెమట గోర జిమ్మీని 


వేడుకలు వుట్టించి వెలందిచన్నులమీ(ద 
తోడనే కుంకుమ వూసి దొమ్మి నేసేవు 
వీడినతురుముతోడ వెస నిన్ను నద్దలించి 
మేడెపురతికి నాకె మీరివచ్చీని 


కందువ గాంగిటం గూడి కాంతను (శ్రీవేంక పేళ 
సందడి మోవితేనె చవిచూచేవు 
మందలించి నిన్ను నాకె మవసు రంజిలజేసి 
ముందుముందె నీమర్మములు ముట్రీని 


ధన్నాసి 
మాకు నీవు వెజచేవా మాటమాటలా 
ఆకె. బేరుకొనియెైనా నానందించేవుగాక 


తెలతెలవారంగా నే తెజవమొగముచూచి 
వలపు చద్దిగట్టుక వచ్చితివి 
చలాన నే నలిగికే జడినేవా నీవేమైనా 
తలపోంతనై నాం గొంత *తనుతువుగాక 


1. *ఠనియు' ధాతువుపై లాడర్థరూవము. 


805 


॥ ఎవగ 


॥ ఎః్వ | 


॥ ఎవ్వ ॥ ర్‌01 


॥పలవి॥ 
గా 


౪ మాకు ॥ 


808 శ్రీకాళ్ళపాక అన్నమాచార్యుల 


పానుపు దిగుతా నీవు భామమోవి చవిచూచి 
తేనెగ్రావులు దప్పికి. దెచ్చుకొంటివి 
పూని నే. బిలువకుంటే పొగిలేవా నీవేమెనా 
దానియాసాసలనైై నాం దనుతువుగాక ॥ మాకు ॥ 


కన్నులు దెఅచుతానే కాంగిటిలో నాకెం గూడి 
అన్నిటా రతిసంబళా లందుకొంటివి 
యెన్నంగ శ్రీవేంక పేక యెడసేవా నీవేమైనా 


తన్నూ నన్నూూ( గూడితివి తనుతువుగాక ॥మాకు॥ 502 
దేశాక్షి 
మీకుమీరే తెలుసును మీ6ద టెత్తు 
పై కొని వూరివారికి పను లిందు( గలవా * పల్లవి ౫ 


చెక్కులు నీవు నొక్కితే నెలవుల నవ్వె నాకె 
యెక్కువతక్కువలు నే మెజ(గము 
శక్క_ర చెలుల మించే తగవు లేమడిగేరు 
యిక్కడ సాకిరు లెవ్వ రెట్టు చెప్పే రి.కను ॥ మీకు ॥ 


కన్నుల నీవు చూచితే కాంతాళించి పల్కె నాకె 
వున్నసుద్దులు దెలియ వూరకే మాకు 
యెన్న నూడిగపువార మేంటికి గురిసేసేరు 
పన్ని ఇందు కెవ్వ రొడ(బరచవచ్చేరు ॥ మీకు ॥ 


కలయ నీవు వచ్చితే కాంగిలించుకొనె నాకె 
తలంపు లేర్చ్పరచ నెంతటివారము 
కొలువువారము వేండుకొనకు (శ్రీవేంక కేళ 
చలప్మళ్టువ్వరు మిమ్ము సాదించంగలరు ॥ మీకు ॥ 500 


శృంగార నంకీర్తనలు 


గౌళ 
మగవాండవు నీవు మగువను నేనైతే 
వెగటున నిన్ను( గడువెగ్గళించవచ్చేమా 


కంటకమాడ(గ లేదు కసరుకొనంగ లేదు 
నంటున నే నీతోను నవ్వరాదా 
వొం'పే నందుకు(గా నీవు వూరకే సాదించేవు 
బ౦ట(ట?)పంతాలకు నీతో పై కొనవచ్చేమా 


కొలందిమీరంగ లేదు కొంగువట్టి తియ్యలేదు 
సొలసి నిన్ను. దప్పకచూడరాదా 
చెలికత్తెలకు నీవు చెప్పిచూపే విదియెల్లా 
చలమిబలుములను జంకించవచ్చేమా 


జోలింబెట్టలేదు నిన్ను సోదనగొనంగలేదు 
మేలుమేలనుచు విన్ను మెచ్చరాదా 
యేలితివి (శ్రీవేంక పేశ నన్ను నింతలోనె 
గేలిసేసి యింక నిన్ను. గెరలించవచ్చునా 


రేకు 1500 శుద్దవసంతం 
చేసినవెల్లా. జేసి సిగ్గువడనేమిటికి 
బాసలు తన్ను(జేయించి భంగపెట్ట నింకను 


వొడంబరచేంగాని వొద్దికి రమ్మనవే 
యెగడమాట లాడించ(గా నేమి వచ్చీని 
పడతు లెందరినైై నా ఐడి(బెట్టుక రానీవే 
కొడిమలు గట్టి తన్ను. గోపగించ నికను 


$0? 


॥ పల్లవి ॥ 
త్‌ 


మగ ॥ 


1 మగ॥ 


॥మగ॥ 50॥4 


॥ పలవి ॥ 
లా 


॥చేసి ॥ 


| శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మొక్కులు మొక్కీ6గాని మోము చూపుమనవే 

అక్కడ నుండ.గా6 దన కయ్యేదేమి 

చొక్కి వారిచ్చినయట్లిసామ్ముతోనే రానీవే 

దక్క. నాకు6 దను నేమీ తప్పు లెంచ నింకను ॥ చేసి ॥ 
పాదము లొ త్రేంగాని పవ్వళించుమనవే 

సాదువలెం గూచుం డేమి సాదించీని 

యీదెస (శ్రీవేంకపేళు. డేలె. దానె రానీవే 


ఆదిగొని అట్టు నేసి ఆఅలయించ ని(కను ॥ చేసి 5905 
రామ[కియ 
వేడుకకా(డ్రై నయట్టివిభుండు గాక 
కోడెతనాలు సేసీని 1 గోలపహా(డా యీతండు ॥ పల్లవి ॥ 


పసిండికుండలవుట్లు బాలకృష్ణుండు గొట్టంగా 
వెస నొక్కతె చన్నులు వీంపు నాటం బట్టితీనె 
యెస(6గి యాకుండలే యే(యి+)వి యని తానంఠలో 
పిసికీ (6 జేతులంబిట్టి పిన్నవాండా యీతండు ౪ వేడు ॥ 


కోనలజుంటి పెరలగుదులపుట్లి గొట్టంగా 
తేనెమోవిని గోవిందు దికె నొకతె 
మోనమున నాతేనెమోవి తేనెగా సవి 
పావిపట్టి చవిచూచీ పసిబిడ్డా యీతండు ॥1 వేడు ॥ 


పాలవుట్లు శ్రీవేంకటపతి గొట్రంగా నొకతె 
ళా లు 
పాలవంటినవ్వు నవ్వి పదరి సిగ్గువరచె 
పాలదియే పడ(తినెలవినంటా 
నాలితో వారవట్టి సన్నపువాండా యీతండు * వేడు ॥ 500 
వ్‌! గోలజముగ్ధండు,. ముగ్ధ అని శ, ర. వా. ని. ఇక్కడ “గోల ' ఇద్దిము అమాయ 
కత్వ్చమని ధర్మవాచకషై *' దొంగవా€డు ' వలె (వమోగింపబడినదా? 


శృంగార సంకీర్తనలు 


దేవగాంధారి 
కంటివా వోయి యీాగయ్యాళితనాలు 
గొంటరినతులు కొంకుదురా 


ప్రియముచెప్పి నే( బిలుచుకరాంగా 
నయాన తానేల నవ్వీ నీతో 
భయమెజఅ6(గనిపడంతు లెందైనా 
యతాన నుండనేరుతురా 


కానుకిచ్చి నేం గన్నుల మొక్కగా 
తానేల దీవించీ దండనుండి 
పూని సిగ్గదలపోయనికాంతలు 
కానీలే తగవుగ్లె కొందురా 


గక్కూన నే నిన్ను( గాంగిలించుకోంగా 
మిక్కిలి తానేల మించీ నీకె 
యిక్కడ శ్రీవేంక పేళ లా(తివారు 
తక్కిఎనసుద్దులు దల(తురా 


ముఖారి 


ఏల యెమ్మెలు చెప్పేవే ఇందరితోను 
వాలాయించి యంత నీవు వక్కాణించనేంటికి 


నతులలో నీవుండగా జాణతనా లాడె(గాక 
ఆతవికి నీకు దొల్సి యంతపొందా 
బఐతిమా లింటికి రాంగా పాదాలు పై(జాంచెంగాక 
ఇతవె నీపైవిత్తియేమి చెప్పేదే 


$90 


॥ వలవి ॥ 
న్నా 


॥ కంటి ॥ 


॥ కంటి ॥ 


॥5క0ంటి॥ 507 


॥పలవి ॥ 
ఉం 


॥ ఏల ॥ 


400 థ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


దిట్లవై నీవు నవ్వగా దిష్షించి చూదెంగాక 
మ్‌షా అ 
నెట్టన నాతం డేవూరే నీ వేవూరే 
చుట్టపువరుసగాంగా చోటు నీకు నిచ్చెంగాక 
పట్టిచూచితేను నీవై పస యేమున్నదే ॥ ఏల ॥ 


పిన్నదానవుగా(గాను యేమ జన్ను లంటె(గాక 
నిన్ను(గూడ నాత(డెంత నీనెంతే 
ఇన్నిటా (శ్రీవేంక పేళు డింతరోన నన్ను నేతె 
సన్నల మీఇద్దరికి చవు లేమి చెప్పేదె 1 ఏల: 598 


హిజ్జిజి 
నీవు చేసినచేంతలు నీకు నెరి ఫలియించె 
యీవల నిందుకే చెలు లిందరు నవ్వేరు ॥ పల్లవి ॥ 


కొలువు సేసేదావి. గొప్పువట్టితీసి నీవు 
లలి నోరంలో. దమ్ములము వెట్టంగా 
బలిమి నాకె నీమోవి( బచ్చి సేంతలెల్లా( చేని 
మెలుపున( బంకములు మెరయక మానునా 11 నీవు ॥ 


కడలనున్నదాని. దొడలసంది నిడుక 
జడియుచు నీవు సరసములాడంగా 
వడిసి కస్తూరిబొట్టువన్నె నద్ది వేల నందు 
అడియాలముగ నాపె ఆచ్చు వాగవాశయందగదా ।1సీవు॥ 


దండనున్నుదావి నుద్దండాన (శ్రీవేంక కేక 
గండుమీరి వేడుకతోం గా(గిలించంగా 
జెండుపడ నీవురము బిగువుంజన్నుల నొత్తి 
చండి పెట్టి రతి. జొక్కించ(గ వి. వలదా 11నీవు |! 599 


శృంగార నంకీ _ర్తవలు 


'దేసాళం 
ఇ9త తమకింతురా యిందరిలోనా 
పొంతనే రట్టుసేతురా పొందై నచోటను 


చెక్కుపై 6 జేఇడుకొని సిగ్గునడి యున్నచెలి. 
గక్క-సింతురా రతికి. గా6కలు నేసి 
పిక్క టిల్లుంజన్ను రిస్పె పిసికి నంతటిలోనె 
మొక్కళపు/-గదనమేల మోహంచినచోటను 
పడ;తిమాంటుననుండి భావించిచూచేఇంతి. 
నొడివట్టి తీతురా వొరయుచును 
తొడింబడ నీ వష్పుడే తొక్కేవు పాదములు 
గడుసరితన మేల కలసినచోటను 


పొనుపుపై గుట్టుతోడ: ఐబవ్వళించి యున్నసతి 
అన వెట్టి కూడుదురా ఆయములంటి 
మోనాన (శ్రీవేంక పేళ మోవి పిప్పి నేనితివి 
1 ద్రినక పుందసమేల తిరమెనచోటను 


1. దీసక పుందనమ్నుజ దైన్యము? 
౪01 24- ౯28 . 


శీ01 


॥పలవి ॥ 
క. 


11 ఇంత ;1 


11 ఇంత | 


4ఇ0ంత 1; 600 


1. వఅనుబంధము 


_ అకారాదిగ రాగ, సంకీ రృన సంఖ్యాసూచి 


రాగములు సంకీర్తన సంఖ్యలు 
అమరసి;ధు అం లిలిడీ, 
ఆహిరి ౨ 1 ల5, 9, 11, 15, 51, 50, 60 9, 


162, 108. £02, 220, 246, 261. 
26, ౨01, 209, 840. 808. 869, 
861, 606, 410 420, 4890, 440, 
408, 488, 500, 518. 526, 5౪, 
565, 540, 558, 570, 561. 


ఆహిరినాట అల 68, 219, ౨84 890, 882 446, 528. 
కన్నడగొాళ అల లీరల, 850, 478 
కాంబో(భో)ది ఎల రక, 65, 69, 94, 180, 184, 227, 


940, 27, 2085, 807, 878, 880, 
4లర్క్‌ 487, 478, 4ఉ97, 555. 


కుంతలవరాళి ఎం ల/0, 

కురంజి [1 

కేదార గౌళ ల 2609, 806. 

కొండమలహారి ఆం 100 

గుండకియ తి కక 88, 95, 101, 10 


గుజ్జరి ఎం లే, 


రాగములు 


గౌళ 


'తెలుంగుకా 0((గాం్రబోది ల 


తోండి 
'దేవగాంధారి 


దేళా/స్రాథి 


చేసాళం 


(చావిళ భైరవి 
ధ(ద్భశ్నాకి(న) 
నాగగాంఛారి 
నాగవ ాళి 


నాదరామ[కియ 


పడ(డ్రి(ళ )నంజరం 


పొడీ 


403 


నంకీర్తన సంఖ్యలు 
*. ర2, 186, ౨49 280, 801, 886, 89, 


418, 462. 521, 589, 59, 594. 


88, తీ1. ఉ*ఉ, 140. 156, 207. 221, 
816, 884, 494, 501. 


, ర6, 218. 


౨ 12, 168 259, 271, 856, 888, 597. 
ఎల 119, 919, 8984, 855 8904 445, 


508. 


౨ 7 91, 106, 281, 256, 268, 287, 


298, 822, 881, 846, 899, 414, 
424, 4&ఉఉ0, 466, 490, 505, 510, 
520, 580, 550, 564, 584, 600 


806. 


౨. ౨08, 809, 5902. 


190. 
ఆ 105, 2/0, ఉగ. 


“50, 180, 142, 170, 


191, 198, 
216, ౬51, 808. 427 4ఉ౧2, 509, 
545, 552. 


= ఉలిర, 45%. 


2% 27, 75, 92, 19, 14. 198, 


202, 27, 268, 27/5 24, "814, 


త్త౦4 


రాగములు సంకీర్తన సంఖ్యలు 


పూర్వగౌళ 
జౌళి(భవుళి) 


భవు( భొ(బౌ) రామ్మకియ వ 


భూపాళం 


భైరవి 


మంగళ కౌసిక 


మధ్యమావతి 
మాళవి 


మాళవిగాళ 


౫0, జీ4, 857, 8/5, 887, 899, 
శీ, ఉ17, 420, 450, 454, 461, 
471, ఉ7, క905. 508, 525, 542, 
5408, 551, 557, 585, 591 


890 
57 80, 81. 8% 184, 189, 144, 


161, 280, 248, 208. 264, 265, 
౭09, 299, 818, 827, 864, 8900, 
428, 485,. 458, 459, 468, 474, 
క/75, 504, 512, 519, 584, 540, 
550, 560, 566, 590. 


౨ 1280, 180 172, 284, 272, 485 


* కర, 160. 


ఎ ఉల, 71, 166, 297, 820, 874, 80. 


458, 586, 5609 


.. 4/౧ 54, 120, 246, 205, 841, 


426, 508, 565, 


౨ ల 817, 
= ర, 61, 269, 
ఎ. 49, 14, 155, 20, 207, 274, 


92. 851, 865, 410, 415, 491. 
516. 541, 56. 


తొగములు 


ముఖారి 


మేంచ బౌొభి 


తి్‌గాళ 


లగితై 


వశాాథఖి 


405 


సంకీర్తన సంఖ్యలు 


౨ 10 1ఉ ౨0, 829, 88 609, 


70, 76 78, 84 88, 99, 100, 
107 116, 182, 145, 148, 154, 
1550, 164, 177 170 189, 192, 
195, 199, 201, 225, 286. 290, 
2906, 809, 829 899, 889, 8592, 
8589, 81, 889, 405, 422, 429, 
శీ44, 458, 476, 514 52), 505 
547. 554, 575, 502, 5900. 


రిల 
ఎ. ఉ 16, 8, 98, 100, 187, 141, 


150, 176, 187, 204 210, ౨14, 
224, 298, 259, 241, 254. 800, 
802, 805, 810, 862, 868, 997, 
4లిలి 449, 455, 402, 489, 409, 
506, 559, 571, 5900, 


219, 
.. 46, 55, 78, 1098, 111%, 158, 175, 


181, 217 267 815, 845, 801, 
50%. 


౨ 98, 194 215, 28, 944, 280, 


821, 2888, 840, 849, ౪/2, 402, 
409, 421, ఉళ89, ఉఈ4త8, 470, 4909, 
52, 568, 567. 


శండ లాభరణ- 


(త “గం 


కుద దేశి 
ణు 


కళుదవసంతం 
(టి 


సామంతం 


త్త00౮ 


= లీ20, 260, 579. 


102, 812, 885, ౬56. 


_ 17 19, 28, 2, 8/, 45, 52, 50, 


"ఇ, "4 ౧. 85, 00, 190, 184, 
157. 165, 102, 190, 206, 211, 
223, 245, 260, 800), 825, 806, 
400, 481, 515, 585. 


. 1వ 22, 24, 80, 85, 67, 86, 115, 


122, 169, 242 259, 259, 299, 
854, 8/0, 480, 494, 442, 460, 
4685, 517, 548, 570, 560. 


ఎ ల4. 


. 189, 285, 255, 385, 4౧4, 511, 


505, 


౨ ఈ, 25, తి, 84, 898, 40, 48. 40, 


69, 77, 89, 100, 110, 118, 114, 
117, 118 191, 125 12 181, 
140, 149, 159, 11, 174, 200, 
౨05, 809, 218, 222, 22౧, 250, 
279, 279, 289, 804, 825, 848, 
849, 870, 891, 401, 412, 41, 
447, 452, 456, 4609, 480, 484, 
487, 502. 522, 524, 592, 587 
544, 561, 568, 598, 589. 


సామవకాళి 


సాళంగం 


సాళంగ నాట 


సా రాష్ట్రం 

లు 
హిందోళం 
హిందోళవనంతం 


హిబిజి 
రా 


శత్త౦7 


ఎ తిడిరి 407, 486, 
. 109, 126, 185, 14/7 151, 169, 


186, ౨88, 895, 409, 419, 46, 
4038, 5460, 567. 


= 18, 66 112, 128, 152, 228, 229 


2/8. 819, 859, 867, 451. 4686, 
481. 458856, 496. 529, 576. 577. 


- లి589, 876, 418, 492. 518. 

ఎం లై[ 1. 
. 1/9 208. 266. 281, ౪77, 586. 
- 408, 501, 5/8, 5909. 


శావ అనుబంధవను 


అకారాదిగ సంకీర్తన, రాగ, సంఖ్యాసూచి, 


నంకీర్తనమొదలు 
అంగన చేసిన 
అంగన లాత', 
అంతకోవితే 
అంతసిగ్గువడక 
ఆంతసిగ్గువడకు 
అం తేసిదొర 


అందగకి 


అక్కు డంజిలి 
అటుగాననీకు 
అటుగానబలిమి 
అటువంటి 
అ్టైకాచా 
అడుగే 
అడుగ కే 
అశతనితలంపు 

అళి రాజనసపు 
అతివయేగతి 
అదిచూచి 
అదియేశాదా' 
ఆదివోకనుంగొను 
అదివోనీ 


రాగము 


మాళవి 
దేశాడి 
ముఖారి 

లలిత 
రామ[క్రియ 
ముఖారి 
ఆహిరి 
సామంతం 
ముఖారి 
సామంతం 
దేవగాంధారి 
పొడీ 
'బౌళిరామ్మకియ 
'దేళాడి. 
సాళంగం 
లలిత 

మంగళ కౌనిక 
శంకరాభరణం 
పాడి 
రామ్మకియ 
ముఖారి 
చేశాడ 


సంకీర్తన సంఖ్య 
౮81 
119 
84 
ఉర్‌ 
ర్తీ 
శీల్రిరి 
5 
218 
901 
62 
250 
క. 
[2 
4ీ4ీర్‌ 
408 
5్‌ర్‌ 
205 
19 
తగ] 
1/6 
68 
8్‌5్‌ 


సంకీర్తనమొదలు 


అదెచూడ'శకే 
అన్నిగుణాలను 
అన్నిటాను 
అన్నిపనులు 
అన్నియునీ 
అన్నియును 
అన్నివిన్నపములు 
అపుడై నా 
అప్పటి గొనర 
అప్పటిన" తో 
అప్పటినీ 
అప్పటనుండి 
ఆప్పటివత్తురు 
అప్పణిచ్చి ఏ 
అన్నుడై నా 
అమరనిమాట 
అయో్యోతన 
అ య్యోయేమి 
అరుదరుదు 
ఆలదివో 

యం 
అల్ల నాంజెరంగ 
అవియునవి 
అవియే 
అసురల 
ఆ(టదాని 
ఆ(టది 


త౦09 
రాగము 


హిందోళవనసంతం 
ముఖారి 
ముఖారి 
ళంకగాభరణం 
దేసాళం 
సామంతం౦ 
బాభి 

మంగళ కౌసిక 
'బొభి 

ఖభ్రైరవి 

గుండ కియ 
సొళంగం 
సాళంగనాట 
'దేసాళం 
వరాళి 
ముఖారి 
ఆహిరినాట 
బొెళి 
శంకరాభరణం 
సామంతం 
సామంతం 
మాళవిగాళ 
శంకరాభరణం 
గాభ 

హి్జిజి 
ఆహిరినాట 


సంకీర్తన సంఖ్య 
908 
54 
5/5 
"క్ష 
7 
[118 
68 
4ది6 
510 
ఐం 
10% 
*1ర్ట్‌1 
576 
584 
90 
58బ్లి 
బిర్ర 
189 
శీ00 
149 
4ర్‌6 
ద్ర 
190 
186 
578 
882 


సంకీర్తన మొదలు 
ఆకయదె 
ఆడశకేల 
ఆడనుంజే 


ఆడనుండే 
అణికా(డ 


ఆతండు 
ఆతజేమి 
ఆతనికి 
ఆతనికొక్క 
ఆతనితో 
ఆతురమే 
ఆనతియ్యవయ్య 
ఆనతియ్యవయ్యా 
ఆనతియ్యవలె 
ఆ 'పెకునీ 

ఆ 'పెనెంత 
ఆ'వెజు(గు 
ఆయనాయ 
ఆరజ మేల 
ఆరజమెతి 
ఆనపడుదురు 
ఆనసపడ్డ చెలుల 
ఆనపడ్డ వారి 
ఇంకనీచి_త్తము 
ఇంక నీచిత్తము 
ఇంక నేల 


తైే0 


రాగము 


(శ్రీఠాగం 
పొడి 
శంకరాభరణం 
బాభి 
మాళవిగౌళ 
రామ [కియ 
గౌళ 
'వేళావళి 
బాళి 

కన్నడ గౌళ 
పొడీ 
సాళంగల 
దేళాతి 
'దేవగాం ధారి 
వరాళి 
వరాళి 
సాళంగ నాట 
రితిగౌాళ 
'దేసాళం 
ముఖారి 


_ వళవంజరం 


(శ్రీరాగం 
నాదరామకియ 
ఆహిరి 
(శ్రీరాగం 

బాభి 


వంకీర్త నసంఖ్య 
460 

విరి 

బే] 

590 

తరి 

వి[4 


తిరిం 
109 


566 
288 

లి 
467 
894 
856 
4059 
560 
2/8 
ల12 
1906 

892 
క! 
౭ల్‌2 


శీ16 
" &ీరిర్‌ 
కీ/5 


సంకీ ర్తనమొదలు 
ఇంచుకంళా 
ఇంతక, ౦బెనెవ్వరి 
ఇంతకంళ₹నేమి 
ఇంతకంశొమరి 
ఇ౦తకంచళెవేడ.క 
ఇంతతమకింతు 
ఇంతలోనే 
ఇంతలోనే. ఉస్ట్ర 
ఇంతలోనేవిభుండ 
ఇంతవిరవోగ్ని 
ఇంత సేయంగా 
ఇంత సేయకుండి 
ఇంతిచెలువమే 
ఇంతిదిక్కు 

ఇంతి యేమి 
ఇంతిసింగారము 
ఇంతులే 

ఇంతే నాతల 
ఇంతేపో 

ఇంతేసి 
ఇందరివినోచాన 
ఇంచా(కానే 
ఇందుకు(గా 
ఇందుకు మెచ్చి 
ఇందుకుసిగ్గు 
ఇందు కెల్ల 


త్త 
రాగము 
సౌ రాష్ట్రం 
ట్‌ 
ముఖారి 
ఆహిరి 
ఆహిరి 


పాందోళం 
దేసాళం 

ఆహిరి 
రామ్మకియ 
ముఖారి 
'తెబుంగుంగాంబోది 
మంగళ కళ సిక 
వరాళి 

కళంక రాభరణం 
గౌళ 

బాభి 
నాదరామ[కియ 
బౌొలి 

సాళంగం 

బాళి 

ముఖారి 
'దేసాళం 
హిందోళ వనంతం 
(శ్రీరాగం 
హిందోళవవంతం 
గౌళ 

శాంబోది 


17/8 
ల48 
శీలి 
811 
600 
ర్‌! 
9ల 
88 
816 
ర్‌శ్రీ 
లిలికి 
శీర్‌ 
5/9 
త్రి 
70 
818 
185 
8] 
858 


౭801 
[15 
586 
వం 

ర్త 


సంకీర్తనమొదిలు 
ఇందుకే 
ఇందుళొరశే 
ఇందుకొర కే 
ఇందుమీ(ద 
ఇటమీందనీ 
ఇటమీ6దమీ 
ఇటులానే 
ఇటువంటిదొత 
ఇటువంటివోజ 
ఇటువ లెనుండ 
ఇటువలెనే 
ఇట్టిదికాల 
ఎట్టుండ వద్రా 
ఇట్లుండవలదా 
ఇట్టుండ వలచా 
ఇ మైపోధ ర 
ఇతరము 

ఇతవే నెరవ 
ఇదిఇట్ల 
ఇదియెంత 
ఇదియేదిష్టము 
ఇదియేనా 
ఇది యేపరమ 
ఇదివో నా 
ఇద్దరికిద్ద "కే 
ఇద్దరిగుణంబు 


త్తం 


రాగము 


సామంత 
దేసాళం 
ముఖారి 
ముఖారి 
సామంతం 

ఖై గవి 
శేదారగాళ 
వరాళి 
మాళవిగాళ 
సామంతం 
ముఖారి 
నూళవిగౌాళ 
మాళవిగౌళ 
సామంత 
(శ్రీరాగం 
ళఈంక రాభరణం 
తోండి 

పొడీ 

ముఖారి 
రామక్రియ 
'తెలుంగుంగాంబోది 
జేసాళం 
శంకరాభరణం 
ఆహిరి 
సామంతం 
అహిరి 


సంకీర్తనసంఖ్య 


ఐిర0 
లలి1 
458 

"76 
146 

శ్రి 
896 
ల 
9౨కి 
801 
116 
562 


ర్‌లిలి 
శ్వీల్యో 

85్‌ 
218 
ర్కోది 


శీల9 


256 
206 
ల01 
125 


సంకీర్షవమొదలు 

ఇద్దరి తలంపు 
ఇద్దరు గూడితి 
ఇన్నా శ్రవలెంగాదు 
ఇన్నా శ్రవలెగావు 
ఇ శ్నాళ్లు నేఅంగ 
ఇన్నింజూచేవు 
ఇన్నిటాజాణ 
ఇన్నిటానేనీకు 
ఇన్నిటానేర్పరి 
ఇన్ని టామన్నించి 
ఇన్నియు,గన్న 
ఇప్పటనుండి 
ఇప్ఫృడాతని 
ఇప్పుడుగాక 
ఇప్పుడునీవు 
ఇప్పుడేవిచారించు 
ఇవ్పుడేనిగ్గవడే 
ఈ కెకు 

ఈ కెనంది 
ఈపాటివాండ 
ఈమాటవిన్న 
ఈరీతి వలపు 
ఈరీతి వేరొక 

ఈ వేళనీ 
ఈనుర్ధులు 


ఉత్తమనాయకు(డ' 


త్తేప 
రాగము 


నాగవ ౧భి 
శంక రాభరణు 
సామంతం 
పాడి 

బొభి 
కుద్దవసంతిం 
నసొడ్స్‌ 
సామంతం 
సాళంగ నాట 
ఆహిరి 
ముఖారి 

వభ 
ఇ"౦బోది 
సాళంగనాట 
(శ్రీకాగం 
శంకరాభరణం 
రామ్మకియ 
నాదరామఘకియ 
వరాళి 
నాగవరాళి 
ళాంబోది 
ఆపొరి 

మంగళ కౌసిక 
మాళవిగాళ 
బలి 
ఆహిరినాట 


వంకీర్తవనంఖ్య 
105 
ఫ్‌1ఫీ 
ర్‌0ి 
న్‌్‌ 
గ్‌1వి 
విల్‌ 
స్‌ల్‌! 
శ 
౨19 
త్వ్య్మప్‌ 
14 
87 
జ్ర 
359 
వ4బి 
23 
506 
ర్‌5్‌2 
280 
ల0 
497 


508 
శ్రర] 
560 
446 


పంకీర్తన మొదలు 
ఉవచరించ (గ 
ఊడిగపు 
ఊకరకున్న 
ఊర కెయిందరి 
ఊర కేతానేల 
ఊర కేనన్ను 
ఊర శేమరు 
ఊర కేలసిగ్లు 
ఎంత కెంతచలములు 
ఎంత కెంతజాణతనా 
ఎంతగపబ్బిఇది 
ఎంశగబ్బితనమే 
ఎంతగ బ్బితనమే 
ఎంతగుణవంతు 
ఎంత చెప్పుదును 
ఎంగ చేసినా 
ఎంతనిన్ను 
ఎంత నేరిపికివో 
ఎంత నేరుచు 
ఎంతనేశ్చే 
ఎంత్మపియము 
ఎంతలేటి 
ఎంత లేదాతని 
ఎంతవడి 
ఎంతవనికో 
ఎంతవువకారివి 


. త్తక్షేత్స 


రాగము 
ఇాంబోది 
వరాళి 
నాదరామ[కియ 
వరాళి 
సాళంగనాట 
మాళవిగెళ 
సామ(తం 
సామంతం 
రామ[క్రియ 
సామంతం 
ముఖారి 
ముఖారి 
శంక రాభరణం 
ంభ్రిగ్‌ 
'తెలు(గు(గాంబోది 
ఆహిరి 
ఆహిరి 
వరాళి 
పొడి 
అహిరినాట 
సామంళం 
శుద్దదేశి 
రామ్మకీయ 
జేశాళం 
సామంతం 
ఆహిరి 


సంక్రీ ర్తన సంఖ్య 
ర్‌ర్‌5్‌ 
470 
5్‌0 
వశ4 
49(1 
8గ5్‌ 
శీర 
401 
810 
181 
405 


రరి 


"79 
815 
న! 
518 
501 
8/2 
శీర1 

68 
్వీత్మ'/ 
ర్‌4 
108 
510 
శీర 
శ69 


_సంకీర్తనమొదలు 


ఎంత వేడుకో 
ఎక్కుడవళరాకో 
ఎక్కుడుగౌనర 
ఎగుపట (బని 
గ౧“”ట 

ఎబువంటిభాగ ట్టి 
ఎటువంటియా,(ట 
ఎటువంటియాగడ 
ఎటువంటి వాండ 
ఎటువరిటి వేడుక 
ఎటువంటివోఎు 
ఎటయిన 

చి 
ఎటి పరవళశ మో 

ట న 
ఎటుద ప్పించు 

టబ 
ఎటు సేసిన 
,_టఅ" 
ఎట్టుసేసినా 
ఎదురు(గొండ 
ఎదురుబడి 
ఎన్నండు 
ఎన్నిటికింక(దానె 
ఎన్ని లేవు 
ఎన్నేసివిద్యలు 
ఎప్పుడూనా 
ఎప్పు డెప్పుడంటా 
ఎజ(గమా 
ఎఆీ(గించ 
ఎటీ6ంగిన 


తీర్‌ 
రాగము 

నాదగామ[కియ 
'దేసాళం 
బెల 
జౌళి మకియ 
సామంతం 
సామంతం 
హిందో ళవసంతం 
వరాళి 
(శ్రీ ?"గం 
సామం౦తం 
(శ్రీరాగం 
(శ్రీరాగం 
రామ [క్రియ 
వ౮ాళి 
ముఖారి 


_సాళంగనాట 


సామవరకాళి 
సామంతం 

లలిత 

రామ్మకియ 
'తెలు(గుంగాంబోది 
పొడి 

సామంతం 
'దేసాళం 

తీ రాగం 


- పొడి 


[0 


నపంఖ్య 


రి 
ప! 


4ీల్‌స 
31 
తర్‌ 
లల 
పగి 
2. 
క్‌ీవి 
812 


తీశ్వవి 
800 
శ[0 
తలల 
86" 
486 

89 
158 
త్తీంలి 
తిరికీ 
209 
0 
846 

వ 
ర్‌? 


సంకీర్తవమొదలు 


ఎజుంగుదునీ 
ఎయు(గుద.నే 
ఎఆు(గుదుమమ్ము 
ఎవ్వగము 

ఎఫ్వరి నేమన(గల 
ఎవ్వరు సేరుతు 
ఎవ్వరు వెంగెము 
ఎవ్వరూ నేమి 
ఎవ్వ'రెంక 

ఎవ్వ నేమి 
పఏంగివచ్చుంగాని 
వంటికయ్యాా 
ప(టికిం/గొసర 
వంటికి వేగిర 
పంటిజోలి 
వ(టికమూ6ట 

వంవు లేల 
పకతపువేళ 

ఏక తానకు 

పక తానమీకుండలా 
పఏడ6ంగన్న 
వచాయనేమి 
పనెంతనీ 
ఏమనిచెవ్చంగ 
ఏమవి చెప్పంగ 
ఏమనిపొగడుదు 


తేర 
రాగము 


కుంతలవవాళి 
ముఖా 

నొద రాముకియ 
సామంతం 

పొడీ 

'వేళావళి 

బెల్లి 

ముఖారి 
సాళంగం౦ 
'తెలుంగుంగాంబోది 
ముఖారి 

జౌళి 

పాడి 

సాడీి 
సాళగంనాట 
సొళంగనాట 
సామంతం 

ళ05క రాభరణం 
ముఖారి" 
సామంత౦ 
తెలుంగులాంబోది 
ముఖారి 
అమరసిుధు 
రవి 
మాళవిగొళ 
భిరవి 


సంకీ ర్తనసంఖ్య 


878 
81 
142 
బ్‌ 
591 
885 
485 
882 
శ్త|9 
156 
1909 
శర 
25 
శ్రీ 


464 
152 


116 
157 
889 
222 

డ్తీగ్త 
182 
824 
436 
శీ15 
586 


మన లాం 


ఏమనియానతిి 
ఏమనివిన్న వించేము 
ఏపమమ్మమగు చా 
వమమ్మాాయీ 
పమయ్యా 
ఏమాయనందుకు 
పమాయనింతలో 
ఏమిటికి 

ఏమిటికే 

వమిద ప్ప 
పమిదలంచు 
పమినేరుపే 
వఏమిపంతాలాడే 
ఏమిమాయ 
ఏమినేతునా 
పమినేతునీకు 
వమినేసితివో కాని 
ఏమి సేసితివోయింతిని 
ఏమి సేసీరింటిలో 
ఏమిసేసేవో 

వీమి నే సేవిక్కడ 
పమిసోద్య కు 
వమేమినీవు 
ఏమెన 
వరువరచంగ 


ఏల తమకించే 
౪0 24-౯29 


పాడి 

కన్నడ గాళ 
నాద రామ[కియ 
(దావిళ తె రవి 
సాళంగవాట 
వరాళి 
(శ్రీరాగం 
సాళంగనాట 
'తలు(గుంగాంబోది 
'దేసాళం 

తోండి 
సాళంగనాట 
సాళంగనాట 
వాదరామ[కియ 
శాంబోది 
ఆహిరి 

వరాళి 

ముఖారి 
రామ[కియ 
శలుంగుంగాంబోది 
ముఖారి 
సామంతం 
ఆహిరినాట 
ముఖారి 

'దేసాళం 
'వేళావళి 


సంకీర్తననంభ్య 


శ్ర 
850 
108 
806 
520 
215 

67 
577 
207 
శ90 


220 
229 
180 
శీలి 

ర” 
568 
1రథ్తీ 
288 
లి 
వి 
వ0 


164 
ర్‌0క 


556 


నంకీర్తనమొదలు 


ఏలనాతో 
పలనిన్ను 

వలయ మైలు 
వలసాములు 

ఒక టికొకటికి 
ఒకటికొకటిగూడ 
ఒకటిగూడినను 
ఒక టివెనొకటి 
ఒకరుచేసిన 
ఒకరోకరికే 

ఒక రొకరిమనసు 
ఒక్కటికి 
ఒక్కమాంే 
ఒక్కలరీతినే 
ఓడలుబండ్ర 
ఓపవయ్యా 
ఓపోజాలకి 
ఓయమ్మనే నెంత 
బాదు వేదొడ్డదాన 
జానేమంచిచానవు 
బొలేనేనే 
కంకణము 


కంటిమయ్యా 
కంటిమిగా 
కంటిమినీ 


కంటిరానీ 


పాడీ 
రామ[కియ 
శంకరాభరణం 
లలిత 
రామకియ 
సామంతం 
క! 
సామం౦తం 
జౌళి 
'దేవగాంఛారి 
గుండ్యకియ 
శామ॥[కియ 
లలిత 
సామంతం 
'దేసాళం 
సామంతం 
ముఖారి 
సామంతం౦ 
సొళంగం 
రామ్మకియ 
సామంతం 
శంక రాభరణం 


190 


571 
శత౦0 
8లి 
81 
80 

168 
101 
862 
1/5 
502 

466 


106 
580 


805 
శీ12 
1882 


సంకీ _ర్తనమొదలు 


కంటి వావోయి 
కందువమీ 
కటకటా 
కడలేనిగుణము 
కడ లేనిపరాకులు 
కదిసినమీంద 
కనుంగొనశే 
కన్నచోటనే 
కన్నచోటి 
కన్న వా లెవ్వరు 
కన్నులుచల్లంగా 
కరుణించు 
కలికివినీ 
కాంతనీవు 
+₹?0త యేమి 
కాంత లెలా 

ణు 
కాంకలనొక 
శాదనివేసలేవా 
శాదనేవా 
శాదనేమా 
కాదనేవా లెవ్వరు 
శానీలేవే 
శామినియందరి 
శాముకులై న 
కాయము((ా 
కూచుండం బెట్టు 


త్శేం్ర 
రాగము 


దేవగాంధారి 
మంగళ కెసిక 
గుండ (క్రియ 
దేళామి 
పాడి 
ముఖారి 
ముఖారి 
శంకరాభరణం 
ముఖారి 
మాళవిగౌాళ 
వనంతవరాళి 
(శ్రీరాగం 
పాడి 
(శ్రీగా గం 
ఆహిరి 
శుద్ధవసంతం 
దేసాళం 
దేవగాంధారి 
సౌ రాష్ట్రం 
ముఖారి 
ళాంబోది 
“గౌళ 
పాడి 
చేళామీ 
సాళంగనాట 
వరాళి 


సంకీర్తనస౦ఖ్య 


507 
199 

ర5్‌లి 
లిక 
ర్‌ి 


78 
88 
885 
189 
148 
860 
580 
499 
168 
| 
51! 
822 
271 
డ్తీరిలి 


5/8 
801 
508 
818 


కవి! 


సంకీర్తనమొదలు 


కొమ్మలకు 
కొమ్మలిద్దరు 
౧ 
కొలచినా 
కోరిన కు 
లయ 

కోరిబిడ్డండ టా(గంటి 
గరిమతోనిన్నిటా.గల 
గుట్ట తోనుండు ళు 
గుట్టు నేసుకు న్నా౦డవు 
గొల్లచానంగద 
ఘన.ండనీవలన 
ఘనుండన్ని టా(దాను 
చక్కని మానిసి 
చక్కని వాడ 
చలమి(క (బని 
చలమేలే 
చల మోపలమో 
ఇబాలచాచాకింత 
బాలు (జాలు 
వాలు నేలీమాంట 
చి త్తగించరాచా 
చిత్రగింతువు 
చితమెటో 

న! జొ 
చిమ్మి రేంగి 
చుక్కలు 
చుటరిక మెన 

లు ఉా 
చూచే వారి 


త్త20 
రాగము 


గౌళ 
ముఖారి 
'బెాళిరాముకియ 
సామంతం 
౬లిత 

పాడీ 
్రీరా గం 
మ ఖారి 
సామ౦తం౦ 
బాభి 
'వేళావళి 
ముఖారి 
గౌళ 
(శ్రీరాగం 
ఆహిరి 
శంకరాభరణం 
కాంబోది 
సాళంగం౦ం 
లలిత 

ధన్నా సి 
ఆహిరి 
సొోమంతం 
మాళవిగాళ 
సామంతం 
గౌళ 
ముఖారి 


514 


శీర్‌ 
108 

ల 
౭58 
ర్‌54 
502 
|164 
812 
195 
ర్‌లిలి 
5708 
600 
లి(5 
184 
1609 
ది[? 
898 
558 
524 
861 


శీ168 
శ్తీ'/6 


నంక్షీర్సనమొదలు 


చూడ(జూడ 
చూడ.బసిజాల 
చూడబిన్న వాడు 
చూడమాకు 
చూడరమ్మ 
చూడవమ్మ 
చూడవయ్యా 
చూతువురా 
వెక్కిటిచే 

చెక్కు చెమటల 
చిెన్నలర 
చెప్పం౦గల 
చెప్పరాచా 
చెప్పరాదు 

చెప్పవే నీవే 
వెపేచా౮ళా. 
చెలంగికొలువ 
చెలిగావు 
చెభియి(5 
చెలులభాగ్య 
చెలులము 
జెలులాలచూడ శే 
చెలులాల మీ 
చెలులాల వూహించి 
చెలులు తన్నెవ్వరెంత 
ఇెల్లింబో 


త్రై 
రాగము 

గుజ్జరి 
ఆహిరి 
పామంతం 
ఆహిరి 
ధన్నాని 
'రామ,కియ 
గౌళ 
లభిత 
ముఖారి 
కురంజి 
రామ్మ[కియ 


శంక రాథరణం 


పొడి 

ిరవి 
ఆహిరి 
రామ, కియ 
సామంతం 
కన్నడ గౌళ 
వరాళి 
'దేసాళం 
'కెలు(గుంగాంబోది 
మాళవిగెాళ 
రామ శ్రియ 
సామంతం 
సామంత్యం 
ఖైరవి 


వంకీర్తవతంఖ్య 


బి 
60 
౭/0 
291 
209 
210 
892 
28 
[64 


లి 
868 
శ్రీని 


తా 


దిగ్రిలి 
166 
868 
ర5్‌5్‌0 
480 
శ్రి 
ల40 
580 
ప! 
వ్ర 
వ్ర] 


౭89 
71 


సంకీర్షనమొదలు 


చెల్లు నీవందుకు 
చెల్లెంగద 
చేరినన్ను (జూచి 
చేరినన్నుజూచి 
చేసినదే 

చేసిన వెల్లా లేసి 
జవ్వనమందరి 
జీరదీసేవా 
తగిలినాచేంత 
తనలోనే 
తనిసితి 
తనువు(€దనువు 
తనువుతనది 
తనువుబడలె 
తర వాతి 
తరుణికిచ్చక 
తలంచ మెతిమి 
తలంచరా 
తలంచుకోనా 
తలంచుకోయింకా 
తల6పించ కే 
తల(పొకటి 
శానట నన్నట 
శానీ(5క నెప్పుడు 
శా నెంత నేనెంత 
శానెజగండా 


త్తంై2 
రాగము 


ళుద్ద వనంతం౦ 
సామంతంి 
సామంతం 
వసంతవరాళి 
సామంతం 


" కుదవసంత౦ 
ధి 


పాడి 
'రామక్రియ 

బాళి 

హిచ్చిజి 
'రామ[కియ 

పాడీ 

సామంతం 

ఆహిరి 
కొండమలవారి 
తెలు(/గుంాంబోది 
పాడి 

ముఖారి 

ఆహిరి 
హిందోళవసంతం 
చేసాళం 
వూళవిగాళ 
ఆహిరి 

ఆహిరి 
శుద్ధవనంతం 
దేవగాంధారి 


సంకీర్తనసంఖ్య 
త్వీ04 
159 
2/8 
820 
14 
505 
92 
వ54 
ర5్‌లి4 
501 
లిరి 
585 
117 
౭02 
16% 
త్త 
బి్త్త? 
1508 
౭20 
877 
899 
155 
య! 
299 
చో 
888 


సంకిర్తన మొదలు 


ఆానెజ(గండా 
తానేయెజటుంగుగా 
ళా నేలనవ్వులు 
తానేలసిగ్గు 
ళా సేవచ్చీంగాక 
తీపులతన 
"తెజవకు 

శలినె నీగుణ మెల్లా 
"తెలుసుకో . 
తేనెలు మోవి 
తొయ్యలి 
దయవుట్టి 

'దేవ దుందుభులు 
దేవులనయ్యే 
దొడ్డిపట్టు 
నగవింతే 
నమ్మరానా 
నయగారి 
నవ్వకురా 
నవ్వినవ్వి 
నాకునివి యే 
నా కెట్లందేలుసు 
నాశెనునీ 
న్యావెబ త్తి 
నామనసె 
నామవసేమి 


423 
"రాగము 


శంకరాభరణం 
ఆహిరి 
రామకియ 
వరాళి 
సామంతం 


శాంబోది 
మంగళ కౌసిక 
గుండ్మకియ 
భూపాళం 
బొళభి 
హిందోళవసంతం 
మంగళకౌసిక 
(శ్రీరాగం 
సాళంగం 
శళశంకళాభరణం 
ముఖారి 
మధ్యమావతి 
సామంతం 
'దేవగాంఛారి 
రామ్మకియ 
రామకియ 
ఆహిరి 
సాళంగనాట 
ఖర వీ 

అపొరి 

పొడీ 


వంకీర్తననంఖ? 


260 
549 
897 
52 
544 


178 


8/4 
ల౦9 


సంక ర్తనమొదలు 


నాలుకతుద 
నావలి(గావు 
నావిన్నపము 
నావోజలే 
నిండుజాణ 
నిక్కమ ము 
నిక్కమానతియ్య 
నిక్కినాతమకానకు 
నిచ్చంబండుగలు 
నిన్నుంజూచి 
నిన్నేమనేదే 
నిలుచున్నాండదె 
నీకునా పె 
సీకునిచ్చకమాడ 
నీకునీవే 
నీకు వలయు 
నీకెంత ఇతవైన 
నీకొరంది 
నీగుుణమెజింగే 
నీచిత్తమే 
నీటముంచు 
నీదాకవలె 
నీమన'సె 
నీముందరికి 
నీమోవాము 
నీయిచ్చలో 


డ్తన్రత్తీ 
రాగము 


'రామ్మకియ 
కాంబోది 
ఆహిరినాట 
సాళంగం 
నాదరఠామ[కియ 
శళశంకరాభరణం 
శంకరాభరణం 
సామంనం 
ముఖారి 
కాంబోది 
సాళంగనాట 
సామంతం 
సామంతం 
రామ్మకియ 
సాళంగం 
సాళంగం 

సౌ రాష్ట్రం 
'దేసాళం 
'దేసాళం 
నాదఠామకియ 
కాంబోది 
ళంకరాభరణం 
ఆహిరి 

'బౌళి 

భెరవి 
'దేసాళం 


సంకీ ర్తనసంఖ్య 
విద్య 
180 
898 
540 
216 
165 
900 
1వ] 
145 
ల్య్త౦ 
శీర్‌! 
58 
వి 
18" 
196 
156 
5189 
505 
రం! 


69 
228 
570 
264 


క్‌ 


నంకీర్తనమొదలు 


నీవనంగ 
నీవానై నవారి 
నీవుచేసిన 
నీవురాంగా 

నీవు సేసిన 

నీవు సేసేటి 
నీవెట్లానుండి 

నీ వెష్పుడూ 
నీవేనన్నునిశు 
నీవేనన్ను మన్నించే 
నీసుద్దులు 
'నెమ్మదినీ 
నెమ్మదినున్నాండ 
నేనితండు 
'నేనెంతటి 
'నేనెంతటి 
'నేనెజంగనా 
నేనేమిటి 
నేనేమి బాంతే 
'నేనేమీనెఅంగ 
'నేమెంతవిన్నవించి 
నే మేమినెజంగ 
'నేరుపరి నందువు 
వంతమాడ 
వంతము 
వచ్చిసేయ 


వరాళి 
శంకరాభరణం 
బజొళి రామ[క్రియ 
ముఖారి 

సౌ రాష్ట్రం 
గుండ [కియ 
ముఖారి 
రామక్రియ 
శాంబోది 
హిచ్టిటి 
సామవళాళి 
నొగవరాళి 
ఆహిరినాట 
బాభి 

లరిత 


సంకీ ర్తనపంఖ్య 


86 
8/5 
599 
త్తీత్య] 
880 
“లర 
516 
802 
శీ80 
290 
వి6ి5్‌ 
శీలిలి 

1 
2/2 
286 
876 


మ! 
శ్తీ5్‌గ్‌ 
807 
4008 
త్త 
శ్వ/0 
10 
4౨8 
161 


సంకీర్తనమొదలు 
పట్టకువయ్యా 
వ ట్ట రాదు 
పట్టరాని 
వడ.ంతిఇటని 
వతికివిన్న వించ 
పతి బడబాసి 
పదశేవు 
పచారువేలు 
పలుకు(బంతము 
వలుకుల 
పలిశెనంశు 
పొ(తవలపో 
పొాయపురమణు(డ 
పిలిచిచేకొన 
(వియములు 
పులుంగునెశ్కేటి 
పూవుల వానన 
పొద్దువోని 
పొలతిదేవా మే 
పొలి(తిజవ్వనము 
బలిమి సేయంగ 
బాపు లాపునీ 
బాపు బాపుమా 
జాలకిగాని 
బుద్ది చెప్పవయ్యా 
విదనవారి(బాసి 


తీ26 
రాగము 
సౌ రాష్ట్రం 
సామంతం 
భైరవి 
సామంతం 
(శ్రీరాగం 
పొడీ 
కాంబోది 
ఆహిరి 
సొమంతం 
ముఖారి 
బాభి 
వరాళి 
ముఖారి 
సామంతం 
ముఖారి 
సొళంగనాట 
గౌళ 
శాంబోది 
చాద రామక్రియ 
మాళవి 
మధ్యమావతి 
ముఖారి 
బౌభి 
శుద్ధవసంత 
వాద రామ్యకియ 
అహిరి 


సంకీర్తనవంఖ్య 


418 
77 
560 
89 
879 
199 
4708 
406 
100 
177 
శ74 
3 
148 
608 
క్రిం 
112 
405 
49 
191 


817 
535 
101 


509 
162 


సంకీర్తనమొదల 


భూవతిచెరువు 
మంచివాని 
మంజుత నె 
మందులు 
మగవా(డవు 
మగవాని 
మగువకు 
మగువయెంతటి 
మట్టుతోనే 
మట్టుమీరి 
మనసిచ్చి 
మనసిజ 
మనసులు 

మరలి యేపని 
మరునిబలాల 
మఠఅవ(గ(బభబ*ేలు 
మఠఅియే(టి 
మాటలేల 
మాకు(జూడ 
మాకునినై 
మాకునీవు 
మాశే లేఇటు 
మాతోనేటికి 
మాతో నేమి 
మించిళాలము 
మీకు మీకునమరు 


త్తం 
రాగము 


రామ కియ 
గళ 
శంకరాభరణం 
సాళంగవనాట 
గౌళ 


మంగళ శౌసిక 
మంగళ కొసిక 
రామ్మకియ 
ముఖారి 
సామంతం 
లలిత " 
శంకరాభరణం 
శంకరాభరణం 
సామంతం 
ఆహిరి 
పాడి 
ముఖారి 
ఆహిరి 
దేసాళం 
మాళవిగాళ 
ధన్నాని 
పాడి 
ముఖారి 
బొభిరామ్మ్యకియ 
థ్రీగాగం 
సాళంగనాట 


సంకీ ర్తనసంఖ్య 


శీర0 
52! 
లిరి 
66 
ర్‌లిర్తీ 


948 
565 
శ్మీ(9 
896 
469 
801 

ర్‌వి 
1లి్క 

ల 
5886 
495 
లిలి9ి 
188 
శీత 
410 
502 
తశ 
19ిలి 
405 

రో 


నంకి ర్తనమొదలు 


మీకు మీశకేశాన 
మీకు మీకే తెలుసు 
మీరిదరునొక్కే 

౧ 
మీరెజంగరట కే 
మీశేమి దూరకు 
మీవలెనే 


ముందునిన్నె 
ముద్దుగార (గా 
ముద్దులుగారీ 
మూసిమంతనము 
'మెలు(త 
'మేకులాండి 
'మేరకుమేర 
మేలు మేలనుచు 
మేలు మేలుఇన్నిటా 
మేలు మేలుగా 
'మెలు మేలునీ జాడ 
మేలు మేలు 
'మేలై ననాలైన 
“మొక మోటముల 
“'ముదలనే 
ఈతి నీపలుకు 
రమణిజవ్వనము 
శమణుడుదా నై 
శమణుండుపిలిచీ 
రమణునికడ 


త్తీ28 
రాగములు 


వరాళి 

'దేళావి 

బాభి 

శీచార గౌళ 
(శ్రీరాగం 
పొడి 

బొళి 
భూపాళం 
శంకరాభరణం 
ముఖారి 
కాంబోది 
బాభి 

ముఖారి 
భైరవి 

శంక రాభరణం 
సాళంగవాట 
సామంతం 
'తెలుంగుంగాంబోది 
ముఖారి 

పొడి 
సాళంగం 
సామంతం 
'జొళి రామ్యకియ 
సామంతం 
దేసాళం 
రామ్యకీియ 


నంకీ ర్తనసంఖ్య 


[96 
5908 
256 
262 
1లి2 
88 


వ్యరి 
160 


568 
809 
285 

5% 

70 
868 

72 
1208 
110 
140 


ర్‌ 
109 
114 
198 
197 


18 


సంకీర్తనమొదిలు 
రమ్మునవే 
రమ్మనీ రావయ్య 
రాకుంశు 
రావయ్యమా 
రాసబలుపు 
అటుసేయ 
ట్‌ 
వటిప రాకులు 
లు 
వట్టి "పెనంగులాట 
వట్టియనుమాన 
వట్టియలుక 1 
వద్దనేమా తానే 
వదనేమా నిన్ను 
౧ 
వద్గునన్ను జెనకకుర 
౧ 
వదువదు సత్తి 
ద ౧ 
వనితకు నెంత 
వనిత నీవతి 
వలచినచానంగా 
వలపు మొగ 
వల పెందుంజలి 
మ్‌! 
వాండివో 
వాకీట(గోలువు 
వాకిటనేల 
వాకిటవచ్చి. 
వారిబతి 
అంటీ 
వారివారి 
బానులు 


రాగము 


(శ్రీకాగం 
శంకరాభరణం 
కాంబోది 
పాడీ 
'రామ్మకియ 
రామ్మకియ 
బాలి 

బొభి 
పూర్వగాళ 
ఆహిరి 

'బాళి 
వళవంజరం 
గుండ కియ 
వనంతవరాలళి 
బొళి 

ఆహిరి 

పొడీ 

పాడి 

లలిత 
'దేసాళం 
పొడి 
సామంతం 
సౌొమంతం 
బాభి 

బాళి 

శంక రాభరణం 


సంకీర్తనసంఖ్య 


517 


880 
శ్మీర్‌4 
150 
తీరి 
864 
546 
8౭0 


202 
శీల 

8కి 
5/2 
280 
శ్వీర8 
179 
898 
111 
2౨98 


నంకీర్తవమొదలు 
వింతచెలి 
వినరాదు నీ 
విన్నపమిదెనీకు 
విన్నపమేమి 
విపరీతము 
విభుని(దోడుక 
విరహమే 
వెంగమాడేనా 
వెదక రే చెలులాల 
వెనక తియ్య 
'వెనకనీకు 

'వల;ది యిట్టుండి 
'వెల(దివిరవా 
వెలలేని 

'వేగిరించి 
'వేడుకకా(డ 
'వేడుకళకాండు 
వేడుక కాండైన 
'వేసరనివలపు 
'వేసాలె ల్లాంజేసే 
శిరసువంచకు 
సంతోసించు 
సకలలొ కేళ్వరులు 


సరిగామన్నించ 
నరిబేను లవియివి 


సొదించ నేటికి 


శ30 
రాగము 


ముఖారి 

లలిత 

ఆహిరి 
'దేసాళం 
నాగగాంధారి 
నాదరామ్మకియ 
ఆహిరి 

పాడి 

మేంచ బౌళి 
లలిత 
రామ్మక్రియ 
ఆహిరి 

బాలి 
సామవళరాళి 
ఆహిరి 

వరాళి 
సాళంగనాట 
రామ్మక్రియ 
శుద్ధవసంతం 
మాళవి 
శంకరాభరణం 
శాంబోది 
సామంతం 
మాళవిగౌళ 
సొళంగం 
'దేసౌళం 


సంక్రీర్హనసంఖ్య 
ఐిలిర్‌ 
50% 
420 
శ్వీశ0 
10 
రీల్‌ 
528 
లి 
185 
లర్‌ 
లలి 
588 
కేల 
826 
ల/6 
వర 
488 
596 
88% 
269 
866 
వ్‌ 
క 209 
2 
14 
5ల0 


నంకీర్తనమొదలు 

సిగ్గున నూరకుండి తే 
నుదతినొకటొక 
నుద లివున్న భావము 
సూడగదవమ్మ 
నేయనీవే 


త్త 
రాగము 
నాదరామ్మకియ 
కాంబోది 
ఆహిరి 


(శ్రీరాగం 
'దేసాళం 


షం (64 
సంకీర్త నసంఖ్య 


47వ 
65 


848 


ఏ 





1.10. ౧6190౮౪5 56165 110 = కిర్‌ 9౧06 25. 28-00 











“తిరుపతి టప 
బేగార పరిప! 


౧66 & ౧019066 0 50% సశ... *00జ8%, .&.35., యగ 0(16౯. 
సంగాజ2 ౭4 0800202005 డెగిరే కగ౫166 28 1గల౬01 0196 రగ౧6, 
సగ2011008602%). ౯౧: 23888 


